తిక్కన భారతము = రసపోషణము 





డా! ఆం(డ కమలా దేని 


ఆంధ విశ్వవిద్యాలయము డాక్టరేట్‌ పట్టమునకు ఆమోదించిన 
సిద్దాంత (గ్రంథము 


తిక్కన భారతము - రసపోషణము 


రచయితి 
డొ! ఆండ కమలా దేవి 


సర్వసామ్యములు రచయితివి 
(ప్రథమ ము దణ : 


ప్రజోత్పత్తి నామ సంవత్సరము ద్యేన్ట మాసము (జూన్‌) 1991 | 
(పతులు s 1000 


Me ఇటీ 
ss a (4 మ్య్‌ 1 సు 
ముద్రణ : | 
ప్రింటోరియం 

హైదరాబాదు 


ప్రతులకు - వివరాలకు & 


నాననా. 


తాల -— స ప 


Drs Ae reg అ సేం (getde ) శి 


త్రి ump®e 
ma se 





హౌ దరాబాద్‌ - 500195 


(తెలుగు విశ ్రవిద్యాలయమువారి ఆర్దిక సహాయనుతో' ముదితము) 


a 





అంకితము dl 


“మాతామి తం పితాచేతి స భావా తితయంహి తమ్‌ 
కార్యకారణాత్‌శా ఎజన్యే భవంతి హిత బుద్దయః” 








/ ళ్‌ 

4 hs 
భం! 
| fii ee i గ్‌ 
Fe WRN గో 
i y 


UR 4 గ 
if 


( 





కేవలం విద్యా వినయ సంస్కారాల నలవర్భటం మాతమేగాక్క చిన్నప్పటినుంచి 
(వతివిషయంలో తగిన (ప్రోత్సావామిచ్చి నన్ను తీర్చి దిద్దిన అనురాగ మూర్తులు 
ఫూజనీయులుు గురుతుల్యులు అయిన నా తలిదండులు కీ శే ఆండ శివపసాదరావు, 
శ్రీ మతి లక్ష్మీ బాయమ్మలకు ఈ (గ్రంథము అంక్షీతమిచ్చుచున్నాను. 


ఆశీస్సులు = అభినందనలు 


ఆచార్య కె.వి.ఆర్‌ నరసీంవాం 
రిభిద్దు (పాఖినర్చు 
లెలుగుశాఖ, 
ఆం(ధ విశ్వవిద్యాలయము, 
వాల్తోరు. 

శ్రీ మతి ఆండ్ర కమలాదేవి రచించిన సిద్దాంత వ్యాసమును ఆమూల్యాగముగ 
పరిశీలించితిని. నిజముగా రసపోషణమున తిక్కనను మించిన మహాకవి ఆం|ధమున 
లేడు. శ్రీనాథుని వంటి మహాకవి కూడ తిక్కన రసాభ్యుచిత బంధమును 
(ప్రశంసించి యున్నాడు. మహాభారతమున వివిధ ఘట్టముల లో వివిధ రసములు 
సోషీంపబడి యున్నవి. వాని నన్నిటిని సమ్మగముగ పరిశీలించి శా స్తీయముగ 
పరిశోధన చేసినవారు ఇంచుమించుగ లేరని యే చెప్పవచ్చును. అట్టియెడ శ్రీ మతి 
కమలాదేవి “తిక్కన భారతము - రసపోషణము అను సిద్దాంత వ్యాసమున 
తిక్కనగారి రనపోషణ సామర్థ్యమును వివరించియున్నది. ఇది నిజముగ 
ప్రశంసనీయమగు విషయము. ఇటువంటి సిద్దాంత వ్యాసమును రచించిన క్రీ మతి 
కమ లాదేవికి ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యములను సర్వదా ప్రసాదింపుమని' 
భగవంతుని (పార్థించుచున్నాను. 


23.2 Hl retzs 


(3. వి.ఆర్‌ .నరసింహం) 


వాల్తేరు 
25-12-90 


ఆచార్య చిలుకూరి ను[బవ్మోణ్యాశా గ్ర 
దిటైర్తు (పాఫెనర్యు 
ఆం(ధవిశ్తా విద్యాలయము 
వాల్తేరు. 

కవితయంలో ది తీయుడె కూడా కావ్యనిర్మాణ దక్షతలో తిక్కన 
అది $తీయుడు. అసలు కవి తయమే అట్టిది. తిక్కనది రసోదంచితమై న రచన అని 
సిది. 


య 


Ct 


మహాభారతము ఆయాఘట్టుములలో నవరసములు ఒలికించుటకు 
అనుగుణమై నది. వ్యాసుడు అటుల చేయకపోనెదు. అనువాదము కావించుచున్న 
తిక్కన (ప్రత్యేకత ఏమి అనుప్రశ్న ఉదయించి తీరును. అనువాదమునకు కొన్ని 
(పతిబంధకములు లేకపోలేదు. కవ్మితయము 'కేవలానువాదకులు కారు. ఆయా 
ఘట్టములను మననము చేసికొని, స్వతం[త రచనలా అన్నటు వానిని రూపొందించిన 
(ప్రతిభా సంపన్నులు ఆ కవులు. అనగా భారతము స్వతంత్ర ప్రాయమైన రచన. 
ఆదృస్టితో పరిశీలించినప్పుడు మ్మాతమే తెలుగు భారతము నిలుచును. తొలికవుల 
కంచు తర్వాతి కవులు కొన్ని మెరుగులు దెద్దుటకు అవకాశమున్నది. 

సిద్ధాంత వ్యాసములో లక్ష్య లక్షణ సమన్వయము కావించబడినది. శాస్త్రీయ 
దృస్టిలో సర్వము వివేచింపబడినది. ఆయా ఘట్టము లన్లు ఏకరువు పెట్టుట చర్విత 
చర్వణము కాగలదు. పండిత (పకాండులు వానిని పరిశీలించి తృప్తీ 'పడగలరు. 
వర్టిష్ణువులు మేలు పాందగలరు. 

చి॥సా॥కమ లాదేవి అవిరళకృషి వలన రూపొందిన వ్యాసమిది. బహుముఖ 
(పజ్ఞాపాటవములు గలిగిన ఈమె నుండి మరింత సారస్వత సేవ జరుగగలదని 
ఆశించుచున్నాను. ఆశీర్వదించుచున్నాను. 





అనాలో! 


(చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి) 


వాల్తేరు 
15-3-91 


డా! కోలవెన్ను మలయవాసీని 
(పొఫెనర్‌ & హెడ్‌ 

లేలుగు శాఖ 

ఆంధ విశ్తూకళా పరిషత్‌, 
విశాఖవట్టణం. 

“నానారసాభ్యుదయోల్లాసి యై న విరాటపర్వమాది భారతమును రసాభ్యుచిత 
బంధముతో కూర్చిన మహాకవిత్వ దీక్షాపరుడు తిక్కన. 

ఆ మహాకవి తీర్చిన పదునేను పర్వములలో గల నవరసములను పరిశీలించి 
(కోడీకరించుటలో పూర్వ విమర్శకుల అభిప్రాయములను కూడ (గహించుచు 
కొన్నియెడల వానిని సమర్దించి కొన్నియెడల ఆ అభ్మిపాయములతో భేధించి 
సోదాహరణముగ సోపపత్తికముగ వివరించిన సిద్దాంత [గంథము “తిక్కన భారతము- 
రసపోషణము - డా॥కమలా దేవిగారి రచనము. 

నవరసముల పరిశీలనవే గాక తిక్కన భారతమున అంగిరసమును 
నిరూపించుటలో, రససాంకర్యమును సమీక్షించుటలో డా!కమలా దేవి గారు చూపిన' 
నేర్పు మెచ్చదగినది. 

కవి బహ్మ తిక్కన భారతమునందలి రసపోషణమును సమ్మగ్రముగ దర్శించు 
వాగ్ధర్చణము ఈ సిద్దాంత (గంథము. సిద్దాంత (గంథరచనలో రచయి(తి ప్రదర్శించిన 
విశ్లేషణ ఎన్నదగినది. 

ఈ విదుషీమణి కలమునుండి మరికొన్ని మంచి విమర్శక (గంథములు 
వెలువడవలెనని ఆకాంక్షంచుచూ, 


(కోలవెన్ను మలయవాసిని) 


వాల్తేరు, 
10-6-91. 


Dr. (Smt.) T.Susheela, M.A., Ph.d., 
- Reader. M.I.L.Dept., 
Delhi University, 


Delhi-7 

దుర్గమార్థగౌరవం గలిగి, విశ్వవిజ్ఞాన సర్వస్వమై న భారతాన్ని విమర్శించడమే 
దుష్కరకార్యం. అందులో దానిలోని రసప్రతీతిని గూర్చి చర్చించడం దుష్కరతరం. 
ఇటువంటీ కృషికి ఉభయ భాషా పాండితితోపాటు, సూక్ష్మాంశాలను వెలికి తీయగల 
సునిశిత పరిశీలనా సామర్థ్యం కూడ అవసరం. రచయి(తిలో ఈ రెండూ వున్నాయని 
ఈ పరికోథనా వ్యాసం వల్ల విశదమౌతుంది. 

తక్కన భారతంలోని రసావిష్క్కరణ చేయడానికి రచయితతి రససిద్దాంతాల 
నన్నిటినీ కూలంకషంగా పరిశీలించారు. మహాభారతంలో అంగిరసం శాంతమనీ 
తక్కినవన్నీ అంగరసాలనీ చెప్పే తిక్కన భారతం నానారసాభ్యుదయోల్లాసి అనే 
ఉక్తీని సమన్వయ పూర్వకంగా నిరూపించారు. 

భారతంలో హాస్యం లేదనే వాదాన్ని ఖండిస్తూ తిక్కన హాస్యరసాన్ని విభావాది 
సామీ పరిపుష్టం చేయనప్పటికీ సందర్భానుసారంగా సముచిత స్థానాన్ని కల్పించి 
పోషించాడని అన్నారు. అలాగే తిక్కన అంగాంగీ భావంతో శృంగార కరుణముల 
సాంకర్యమెట్టు చేసారో “మెలుపారగా బట్టి మొలనూలి మణులు” అనే పద్యాన్ని 
ఉదాహరించి కరుణానికీ శృంగారం పోషకమై ందని వివరించారు. 

కొందరు విమర్శక్షులభిప్రాయపడినట్లు భారతంలో ధర్మవీరం లేదనీ, ఇందులో 
ఉన్నది శాంతమేననీ రచయిత్రి విస్పష్ట వివేచన చేసారు. అశ్వమేధం తర్వాత 
ధర్మజునిలో ధర్మవీరం అడుగంటిందనే, వీరి ద ఎఫై దీనికి కారణం. 

ఈ పరిశోధనా (గంథం భారత భారతికి ఒక నూతనాలంకారరి. “వీరి క స 
సాహితీపీయుల ఆదరణని, పండిత విమర్శకుల మన్ననని పాందగలదని 
విశ్వసిస్తున్నాను. రచయిత్రి శ్రీమతి కమలాదేవిగారికి నాశుభాశాననములు, 


అభినందనలు. షు 
(నుకీల) 

న్యూ ఢిల్లీ 

1-1 1-1990. 


విషయసూబక 


క్ర ఎలేజలో 

ఉపోద్దాతము 

మహాభారత | ప్రాశస్త్యము-ఆం|ధ్రీకరణవిధానము 

తిక్కన-తత్కృత భారతస్తూలపరామర్శ 

రససిద్దాంతము 
రసస్వరూప స్వభావములు 
కావ్యమున రసమునకు గల స్థానము 
రససంఖ J-రసానుగుణవ ఎత్యాదులు 

. రసాధిదేవతలు-రసవర్ణములు 
రసాభాసము 

. రసదోషములు 


హామి ల్ట వి ce 


.పర్వాంతర్గత రసపోషణము-స్టూల వివే చనము 


శృంగారరసము-తిక్కనభారతము 
హాస్యరసము- తిక్కనభారతము 
కరుణరసము- తిక్కన భారతము 
రౌ దరసము- తిక్కన భారతము 
వీరరసము- తిక్కనభారతము 


. భయానకరసము-తిక్కనభారతము 
. బీభతృరసము- తిక్కన భారతము 
. అద్భుతరసము-తిక్కనభారతము 
. శాంతరసము- తిక్కన భారతము 


అంగిరసము -తిక్కన భారతము 
రససాంకర్యము -తిక్కన భారతము 


. ఉపసంహారము 


అనుబంధము 
ఉపజీవ్య(గంథసూచిక 
సంకేతిసూచిక 


III 


22 
44 
వద 


81" 


90 
108 
115 
121 
126 
153 
183 
210 
255 
275 
300 


310. 


327 
347 
362 
370 
379 
382 
385 


395 ' 


II 


21 
43: 
125 
80 
89 
107 
114 
120 
125 
152 
182 
209 
254 
274 


- 299 


309 
326 
346 
361 
369 
378 
381 
384 
394 


396 


క్‌ ఎచజ్జిత 
ఏకమప్యక్షరం యస్తు గురుః శిష్యే నివేద యేత్‌ 

పృథి వ్యాం నాస్తి టట్‌ (దవ్యం యద్‌ దత్తాసోఒ నృణీ భవేత్‌” 

అను న్యాయానుసారము గురువుల బుణము తీర్చ లేనిది. నన్ను తీర్చిదిద్దిన 
ఉపాధ్యాయులందరికిని నమస్కారములు. వారిలో విశేషించి ఇరువురికి నా 
కృతజ్ఞతాపూర్వక వందనములు. 

“తిక్కనభారతము- రసపోషణము'* అనునది నాపరిశోధన విషయము. పరిశోధన 
చేయుటకంట చేయించుట కష్ట బహుళము. ఆకష్టమునకు బాధ్యత వహించి తమ 
బహుముఖ వెదుష్యముతో నన్నొక పరిశోధకురాలిగ తీర్చి దిద్దిన వారును, 
అత్యంతాదరముతో సిద్దాంత వ్యాసమునందలి [పతివిషయమును పరిశీలించి 
అమూల్యమైన 'సలహాలనొసగి వలయుచోట్ల చక్కని సవరణలు చేసి నన్ను 
కడుంగడు [పోత్సహించిన వారును, మత్పరిశోధన పర్యవేక్షకులును నగు డా 
చిలుకూరి సు బహ్మణ్యశాస్తిగారికి నావినయ పూర్వకమగు కెమోడ్పులు. 

తొల్జ్టాల్త ఈ విషయమై పరిశోధన చేయుమని (పోత్సహించినవారు, నా 
డాక్టరల్‌ కమిటీ సభ్యులు, ఆంధ విశ్వకళాపరిషత్తు ఆం(ధశాఖకు నాటి అధ్యక్షులు, 
కొంతకాలము ఎమెరిటస్‌ [పాఫెసరుగా పనిచేసినవారు డా!కె.వి. ఆర్‌ .నరసింహంగారు 
పున్తకము అచ్చు వేయు నందర్భమున వారిని అడిగినంతనే కాదనక తమ 
అమూల్యాభి ప్రాయమును అశీస్సులను అందజేసిన సౌజన్యమూర్తియగు పూజ్య 
ఆచార్య వర్యులకు నౌ సమసుుమాంజలులు. 

తమ అమూల్యాభిపాయములతోపాటు అభినందన మందారాలనందించి, 
ఆత్మీయతకు, స్నేహశీలతకు మరో పేరుగ, (ప్రసిద్ధి చెందిన డా!టి.సుశీలగారికి, 
డాకోలవెన్నుమలయవాసిని గారికి అక్షరాంజలులు. 

నాడు పరిశోధనము చేయుటకు అనుమతినిచ్చిన సెయింట్‌ థెరిసా 
కళాశాల అధికారవర్గము వారికి పరిశోధన చేయ ననుమతించిన ఆం| ధవిశ్వ విద్యాలయము 
వారికిని, (గంథాలయాధికారు లందరికి నా భకంంజలులు. 

ఈ సిద్దాంతవ్యాస విషయమున నాకు ఉపకరించిన ఎన్నియో (గంథములు 
కలవు. అయినను మరింత ముఖ్యమయినవి ఆచార్య భూవ తివారి 


1 


భారతము-తిక్కనరచన, ఆచార్య కేతవరపువారి తిక్కన కావ్యశిల్పము, ఆచార్య 
నరసింహంగారి సాహిత్య దర్శనము-ఈముప్పేటల ముత్యాల సరమునందలి 
అనర్ధరత్నములను కొన్నింటిని నా ఈ సిద్దాంతవ్యాసమున చేర్చికొనుటకు అవకాశమును 
కల్గించిన ఈ మువ్వురు పండితులకును నాప్రత్యేక కృతజ్ఞతాభివందనములు. 

రచనా వ్యాసంగమున (ప్రోత్సహించి, నాసాహితీ భవిష్యత్తు బంగారు బాట 
కావాలని ఆశించుచు అన్నిట చేదోడు వాదోడుగ నిలిచిన నా జీవిత భాగస్వామి 
శ్రీ భమిడిమజ్బీ సుధాకరరావుగారికి, ఆర్థిక సహాయమును అందించిన తెలుగు 
విశ్వవిద్యాల యము వారికి, ఈ గంథమును సకాలము లో ము దించిన “పించోరియం' 
అధినేత (క్రీ పి.సుబ ) య్యగారికి, కె.మురళీక్నష్లగారికి, ముద్రణకు సంబంధించిన 
సర్వ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కొన్నూరు మోహన్‌ గారికి, ప్రచురణలో సహకరించిన 
శ్రీమతి ఆకుల నాగమణి గారికి నాకృతజ్ఞతాభివందనములు. 

ఈ గంథమున కొన్ని ముదణా స్థాలిత్యములకు తావు కలిగియుండవచ్చును. 
కంటవత్తిపెట్టుకొని సవరించినను వానిలో కొన్ని మరుగుపడియుండవచ్చును. 
ఆయాతావులందు వానిని సవరించుకొనవలసినదిగా సహృదయము లకు నామనవి. 

(ప్రత్యక్షముగా, పరోక్షముగ ఈనాకృషికి దోహదము చేసిన వారందరికిని, 
మిత్రులు, హితులు, (శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, తలిదండ్రులకు, 
నాయిష్టేదెవమునకు నామనస్సు నమస్సులు. 


అంగడ్ర కమ లాశివి 


ఆండ్ర (భమిడి మట్టి) కమలా దేవి 


Il 


ఉపోదాతము 
ఇమ 


“తిక్కన భారతము తెసుంగు సంస్కృతి కొక వెలుగుబాట. ఆంధ సరస్వతి 
కఖండ దీపారాధనము. సారస్వత రసికులకు నిత్యనీరాజనము' - మహాభారతము 
నందలి రసపోషణము ఎట్టిదియో, రసపోషణమునం దాతని మెలకువ లెట్టివియో 
చూపుటయే ఈ సిద్దాంతవ్యాసము నందలి |ప్రధానోద్దేశ్యము. 

వేదం వేంకటరాయశాగస్తిగారు, చిలుకూరి వీరభదరావు గారు, డా! నండూరి 
రామకృవ్ణమాచార్యుల వారు, ఆచార్య భూపతి లక్ష్మీనారాయణ రావు గారు, ఆచార 
కోరాడ రామకృమయ గారు, ఆచార్య కేతవరపు రామకోటిశా స్తిగారు, ఆచార్య 11 
జోగారావు గారు, మున్నగు పండిత విమర్శకు లెందరో తిక్కన భారతముపె 
విశేషకృషి సలిపి, ఉత్తమ విమర్శ (గ్రంథములను వెలయించి యున్నారు. 
ఆం(ధ్రసాహి త్యమున నొక్కాక్క రసవిషయమై డా| జి.వి. సు బహ్మణ గం ముట్నూరి 
సంగమేశం, మాణిక్యం వేదవల్లితాయారు, డా!నండూరి రాధాకృష్ణ (ప్రభృతులు 
ఉత్తమకృషి సల్పినారు. ఈ సిద్దాంత వ్యాసమునకు ఈ [గంథము లన్నియు 
అ|గగాములు. ఈ వ్యాసరచనమునకు ఆయా [గంథము లన్నియు బాట చూపీనవి. 
భూపతి, కేతవరపు, నండూరుల; డా! సుబహ్మణ్యం, సంగమేశం, వేదవల్లి, రాధాకృష్ణులు 
(గంథములు విశేషించి ఉపకరించినవి. అవి తత్తత్‌ రచనా(పణాళికానిబద్ద 
సమ(గసుందరములు. అయినను ఆయా వారలు సల్పిన కృష యందు తిక్కన 
భారతము నందలి రస విషయము పాక్షికమే యగుట వలన సమ(గముగ చర్చించుటకు 
అవకాశము లేకపోయినది. తత గే రిపూర్షికె ఈ సిద్దాంతవ్యాసమున తిక్కన రసపోషణము 
వివరింప బడీనది. 

ఈ సిద్దాంతవ్యాసము పదునారు (పకరణము లుగ విభక్తము. మొదటి (ప్రకరణమున 
మహాభారత |పాశస్త్యమెట్టిదియో, ఆం|ధీకరణవిధానమెట్టిదియో వివరింప బడినది. 
రెండవ (పకరణమున తిక్కనను గూర్చియే కాక, తిక్కన గారి భారత భాగమగు 


111 


పదునేనుపర్వము లందలి విషయమును స్టాలీపు లాకన్యాయముగ విరూపంప బడినది. 
రసపోషణమును గూర్చి పరిశీలించుటకు ముందు రససామ గీ విశేషము లెట్టివియో 
తెలిసికొనవలసి యున్నది. కావున వివిధాలంకారిక [గంథముల సాహాయ్యమున 
రసస్వరూపమును పరిశీలించి రసమునకు సంబంధించిన సర్వ విషయములు 
మూడవ [(పకరణమున వివరింప బడినవి. [గహణసౌలభ్యము కొణ్బుకె ఉపశీర్షికలుగ 
విభజింపబడి రసనిర్వచనాది దో షపర్యంతము వివరింప బడినది. (గంథవిస్తరణ భీతిచే 
రసస్వరూప సిద్దాంతాది విషయమున గల వాదోపవాదముల విపులచర్చల జోలికి 
పోక సం|గహముగ మా(తమే వివరణ జరుప బడినది. చతుర్ధ ప్రకరణమున తిక్కన 
ఆయా పర్యములలో కావించిన రసపోషణమును గూర్చి స్టూలవివేచనము 
గావింపబడినది. ఐదవ (పకరణము మొదలుకొని పదమూడవ (ప్రకరణము వరకు 
నవరసములను విడివిడిగా (గహి ంచి, ఒక్క్కాక్కు రసము సోదాహరణముగ వివరింప 
బడినది. తదుపరి (పకరణమున భారతము నందలి అంగిరసవిషయమ గల 
వాదోపవాదములను పరిశీలించి అంగిరస నిరూపణము చేయుట జరిగినది. పదునేనవ 
(పకరణమున రససాంకర్యము, పదునారవ ప్రకరణము ఉపసంహృతి. తిక్కన రసమును 
వాచ్యము గావించిన తావులు అనుబంధమున జూపబడనవి. 

ఈ సిద్దాంతవ్యాస విషయమున ఆచార్య కేతవరపు వారి మార్గము 
ననుసరించుటచేత తిక్కన భారతము మూలముతో పోల్చి చూపబడలేదు. తిక్కన 
ఏ[గంథము నాధారముగ చేసికొనేనో స్పష్టము కాకపోవు టచేతను, పాఠాంతరములలో 
నేపాఠాంతరమును పొటించె ననుటకు ఆధారము లేకపోవుట చేతను, దీనిని స్వతంత 
కావ్యముగ భావించుటచేతను, మూలముతో పోల్చిచూడక తిక్కన కావ్యమున 
రసము ఏరీతిలో నున్నదో వివరింప బడినది. వ్యాసుని భారతమున రస మెట్టు కలదు? 
అనురీతిని విమర్శ జరుపబడలేదు. ఇది శబ్దానువాదము, వాక్యాను వాదము, 
అర్జానువాదమును గాక్క కేవల భావానువాదము మాతమే అగుటచే నిట్టు విమర్శ 
జరుపబడినది. అయినను ఒండు రెండుచోట్ల వ్యాసునితో పోలికలు స్టూలముగా 
మా(తమే చూపబడినవి. తిక్కన భారత భాగము నందు రసపోషణ మెట్లు జరుపదినదో, 
ఏరసము ఏరీతిగా కలదో చూపుటయే (ప్రస్తుత సిద్దాంతవ్యాస ధ్యేయము. 

ఒండు రెండు (పకరణముల లో ఉద్దరణముల సంఖ్య మిక్కు_టమై నది; 
కించిద్దీర్ధములెనవియును గలవు. విషయనమ[గతకు పూర్వవిమర్శకుల 


IV 


అభి ప్రాయములను ఎక్కువగా ఉదాహరించుట జరిగినది. ఆయా పండిత విమర్శకుల 
ఎడ రచయితికి గల గౌరవమును దానికి [పోత్సాహక మయినది. 

తిక్కన గారి రచన యందలి ఛందో2 లంకార గుణవృత్త్యాదులు ఎట్టు 
రసోపస్కాారులైనవో ఈ సీద్దాంతవ్యానమున బహుధావివ తము కాలేదు. 
పూర్వవిమర్శకులు ఈవిషయమై కృషిసల్సి యుండుటచే తను, ఇందలి ఒకొ్కా-కగా 
విషయము ఒక్కొక్క పరిశోధనవ్యాసము అగుటకు తగినంత విషయ విస్తృతి 
కలిగియుండుటచేతను, పరిశోధనకాల, (గంథపరిమితులకు లోబడుటచేతను ఈ 
విషయమై (పత్యేకమై న చూపు పెట్టలేదు. 

ఈ సిద్దాంతవ్యాసము (గ్రాంథికభాషలో [వాయబడినది. అయినను పఠన 
సౌలభ్యముకొరకు పలుతావుల విసంధియే చేయబడినది. శకటరేఫ సాధుదేఫల 
వియమము లంతగా పాటింపబడలేదు. అర్జానుస్వార నియమమును విడువ బడినది. 

“ఏరసమును తీసికొన్న ఆరసము నట్లే తావలచినట్లు వాసింప చేయగల 
వలంతి' తిక్కన. (పపంచ మహాకవులలో పంక్తి తీర్చదగిన మహాకవి తిక్కన. ఆతని 
మార్గము సకల సాహిత్యవతులకును అవశ్యము అనుసరణీయము. ఈ మహాకవి 
మార్గము రస రమణీయము. . 

విషయ మతివిస్తరము. జ్ఞానమత్యల్పము. 

“క్వ సూర్య(పభవో వంశః క్వ చాల్చ విషయామతిః 

తితీర్షుర్దుస్తరం మోహాదుడుపే నాస్మిసాగరమ్‌' 
అను నార్యోక్తిరీతిని ఇమ్మహావిషయమును గూర్చి విమర్శించుటకు సాహసించితిని. 
భారతము మహాసము[ దము. దుర్గమార్థజ లగౌరవ భారత భారతీసము[ దము దరియంగ 
నీదుటకు విధాతృన్నకెనను శక్యము కాదని అనన్య (ప్రతిభాశాలి యగు నన ్నయయే 
సంకోచమును [పకటించియుండ, త్మద్గంథవిమర్శనము సామాన్యులకు, అందును 
అస్మదాదులకు దుష్కర మనుటలో సందియము లేదు. రసజ్ఞాలగువారు నాఈ 
సాహసమును సెరించి, స్థారిత్య్వము లను సవిరించి, యొప్పులనుప లాలించి, నన్ను 
(పోత హి ంతురని ఎంతయు మనమున నమ్మి కరంబులు మొగిడ్చి ఈ రచనోపహారమును 
సమర్శించుచున్నాను. 


Vv ఆం[డ కమలాదేవి. 


నారాయణం నమస్కాత్య నరంచైవ నరోత్తమమ్‌ 
దేవీం సరస్వతీంచెవ తలోజయముదీరయేత్‌ | 


నారాయణః పర్యబహ్మ నారాయణ పరంతపః ' 
నారాయణః పరోదేవః సర్వనారాయణః సదా! 


విశ్వకర్మన్‌ నమస్తేఒస్తు విశ్వాత్మన్‌ విశ్వసంభవ 
అపవర్శో ఒప భూతానాం పంచానాం పరతఃస్థ్రితః 


1వ (ప్రకరణము 


మహాభారత (వాశస్త్వము జమ ఆం|ధికరణ 
| నిధానము 


“ధర్మే చాన్టేచ కామేచ మోక్షేన భరతర్షభ 

యదిహాస్తి తదన్య(త యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌ ” 1 

వ్యాస భారత శోకము నందలి చకార చతుష్టయము వలన లభ్యమగుచున్న 
తాత్పర్య వేమన ధర్మార్థ కామమోక్షము లను పురుషార్థములలో ఏ యొక్క 
దాన్నినెనను, లేక యన్నింటిని సాధించుట్లకెనను మార్గము భారతములో ఉన్నదియే 
యితర శాస్తముల యందును ఉన్నది. భారతమున లేని [కాత్త ఉపాయము మరియే 
“యితర శాస్త్రము నందును లేదు అని. అందువలన చతుర్విధ పురుషార్ధ సాధస 
మయిన పరమ |పశస్తమయిన |గంథము భారత మనుట నిస్సంశయము. భాధతము 
భారతీయ విజ్ఞాన సర్వస్వము. 

సంస్కృత వాజ్మయమున వ్యాసభారతమున కెట్టి విశిష్టత కలదో ఆంధ 
సారస్వతమున కవి తయభారతమున కట్టి వెగిష్ట్యమే కలదు. మహాభారతమునకు 
సంబంధించిన పలు విమర్శక [గంథములను పరిశీలించిన, మహాభారత (పాశస్త్యము 
నుగ్గడించు విశేషము లనేకములు గోచరించును. [ప్రాచీన భారతీయు ల విజ్ఞానమును, 
నాగరికతను వ్యక్తపరచు న్నుద్గంథముల లో వ్యాస్మపణీత మగు మహాభారతము 
ముఖ్యమై నదనియు ప్రాచీన విజ్ఞానము నంతను సులభగాహ్యమగు విధమున 
బోధించుచుండుటయే గాక రసవత్తర మగు లౌకికివృత్తముతో నొప్పు మహాకావ్యము 
కూడ నగుటచే భారతము సారస్వతమునందాక విశిష్ట రచనయై యొప్పుచున్నదనియు 





1. వ్యాసభారతము - స గర్హారోహణము, అ. 5, శో. 44 
రా 


చూపతివారు చెప్పియున్నారు. కావ్యకర్త లోకసంగహమునకు బూనిన మహర్షి; 
ఇతెవృత్తము ఉదాత్తము; ఇందు ఆధ్యాత్మిక విషయము (పాధాన్యము వహించును, 
ఈ కారణముల వలన భారతము విశిష్ట రచన యగుచున్నది. భారతము ఇతిహాసము. 
“ఇతి-హ-ఆసి అను దానిని బట్టీ జరిగినవిగా అంగీకరించిన విషయములను 
(పసంగించునట్టి | గంథము భారతము. ఇందు భారతీయ జీవనమునకు సంబంధించిన 
భౌతికధ్యాత్మిక విషయము లన్నియు [కోడీకరింప బడినవి. ధర్మ ప్రాధాన్యము గల 
(గంథముగా వ్యాసునిచే ఇది పరిష్కృతము. కాని ఇతివృత్తము లౌకికిము. 'ేదమూలో 
ధర్మ : అని యుండుట వలన వేదవ్యాసుడు వేదవాజయమును - దీనియందు 
ఉపనిషత్తులును గతార్థములే - కథకు [పధానమైన లౌకికాచార విచారములతో 
కలబోసి భూమ్యాకాశములకు నిచె ్పనవేసినాడు. వేదముల నాపోశన పట్టిన వ్యాసునిచే 
పరిష్కృతవమై స భారతము పెకారణమున పంచమవేదమై (పామాణ్యమును 
సంతరించుకొన్నది. పురాణలక్షణములును దీనికి వర్తించు చున్నవి. 

'సర్లశ్చ (ప్రతిసర్ల్భు వంకో మన్వంతరాణిచ వంశానుచరితం చేతిపురాణంచ పంచలక్షణమ్‌' 
అని పురాణలక్షణము. 

ఈ భారతము మొదట వ్యాసునిచే జయగా నుదృవించి, జనమేజయుని 
సర్పయాగ సందర్భమున వెశంపాయన ప్రోక్తమై న భారతముగ రూపొంది, చివరకు 
మహాభారతమైన దని పండిత విమర్శకుల యభ్మిపాయము. జనమేజయుని. 
సర్ప యాగ సందర్భమున వెశంపాయనుడు పఠించిన భారతము ఇరువదినాలుగువేల 
శ్లోకములు కలదనియు, ైమిశారణ్యమున శౌనకాది మహర్షులకు సూతుడు, ఉగ శవసుడు 
చెప్పన భారతము ఏకలక్షక్షోకసంభృత మహేతిహాస మనియు వీరి యభిప్రాయము. 
శక సంఖ్యా విషయమున నెట్ట యభి ప్రాయభేదములున్నను, ఎని ఎ యో పాఠాంతరములు 
చేరినవనియు, (పక్షిప్తములు కలవనియు సభ్మిపాయము లున్నను, భారత [పతిపాదిత 
విషయ [ప్రాశస్త్యములను గురించి మా(తము అందరును ఏకాభి[ప్రాయమునే కలిగి 
యున్నారు. 

వ్యాసుడు పర బహ్మము వంటివాడు. అతని భారతేతిహాసమును తెనిగించిన 
నన్నయ తిక్కన ఎజ్బునలు ముమ్మూర్తుల (తిమూర్తుల వంటి వారు. కాగా ఈ 


ర మ ముడు వరు న. 


2. భారతము - తిక్కన రచన, పు. 1-3 


మువ్వురి కలబోత యగు మహాభారతము _వెయాసిక్యతేజమును సంతరించుకొని 
ఆం| ధసాహి త్యమునకు మూలకందమె యొప్పుచున్నది. “సక్రమ మగు 
ఆం ధభాషాభ్యాసము మహాభారత పఠనముతోనే (పారంభమగునని విజ్ఞాలందురు. 
చరిత, భాషా సౌందర్యము, విమర్శనదృష్ట మొదలగు నన్నియు ఈ (గంథమునందే 
తుది మెరుగులు దిద్దుకొన్నవనియు, అందువలననే దశదిశల తన విజ్ఞానదీధితు లను 
(పసరింపజేయు బహుముఖరత్నము భారత మని తజ్ఞాలు వివరింతురు* అని శ్రీ 
కోరాడ వారు మహాభారతమును గూర్చి చెప్పిరి. 

మహాభారత [ప్రాధాన్య | పాశస్త్యముల నుగ్గడించుచు “వాజ్ఞయమున మదటి 
(గంథ మగుటయే గాక భాషా (పయోగవిషయమున గాని, కవితా [పాధాన్య 
విషయమున గాని, దానిని మించిన [గంథములీ భాషలో పూర్వమునగాని, పరమున 
గాని బయలుదేరి యుండలేదనుట సాహసోక్తి కానేరదు. అనియు శ్రీ కోరాడ 
రామకృష్ణయ్య గారు (వాసిరి. 

పంప్కృతమున వ్యాసునిచే రచింపబడిన భారతమునకే (పాశస్త్యము కలదు 
కదా! మరి భాషాంతరీకృతమగు నీ ఆంధమహాభారతము యొక్క (ప్రాశస్త్యవేఎమి? 
అను సందేహము కలుగును. సంస్కృత భారతమునకు ఉండవలసిన [ప్రాశస్త్యము 
దానికి ఉండగా ఆంధమహాభారతమునకు ఉండవలసిన | పాశస్త్యము దీనికిని గలదు. 
దేని (ప్రాశస్త్యము దానికే గలదు. ఇట పోలికలనావవ్యకము." కొందరి దృష్టీ 
ననుసరించి వ్యాస భారతము కంట నిది ఎక్కు_డు మోదమును గూర్చు (గంథమట. 
పేరునకు భాషాంతరీకృత మయినను స్వతంత్మగంథ మనిపించుకొని మూలము 
కంట రసవత్తర మనిపించుకొని యుండవచ్చును. 

ఆం| ధమహాభారరతము అష్టాదశపర్వ విస్తృత మయినది. ఇందు -ఆది 
సభాపర్వములను, అరణ్యపర్వమున కొంతభాగమును నన్నయ ఆం ధీకరింపగా, 
తుది పదునేను పర్వములను తిక్కనామాత్యుడాం|ధీకరించినాడు. నన్నయ కృత 


నా 
3, 'Trisonly proper thara critical and historical appreciation of the Telugu language & literature 
should begin with a study of that great work. Critics are prone to remark that the last word on 
Telugu Bharata has already been said and that there is nothing more to be worked on that subject. 
Bharata is a diamond with many facets, still demanding the view and appreciation of the critics 


of Andhra*. -  మహాభారతోపన్యాములు, పు. 107 


4. ఆం(ధభారత కవితావిమర్శనము, పు. 2 
గ్‌. ఈ విషయము ఈ (పకరణము తుదను వివరింప బడినది. 


3 


అరణ్యపర్వ శేషమును పూరించిన వాడు ఎజ్జన. ఈ కవి తయము వారి ఆం|ధకరణ 
విధానమును స్టూలముగ పరిశీలించిన ఆం| ధమహాభారత సంబంధ మగు మరికొన్ని 
అంశములు మనకు పాడగట్టును. మొదటి మూడు పర్వములును నన్నయ 
యుద్దేశ్యమునకును, - అతని వెదికసంపత్తికిని తగినవె యాతని పాలబడుటయు, 
నంతకంటు రసవత్తరంబె యూర్దిత కథో పేతంబెన భాగము తిక్కన పాలబడుబయు 
ననునది యాం[ధలోకము చేసికాసిన మహాపుణ్యఫల మని కొందరి తలంపు. ఈ 
ఆం|ధమ హాభారతము ఆం(ధావళి కనవరతము వూదమును గూర్రుచు 
ఆం|ధజనసనామాన్యమునకు పురాణ పఠన (శవణ యోగ్యమై, రసికవరులకు 
రసాస్వాదనను గొల్పుచు, లక్షణకర్తలకు పరమ [ప్రమాణంబగు, లక్ష్యమై , నీతివేత్తలకు 
నీతిదాయకమె, భాషాతత్త్వ జిజ్ఞాసువులకు (పాచీనాం[ధభాషా జాతీయ (ప్రయోగ 
చమత్క ఎతులందు చవిగాలు సనదియై , అనంతరకాలము నందలి యాం ధకవితకు 
మార్గదర్శకమై నెగడీ మిక్కిలి (ప్రశస్తిని గాంచియున్నది. ఈ విషయము నన్నయ 
గారి- 
“ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్తంబని 
యధ్యాత్మవిదులు వేదాంత మనియు 
నీతివిచక్తుణుల్‌ నీతిశాస్తంబని 
కవివ షభులు మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వ లక్ష్యసం| గహమని 
యై తిహాసకు లెతిహాస మనియు 
పరమ పౌరాణికుల్‌ బహుపురాణ సముచ్చ 
యం బని మహి( గొనియాడుచుండ 
వివిధ వేద తత్త్వవేది వేదవ్యాసు. 
డాదిముని పరాశరాత్మజుండు 
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై 
పరణగుచుండడజేసె భారతంబు *. 
అను పద్యము వలననే సువిదిత మగుచున్నది. మరియు నన్నయ గారిచే 
భారతమహ మ విపులముగ వర్ణింపబడ యున్నది. 


6. భారతము - ఆది. 1 - 32 


“కమనీయ ధర్మార్ధకామ మోక్షములకు 
నత్యంత సాధనంబయిన దాని 
వేడ్కతో( దవిలి తన్‌ వినుచున్నవారల క 
భిమత శుభకరంబయిన దాని 
రాజుల కఖిల భూరాజ్యాభివ ఎద్దీని 
త్యాభ్యుదయ (పదంబయిన దాని 
వాజ్మనఃకాయ (పవర్తితానేక జ 
న్మాఘానిబర్లణంబ యిన దాని 
సత్యవా(క్రబంధ శతసహస శోక 
సంఖ్యమయిన దాని సర్వలోక 
పూజ్యమయిన దాని బుధ నుత వ్యాసమ 
హాముని [పణీత మయిన దాని ” 
అను పద్యమే దీనికి తార్కాణము. “ఆం| ధమహాభారతమును రచించిన వారిలో 
మొదటివాడు నన్నయభట్టు. ఆం ధభారతమే తెలుగు కావ్యములలో మొదటి దని 
విశ్వసించుటచే నీ కవిని ఆదికవి యనియు, భారతమును ఆదికావ్య మనియు 
తలంచుచున్నారు. ఈతని కాలము ఆంధవాజ్బయచరితలోనే యొక పుణ్యఘట్టమని, 
టఆంధవాబ్బయము యొక్క సువ్యక్త మగు నారంభము నన్నయ భారతముతో 
నారంభమయినదని నన్నెచోడుని “మును మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత 
పుట్టించి తెనుగున నిలిపి రంధ విషయంబున జన చాళుక్యరాజు మొదలగు 
బలువుర్‌ ' అను పద్య మావిషయమునే (ధువపరచు చున్నదో ని శ్రీ, కాశీనాధుని 
నాగేశ్వరరావు గారు నుడీవి యున్నారు. 
నన్నయ్యభట్టు (క్రీస్తు శకము పదునొకండవ శతాబ్ది మధ్యమున తెనుగు 
దేశమును పరిపాలించిన రాజరాజనరేం[దుని యాస్థానకవి. రాజ రాజనరేం దుడు వేగి 
దేశమునకు నాయకరత్నమై న రాజమహేం[దపురమున రమ్యహర్మ్యతలమున మంతి 
పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రాధానానంత సామంత విలాసినీ 
పరివృతుండయి, అపార శబ్దశా| స్తపారగులెన వెయాకరణులను, భారత రామాయణాద్యనేక 


పురాణ(పవీణులెన పౌరాణికు లను, మ ఎదుమధుర రసాభావభాసుర నవార్థ వచనరచనా 
7. భారతము - ఆది. 3 -9 
8. ఆంధవాజ్మయచరి[త, పు. 55 


విశారదులెన మహాకవులును, వివిధ తర్క విగాహిత సమస్తశ్నాస్త సాగరగరీయః 
(పభ ఎతులాన తార్కికులును, వెణీక గాయకులును, నాదిగా కలుగు విద్వజ్ఞనంబులు 
పరివేష్టించి కొలువ విద్యావిలాస గోష్టి సుభోపవిష్ణు డయి ఒకనాడు తన కుల[బాహ్మణుడు, 
అనురక్తుడు, అవిరళ జప హోమతత్సరుడు, విపుల శబ్దశాసనుడు, సంహి తాభ్యాసుడు, 
(బహ్మాండాది నానాపురాణ విజ్ఞాననిరతుడు, నగు నన్నపార్యుని మహాభారతమును 
తెనుగున వినిర్మింపు మని అభ్యర్థించెను * ఆది. 1-8,9:. బహుభాషల, బహువిధముల, 
బహుజనముల వలన భారతవృత్తము వినిపించుచున్నదని పలికినాడు. వేద విజ్ఞానమునను, 
సనాతనాచార ధర్మ విశాసము నందును అత్యంత గౌరవము కల మహాపండితుడును, 
లౌకికి విజ్ఞానసంపన్నుడును అగుటచే నీ నన్నయభట్టు “విశ్వ శేయఃకావ్య"మ్మను 
తలంపుతో వేదవ్యాసరచితమై న మహాభారతమును ఆంధ్రీకరించి రాజరాజనరేందున 
కంకిత మిచె ్పను.పూరో ్వక్తగుణగణ గరిష్షడైన నన్న యభట్టారకుడు పంచమవే దమును 
ఆం(ధీకరించుటకు నర్వథా సమర్హుడు అతడు నాటికే ఉభయబభాసా 
కావ్యరచనాభిశోభితుడు కూడను. భారతము వినుట వలన కలిగెడి ఫలమును 
పర్వానుకమణిక యందు నన్నయ యొక సీసపద్యమున “ఆయురర్ధులకు....” 
భార-ఆది, 1-32 1, అని సంక్లేపముగ చెప్పియున్నాడు. భారతమును భక్తితో 
నెప్పుడును వినుచుండెడి భక్తియుక్షులెన భాగవతులకు భక్తవత్సలుడెన | శీవల్లభుడు 
భవభయములను బాపి యిష్టార్హసిద్దిని కరుణతోడ సమకూర్చును. నన్నయ 
ఆసంకల్పముతోడనే ఆం[ధభారతమును జ గద్దితంబుగ రచించె ననవచ్చును. నన్నయగా 
దీ గంథమును (వ్రాయుటకు ఆనాటి సాంఘిక మతపరిస్టితులు కూడ ఒక విధముగ 
హేతువయినవి. వెదికధ ర్మోద్దరణమున్నకె పుట్టిన | గంథమై నను “విశ్వ శేయఃకావ్యమ్‌' 
'అను నుత్తమ కావ్యధర్మమును పాటించినవాడు నన్నయ. మంగళాచరణ శ్షోకమున 
“శేయసే' అను పదమును వాడి కావ్యపయోజనమును గూడ తెలిపినాడు. 
తానాం|ధీకరించిన భారతకావ్యరచన కవితా విషయమును గూర్చి- 

“సారమతిం గవీందులు (పసన్న కథాకలితార్థయుక్తిలో 

నారసి మేలు నానితరులక్షర రమ్యత నాదరింప నా 

నారుచిరార్డ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 

భారత సంహితా రచన బంధురుండయ్యె జగద్ధితంబుగన్‌ '* 


9. భారతము - ఆది. 1- 26 


అని (పతిజ్ఞ చేసియున్నాడు. 

కవీంగదులు మేలనునట్లు [ప్రసన్న కథను, అర్థగాంభీర్యమును, రమ్యమైన 
శెలిని కలిగియుండునటుల నన్నయ ఆం్యధ్రభారతమును రచించెను. పె పద్యము 
వలన నన్నయగారి కవితా విశేషములు - 1. (ప్రసన్నకథా కలితార్హయుక్తి 2. 
అక్షరరమ్యత, 3. నానారుచిరార్టసూళక్తి నిధిత్వము అని తెలియుచున్నవి. ప్రసన్నకథాకలిత 
అర్థయుక్తి అనగా (పసన్నకథతో కూడిన అర్హయ్యుక్తి అనిగాని, కథను (పసన్నముగా 
చేయగల అర్హయ్యుక్తి అని గాని చెప్పవచ్చును. చక్కని భావములను, సుందరమైన 
పదముల పాందికచే నిమిడ్చి భావగాంభీర్యమును స్పురింపచేయు శక్తి తన కవితాశిల్పమున 
గలదని చెప్పేకొనినాడు. రెండవది అక్షర రమ్యత. రమ్యమయిన పద(పయోగముచే 
(శ్రావ్యతను సంపాదించుట. భారతీం| ధీకరణ రమ్యత ఎన్నటికిని క్షరము గాక 
సుస్థిరముగ నుండునది అనియు చెప్పవచ్చును. ఇక నానారుచిరార్డ సూక్తినిధిత్వము 
- మనోహరమై న అర్ధ సూక్తులతో నిండియున్నట్లు తెలుపబడినది. “అర్థసూక్తులనగా 
నాక ధర్మమును సూటిగా నొక పద్యమున చెప్పుట. ఇట్టి పద్యములు రసవంతములా 
రమణీయ భావస్పో రకమ్నులె అందరిచేత నిత్యవ్యవహారము లందు ప్రమాణవచనములుగా, 
నీతి బోధకములుగా, క్రుషములుగా వాడుకొనబడు సూక్తులు" అని దేశిరాజు 
భారతీదేవి గారి యభ్మ్శిపాయము. ఈతని ఆం|ధీకరణ విధానము స్వతం[తపద్దతిని 
నడచినది. మక్కికి మక్కిగు ఫక్కికి ఫక్కిగ కాక వలసిన తావుల పెంచి, కొన్నితావుల 
క్షుప్తీకరించి బౌచిత్య్వమును పాటించి పురాణరూపముగ నున్న వ్యాసభారతమును 
కావ్యరూపముగ మలచినాడు. ఈతని లి సరళవె, రమ్యమై, అనర్షళ 
ధారామాధుర్యమును కలిగి ఉండును. ఈతని కావ్యమున బుత్వాది (పకృతివర్ణన లు, 
శృంగారాది రస|పతీతులు చోటుచేసికొన్నవి. ఉభయ వా(క్రాఢ కలిగిన సరళ 
దీరసమాసములతో కూడిన పద్యము లీతని రచనలో పెక్కులు కాననగును. 
ఈతనిది సంస్కృత సమాసభూయిష్ట రచన. (పధానముగ శెలి ఆఖ్యానేరి, ఈరీతిని 
నన్నయ రెండున్నర పర్వములను రచించినాడు. 

నన్నయకు పమ్మట రెండువందల నంవత్సరముల అనంతరము 
భారతాం[ధీకరణమును చేపట్టినవాడు తిక్కన. నన్నయ తరువాత రెండు శతాబ్దముల 
కాలమున తెలుగు దేశమున కవులే పుట్టలేదా? భారత మేల అసంపూర్తిగ నిలచిపోయినది! 


10.“కవ్మితయ కవితారీతులు - తరువాతి కవులపై వారి (ప్రభావము, పు. 15 
7 


అను (పశ్నలుత్సన్న మగును. వీనికి సమాధానము నరయవలసి యున్నది. 
_ఈమద్యకాలమున ననె చోడుడు, పండితారాధ్యుడు, పాల్కూరిక్తి మున్నగు మహాకవులు 
పలువురు కలరు. వీరు భారతమును పూరించుటకు పూనుకొనకపోవుటకు గల 
ముఖ్యకారణము వీరు శివకవులగుటయే. శెవులలో నతివాదులు విర్తశెవులు. 
సంఘమున నొక (పతే క మతమును వెలయించిన వీరు వాబ్బయమున కూడ నొక 
న్వతం| తసారన్వతోద్యవము మును నాలకొల్పినారు. అరూఢ గద్య వద్య 
సంస్క. ఎతభూయిష్ట (పబంధరచన మానుగ సర గసామాన్యంబు గాదని పాల్కురికి 
సోమనాథుని (ప్రవచనము. 

ఈ శివకవులు నన్నయ విపుల శబ్ద శాసనత్యము నంగీకరించినారు కాదు. వీరు 
నన్నయ అరూఢ గద్య పద్య |పబంధభూయిష్ట రచన, ఉదుతర గద్యపద్యోక్తులు, 
శబ్దశాసనత్వము, ఇత్యాదులపె పూర్వపక్షము చేసినట్టివారె సర్వతంత స్వతం(త 
మగు నూత్న సారస్వతోద్యమమును స్టాపించిరి. కావుననే నన్నయ భారతమును 
పూర్తిచేయు కవులు లేకపోవలసి వచ్చినది. ఇట్టి స్థితతిగతుల లో భారతమును 
పూరింప సాహసించు మహాకవి లేకపోయి యుండును. వేములవాడ భీమకవి 
సాహసించెనే కాని అతని ఉద్యమము కడదాక కొనసాగినట్టు కానరాదని డాక్టర్‌ 
నండూరిరామకృష్ణమాచార్యులు గారి అభిప్రాయము. వీరు “భారతము వంటి మౌతిహాస 
రచనకు కవులందరును నధికారులు కారు. అదియొక సామాన్యకవి కసాధ్యమై న పని. 
ఒక సారస్వత పరిషత్తు లేదా పరిషత్తు వంటి మహాకవి సాధింపవలసిన కర్తవ్య మిది”! 
అని భావించిన దంతయు (ప్రత్యక్షర సత్యము. ఈ రీతిగ ఆనాటి సాంఘిక, రాజకీయ, 
మత పరిస్థితులను దృష్టియందిడుకొని పరికించిన భారతమును పూరింపగల కవులు 
లేక రెండు శతాబ్బముల తరువాత తిక్కనామాత్యునిచే ఈ మహత్తర కార్యము తిరిగి 
కొనసాగింపబడిన దనిపించును. 

తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్టానమున మం|త్రివర్యుడు. 
కవిశేఖరుడు. ఈతడు విరాటాదిగ పదునేను పర్వములను రచించినట్టివాడు. మరల 
నిట మరియొక చిన్న సందేహము కలుగును. నన్నయ రెండున్నర పర్వము లను 
(చాయగా, నీతడు అసంపూర్హముగ నున్న అరణ్యపర్వ మును పూరింపక, విరాటపర్వము 
నుండి ఏల (పారంభించెను? నన్నయ అరణ్యపర్వమును |వాయుచు మరణించెనని, 





11. కవ్మితయము, వు.47, 48 


తాను ఆభాగమును 'రచించుటకు పూనుకొనిన తానును అష్టే మృత్యువువాత 
పడుదునను భయముతో (వాయలే దందురు. ఇది సరికాదు. రాజ్యతంత మవలీలగ 
నడిపి పరదేశముల కేగి రాజులను మెప్పించి, పరమతములను ఖండించి దిగ్విజయము 
గాంచి అత్యంత మేథావంతుడుగ, ధెర్యస్టెర్యములు గల వానిగ పేరు పాందుటుచే నిట్లు 
భయపడె ననుట సంగతము కాదు. మరికొందరి దృస్టి ననునసరించి నన్నయ పూర్తిగ 
మూడు పర్యము లను | వాసెనని, తదుపరికాలమున కొంతభాగము | క్రిమిదష్ట మగుటచే 
అది ఎజ్బనచే పూరింపబడిన దని, కావున తిక్కన విరాటము నుండి [ప్రారంభించెనని 
అందురు. కాని ఇదియు సమంజసము కాదు. అన్ని (పతులును ఒకేరీతిగా క్రిమి 
దష్టములు కాజాలవు కదా! తిక్కన విరాటము నుండీ రచించుటకు గల కారణమును 
ఇట్టు చెప్పవచ్చును. నన్నపార్యుని కృతి రాజరాజనరేం[దున కంకితము. అనగా 
.నరాంకితము. తిక్కన తన కృత్యమును హరిహరనాథాంకితము చేయదలచినాడు. 
అందుచేతనే నన్నయ కృతమగు అసంపూర్ణమగు భాగము నష్టే వదలినాడు. 
నన్నయ కేరీతిగా ఆనాటి సాంఘిక, రాజకీయ, మత పరిస్థితులు భారత రచనకు 
దోహదము చేసినవో, తిక్కనామాత్యునకు కూడ నష్టే ఆనాటి సంఘ స్థితిగతులు 
(ప్రథమకారణము అయినవి. రాజరాజు కాలమున విజాతీయులగు శతువుల 
దండయా(తల వలనను, జౌన బౌద్దమతముల వ్యాప్తి వలనను, వేద (పమాణములను 
తిరస్క_రించు చార్వాకాది మతవ్యాస్తి వలననుసంఘము మతకల్గోలములకు లోనెయుండి 
ఆర్యధర్మములు వెనుకబడగా వానిని పునరుద్దరించుట్లకె భారతరచనమును చేపట్టినాడు 
నన్నయ. ఇట్లు తిక్కన కాలము శెవ వెన్లవ మతవిషయక విభేదములతో 
చిక్కువడియుండగా, అట్టి క్లిష్టపరిస్టితుల నుండీ సంఘమును రక్షించు నుద్దేశ్య్వముతో 
భారతమును పూర్తిచేయ సంకల్సి ంచినాడు. | బహ్మ విష్ణు మహేశ్వరులు పర బహ్మయొక్క 
అంశము లనియు వారొనర్ఫు నృష్టిస్టితి లయములు నగుణాత్మకమగు 
పర్మబహ్మలీలలనియు కనుక శివకేశవులు ఆ పరమాత్మ యొక్క భిన్నమూర్తులు 
అనుజ్ఞానము (పజలకు కలిగించుటకె తిక్కన హరిహరమూర్తిని తన యిష్టదవతముగా 
స్తుతించి భారతమును ఆ దేవున కంకిత మిచ్చినాడు. తిక్కనామాత్యుని, 
యుదారాశయము దానివలన ఫలించి శివకేశవ భేదములు కొంతవరకు అడంగినవి. 
తిక్కన తరువాతి కవులు _శెవులెనను, వెప్లవు లైనను, పరమతదూషణమును 
గావించువారు కాక పరమత సహనమును (పదర్శించువారెరి. ఈ రీతిగ తిక్కన 


9 


హరిహర రూపముచే శివకేశవ భేదమును పరిహరించుటయే కాక జీవాత్మ 
పరమాత్మెక్యమును బోధించు నద్వెతమును కూడ భారతమున (ప్రతిపాదించిన 
ఆం(ధసంఘము నేకెకమత సూ| తనిబద్దమగునట్టు కావించినాడు. ఇదియే ఈతడు 
స్థాపించిన హరిహరాద్వెతము. 

తిక్కన తొలి కావ్యము ఉత్తరరామాయణము. మలికావ్యము భారతము. 
ఈతడు విజయసేనము అను కావ్యమును రచించినట్టుగ పెదపాటి జగ్గనార్యునిచే 
సంకలిత మయిస (ప్రబంధరత్నాకరమును, మానవల్లి విరచిత |పబంధమణిభూషణ 
పీరికయు సాక్ష్య మిచ్చు చున్నవి. కృష్ణశతకము, కవి వాగృంధనము అను మరిరెండు 
కృతులు రచించినట్లు వదంతి : (సవంతి 1964-65 Dec. / Jan రః (గంథము 
లన్నియు నలభ్యములు. లభ్యమ్నులెనవి ఉత్తరామాయణము, భారతము మ్మాతమే. 
ఉత్తరరామాయణము నాటికి తిక్కన _*వుడు. భారత రచనా కాలము నాటికి 
శివకేశవులక భేదమును సాధించిన హరిహరనాథోపాసకుడు. ఉత్తరరామాయణ రచన 
నాటికీ “అమలోదాత్త మనీష నేనుభయ కావ్య |పౌఢి పాటించు శిల్పమునన్‌ బారగుడ. 
గళావిదు(డి * నను అహంభావము భారత రచన నాటికి తత్త్వ పరిపూతమై న 
వినయముగా మారి - 

'కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగున్‌ జనా 

భ్యర్చితమై న భారత మపార కృపాపరతం। తవృత్తిమై ( 

బేర్చిన దేవదేవునకు6బీతిగ నిచ్చుట సర్వసిద్ది నా 

నేర్చిన భంగింజెప్పి వరణీయు(డ నయ్యెద భక్తకోటికిన్‌” 13 
అని చెప్పించినది. నాటికి సోమయాజి కాడు. నేడు యజ్ఞము చేసి సోమయాజి 
యయ్యెను. తిక్కన వ్యక్తిత్వములో నేర్పడిన మహత్తర పరిణామ వికాస మిది. 
“తొలినాడు _*వ్లుడైనను మలినాడు ‘విష్ణురూపాయ నమశ్శివాయ అని అనగలిగిన 
మ హూదారుడు తిక్కన” అని నండూరి వారు షే మతము నందు తిక్కన _శెవ, 
- బెన్షవములకు సమన్వయమును సాధించిన ధర్మాద్యెతమూర్తి కావున తన క ృత్యమున 
కాదియందే - . 


12. ఉత్తరరామాయణము, ఆ. 1-13 
13. భారతము - వి.ప., ఆ. 1-28 
14. తిక్కన - భారతదర్శనము, పు. 18 


10. 


“శ్రీ యన గౌరినాణురగు చెల్వకు. జిత్తము పల్లవింప భ 

(దాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్ళి విష్టురూ 

పాయ నమశ్శివాయ యని పల్కౌెడు భక్తజనంబు వెదిక 

ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము. గొల్బెద నిష్టసిద్దిక్షిన్‌ 25 
అని చెప్పినాడు. ఈతని భారత భాగమున కళాసొందర్యము, నద్వె తభావము చక్కని 
సమే ళనమును పాందియున వి. నన్నయ కేవల కర్మపరమై న వెదిక మతదృష్టితో 
కెంతభాగమును రచించినను, ఈ భారతమును కృష్ణద్యాపాయనుడు 
అద్వెతార్ధబోధకంబగునటు లనే రచించి యున్నాడు గాని మతవెషమ్యము లను 
పెంచుటకు గాదు. వేదములకు స్మృతివాదములకు నిది సమన్వయ మార్గమును 
చూపునట్టిది, అని తిక్కనార్యుడు ఈ భారతము యొక. ధర్మాద్వెతస్థితిని- 

“వేదములకు నభీలస్మృతి, వాదములకు బహుపురాణ వర్గంబులకున్‌ 

వాదెనచోటులను దా, మూదల ధర్మార్ధ కామమోక్ష స్థితికిన్‌ * * 
అని వ్యక్తము చేసినాడు. ఈతడు దీనిని (పబంధమండలిగా రచింపదలచినాడు. 
సాత్యవతేయ సంస్కృతిని శ్రీ విభవాస్పదంబయిన చిత్తముతోడ ధర్మాద్వెతస్థితిని 
భారతసంహి తను తెనుంగుబాస రచింపబూనిన ఈ తిక్కనామాత్యుని ఆంధ్రీకరణ 
విధాన మెట్టున్నదో స్టూలముగ చూతము. 

విద్వాన్‌ పిసుపాటి విశ్వేశ్వరశ్మాస్తి గారు “తిక్కన-భారత రచని అను 
వ్యాసమున ఈతని ఆంధ్రీకరణ విధానమును గూర్చి యిట్లు చెప్పయున్నారు-"'మన 
కవిబహ్మ తన యాం(ధ్రీకరణమున క్లుప్తీకరణ విపులీకరణముల సాహాయ్యమున 
(గంథమంతయు నడపినాడు. మరియు కొన్నిచోట్ల జాచిత్యమునే (పధానముగ 
చేసికొని మూలమున నున్న దానిని తెనిగింపక విడుచుటయు, మూలమున లేని 
దానిని కల్పించి పెంచుటుయు చేసినాడు. ఇట్టే మార్పులు తప్పక కవులెల్లరు 
చేయవలెనని ధ్వనిమార్గ (ప్రతిష్టాపనాచార్యుడగు నానందవర్హనుడు చెప్పెను. 
అలంకారికమార్గము ననుసరించి, దానిని చక్కగా పరిశీలించి, యౌచిత్యానౌచిత్యము లను 
గుర్తించి తిక్కన తన భారతమును తీర్చి దిద్దినాడు'. * 

“స్వేచ్చతో కూడిన మూలానుసరణ విధానమునే తిక్కనయు అనుసరించెను 


15. భారతము - విరాటపర్వ్యము, 1-1 
16. భారతము - విరాటపర్వము, 1-4 
WE ఆం(ధసాహి త్య పరిషత్స తిక, 1938-39, సంపుటి 27, సంచిక ౩3, పు.139 


ll 


కాని యాయనమార్గము దివ్యమై కావ్యరసమును కొనియాడునట్టుండు ననియు, 
వ్యాసుని భావము అనెడు బంగారమును తన మూసలో ఆత్మీయ |పతిభాగ్నిని 
కరగించి (కొత్తదయిన రూపమును సృజించునట్టు రచించుటయే తిక్కన శిల్పము 
అని ఆచార్య గంటి జోగిసోమయాజి గారిచే చెప్పబడినది. 

ఆచార్య యస్వీ జోగారావు గారి [గంథమున తొలికిపలుకు నందు శ్రీ 
కె.ఎల్‌. రావుగారు తిక్కన సోమయాజి సంస్కృత భారతము నుండి కేవల 
కథావస్తువును మ్మాతమే స్వీకరించెను. కాని దాని యనుకరణమేమా తము వారి 
యుద్దేశము కాదు. అందుకే పద్యశెలి లోను, వర్ణనా విశేషము లోను, రూపకల్పనలోను, 
వారి స్వతంతపద్ధతి విశదముగా దృగ్గోచర మగుచుండును. శృంగార, వీర కరుణ 
రసాదులను సమన్థాయిలో నడిపి కేవల కథావర్రనము మ్మాతమే గాక, యందలి 
పాతల విశిష్టతలను కళ్లకు గట్టునట్లు తెలియచెప్పినాడు తిక్కన అని 
చెప్పియున్నారు. 

“తిక్కన మక్కికీ 'మక్కిగ తెనిగించి యుండిన యెడల నీ యాం[ధభారత 
మింత యుత్తమోత్తమ కావ్యముగ నుండకయే పోవును,” అని శ్రీ చిలుకూరి 
వీరభ[దరావు గారి అభిప్రాయము. ఈ సందర ముననే (వాయుచు విజ్ఞాన సర్వస్వ 
సంపాదకులగు (శ్రీయుత కామజ్ఞాజు లక్ష్మణరావు పంతులు గారు “సంస్కృత 
భారతము బంగారుపు ముద్ద వంటిది. ఆంధభారతము ఆ ముద్దలో నుండీ 
కొవలయునంత బంగారమును తీసికొని స్వర్హకారుని బుద్దివెభవముతో చేయబడిన 
చక్కని సువర్ణకమలము వంటిది. ఉభయ భారతముల లోని యీ భేదమును చూపి 
స్తర్హకారుని బుద్ధివెభవము వెల్లడి చేయటయే మా యుద్దేశము' అని |వాసియున్నారు. 
ఇది ఎంతయు సయ్యిక్తికము సమంజసము నైన వాదము. ఈ వాదములకు 
విరుద్దముగా శ్రీ కాశీభట్ల (బహ్మయశా[న్తులు గారు “ధర్మ(పధాన మగు 
భారతామ్నా యమును రసప్రధాన మగు భారత ప్రబంధముగా మార్చి తిక్క,ననసోమయాజి 
మహాభారతమును చాల హీనస్థితిలోనికి తెచ్చుట సత్యమగుని “ని వ్రాసిరి. ఈ 
18. తేలుగు వాజ్మ యము, గంటి జోగిసోమయాబి. 


19. మహాకవిమార్షము - విరాటపర్వ విమర్శ, వ్యానునివాణి- తిక్కనబాణి, ఫు. 

20. తిక్కన సోమయాబి 

21. ఆంధ్రసాహిత్య పరిషత్స (తిక - రజతోత్సవ సంపుటము, తిక్కనార్యకృత విరాటపర్వ 
విమర్శనము 


12 


అభ్మిపాయము సముచితము గాదు. ఏలన ఇతిహాసము శ్యాస్తేతిహాసముగా గాని, 
కావ్యేతిహాసముగా గాని యుండవచ్చును. కవ్మితయము భారతేతిహాసమును 
కావ్యేతిహాసముగానే తీర్చిదిద్దిరి. తిక్కన దీనికి అపవాదము గాదు. ఆచార్య దివాకర్ల 
వెంకట అవధాని గారు 'వ్యాసుడు-తిక్కని అను తమ వ్యాసమున “వ్యాసునిది 
పౌరాణిక నెతికదృష్టి. తిక్కనది కావ్యదృష్టి. వ్యాసుడు తన రచనకు పురాణ మూర్తిని 
సృష్టింప తిక్కన దానికి కావ్యమూర్తిని గల్పించెను. వ్యాసుడు ధర్మపవచనమునకు 
(పాధాన్య మొసగతిక్కన రసపోషణమునకే | పాధాన్యమొసగెను, 2 అని చెప్పిరి. వీరే 
“తిక్కన-ధర్మాదెతము" అను వ్యాసమున ఇదే అభి పాయమును “వ్యాసుడు తన 
సృష్టిని సంహి తగనో, పురాణముగనో, ఇతిహాసముగనో దర్శింప, తిక్కన దానిని 
(పబంధముగనో, కావ్యముగనో దర్శించె ననియు, స్పష్టముగ చెప్పవలె నన్న 
వ్యాసుడు భారతమున ధర్మ(ప్రవచనమునకు | పాధాన్యమొసగ, తిక్కన రసపోషణమునకు 
(పాధాన్యమొసంగె ననియు, తిక్కన నానారసాభ్యుదయోల్లాసి అని చెప్పుటయు, 
శ్రీ నాథుడు రసాభ్యుచిత పరబంధ మని చెప్పుటయుు దీనికి నిదర్శనములు' * అని 
చెప్పి యున్నారు. 

తిక్కన అనువాద పద్దతియు నన్నయగారి వలె స్వతం[తానువాద పద్ద పదతియే. 
ఈతడు గూడ మక్కీకి మక్కిగ ననువదింపక స $తం[తమార్షమున అనువదించినవాడె 
భారతమునకు కావ్యగౌరవమును కల్సి ంచినాడు. ఈతని కవితావిశేషముల లో ఎన్న తగినవి 
పాతపోవణరీతులు, రనపోషణరీతులు, అల్పాక్షరముల అనల్పార్థ రచన 
వర్ణనాబాహుళ్యము, నాటకీయత్క అలతి అలతి తునియల కాహలసంధించినట్లు 
రచించుట, అలంకారముల పొందిక, మనస్తత్వచి(తణము, జాతీయపద (ప్రయోగము 
ఇత్యాదులు. ఇట్టే కవితాలక్షణములు కలవాడగుటచేతనే తను కావించిన 
స ఎప్టితక్‌గ్రారునిచేత కాదనిపించుకొన గలిగినాడు ఈ కవి|బహ్మ. నన్నయగారికి 
సంస్క్టృతపద (పయోగమునందెక్కు_డు మక్కువ కాగా తిక్కన గారికి తెనుగుపద 
(పయోగమునందాసక్తి ఎక్కువ. మూలములో లేని అనేక దేశీయాచారములను 
(ప్రవేశపెట్టి ఆంధతాము[ద వేసినట్టివాడె ఆం|ధదేశాభిమానమును, తెనుగుభాషా పద 
(ప్రయోగ బాహుళ్యముచే ఆం[ధభాషాభిమానమును (పకటించుకొనినట్టివాడు. 


22. ఆం| ధసాహి త్య పరిపత్ప తిక 
23. ఆం[ధసాహి త్య పరివత్స। తిక - 1959-60, Vol. 49 సంచిక 5,6. 


13 


తెనుగుపదముల సాంపు, కూర్చు, ఈతనితో సమానముగ (వాయువారు లేరని 
పండితుల అభ్మిపాయము. చిన్న చిన్న పద్యములలో నధికమై న భావమును, 
విషయమును ఇముడ్చుశక్తి ఈతని కొక్కనికే గలదు. ఈతనిని గూర్చి వీరేశలింగం 
గారు తమ ఆంధకవుల చర్మితలో ఇట్లు చెప్పియున్నారు. “ఈయన కవిత్వము 
లోకోక్తులతో కూడి జాతీయములుగా నుండును. ఈయన పదలాలిత్యము, 
యుక్తిబాహుళ్యము, అర్ధగారవము, రచనాచమత్కృతి, శయ్యావిశేషమును, సందర్భ పుద్ది 
కల్పనాకొశలమును అన్యులకు రావు. ఈ కవిశిఖామణి యొక్క కవిత్వమునందొకవంతు 
సంస్క్రతపదములును, రెండువంతులు తెలుగు పదములును ఉండును. ఈ 
విధమైన (ప్రస్తుతి మరి ఏకవిని గూర్తి పంతులు గారు చేయకపోవుటచే తిక్కన గారి 
పట్ల ఆయనకు గల గౌరవాభిమానములు వెల్లడి మగుచున్నవి. కావ్యము రమణీయముగగా 
నుండటకు కావలసిన కావ్యవిశేషము లన్నియు నీతని కావ్యమున గలవు. శ్రీ, 
ఆరుద తిక్కనను గూర్చి, అతని కవితను గూర్చి “భారతంలో పదిహేను పర్వాలను 
రమారమి 16,457 గద్యపద్యాలలో రసబంధురంగా రచించారు. తనకాలపునాటి 
తెనుగు నుడికారపు విరజాజుల సౌరభం నేటికీ తమ కవితారసంలో భదపరచారు. తన 
సర్వతోముఖ (ప్రతిభను భారతంలో అడుగడుగునా (ప్రదర్శించి దాని నద్వితీయం 
చేసారు. * యుద్దాలలోని బీభత్సాన్ని చూచి భయపడే భీరువులు కారు 'యుద్దవర్ణనలు 
అభిరామములు; ఈయనచే సృష్టించబడిన (స్త పాతలు చెతన్యసంపుటాలు; కరుణ, 
జాలిపుట్టించు సందర్భము లందుకూడ చలనమున్న (స్తీనే వర్ణిస్తారు అనియు వీరి 
అభిప్రాయము. శ్రీ చాగంటి వారు “ఆంధభాషాభివృద్దినే మనమున నిడికొని 
విశేషముగ జాతీయపదములనే యుపయోగించి రసముప్పతిల్లునట్లు కావ్యరచన 
సాగించినాడ మహాకవి * అని చెప్పుచు ఈతని కవిత్వము సర్వజనాకర్షణీయ 
మగుటకు గల కారణములను కొన్నిటిని చూపియున్నారు. అందు మొదటిది తన 
కవితాశక్తిని [ప్రదర్శించుటకు అనువగు ఇతివృత్తము. 2. పదసాష్టవము- ఏతావున 
ఏపదము నుపయోగించిన రసముప్పతిల్లునో యీ కవిచందునకు బాగుగ తెలియును. 
సంస్కృత సమాస మెచ్చటనైన నున్నను అది మృదుపద సంయుతమై మనోహరముగ 
నుండును. 3. అర్ధగాంభీర్యము. 4. వ్యర్థపద రాహిత్యము. 5. పాత్రౌచిత్యము. 6. 





24. సమ్మగ ఆంధ సాహిత్యం - V1 2, పు. 50 
25. ఆంధ కవితరంగిణీ 2041701. . పు. 152 
14 


భావ[పకటనము. 7. రసపోషణము. 8. లోకజ్ఞాన (పదర్శనము. మొత్తము మీద 
ఈతని ఆ౦(ధ్రీకరణవిధానము స్వతం[తానువాద పద్దతియై భారతమునకు కావ్యగారవము 
నాపాదించి స్వతం[త కావ్య మనిపించునట్లు చేసినది. “అనువాదకరణమున తిక్కన 
ఛాయాగ్రాహకుడు కాడు. చిత్రకారుడు. చేపట్టిన మహాభారతే తిహాస దర్ప ణమునకు 
కావ్యత్వపు కళాయి పెట్టిన ఆయన వ్యక్తిత్వాంశలలో అతిముఖ్యమై న దాయన 
రసికత. రసికత లనగా కేవలము శృఃగారెక దేశస్వారసికమై న చిత్తవృత్తి కాదు. 
సర్వరసాభి ముఖ్యము గల సామనస్యముో అని ఆచార్య యస్వి జోగారావు గారును 
చెప్పి యున్నారు. 

కవితయములో మూడవవాడు ఎళ్టాపెగడ. ఈతడు నన్నయభట్టు 
రచింపగా మిగిలన భారతారణపర్వ శేషమును పూరించుటయే గాక నృసింహపురాణము, 
రామాయణము, హరివంశము అను (గంథములను రచించినాడు. ఈతడు నన్నయ 
తిక్కనల మార్గమును అనుకరించి త ఎప్రపడుటయే గాక, ఆం|ధవాజ్మయ (ప్రపంచమున 
నన్నయ తిక్కనలతోపాటు ఒక స్వతంత కవితారీతిని స్టాపించినల్టివాడు. నన్నయ 
(పసన్నకథా కలితార్థయుక్తికి తిక్కన పాత్రల చిత్తవృత్తుల వర్షనతో గూడిన 
నాటకీయశిల్స మునకు మూలపురుషలెనళ్లు ఎజ్జున వర్ణనాత్మక శయ్యకు మార్గదర్శకుడె 
(పబంధపరమేశ్వరుడయ్యేను. ఈతడు నన్నయ యొక్క సరస సారస్వతాంశ (ప్రశస్తి 
తన్ను చేరినదని చెప్పికొనెను. “త దచనయకా” నారణ్యపర్వశేషమును రచింతునని 
చెప్పి అస్తు చేయగలిగినాడు. పదములు జటిలముగాను, సమాసములు తరచు 
కఠినమై సంస్కృతపదభూయిప్టముగాను తోచును. ఈతడు వ్రాసినది మూడున్నర 
ఆశ్యాసముల భాగము మా(తవమే. అయినను అందన్ని పోకడలను చూపెను. 
కవిత్వము రసవంతమె, సూక్తి వెచితిని కల్గియున్నది. కావుననే శ్రీ, నాధుని వంటి 
మహాకవిచే “ పరిఢవింతు (పబంధపరమేశ్వరుని కేవ సూక్షివెచి తి నొకొాక్కమాటు' 
అని అనిపంచుకొనగలిగినాడు. 'శారదరా[తులుజ్జ్వ్యల లసత్తర తారకహార పంక్తులం.... 
4-142: అను పద్యము నన్నయ గారి చివరి పద్యము కాగా, “సుర 
దరుణాంశురాగరుచి....* అరణ్య.ఉ- 143: అను పద్యముతో ఎజ్జన కవిత్మపారంభమై న 
దందురు. ఈతని అనువాదపద్దతియు పై యిరువురి మార్గము ననుసరించియే 
యున్నది. కవి తయము వారు ముగ్గురి అనువాదపద్దతియు స (తం తానువాదపద్ధతియే. 





26. మహాకవి మార్గము - విరాటపర్వ విమర్శ - వ్యాసునివాణి- తిక్కనబాణి, పు. 126-129 
15 


వారు తు.చ. తప్పకుండ అనువదింపవె నను శృంఖలములకు బద్దులుగారు. వీరు 
మువ్వురను గూర్చి శ్రీ, వేదాల తిరువేంగళాచార్యులవారిట్టు చెప్పియున్నారు. 
“తిక్కన మూలమున లేకున్నను, వివక్షితములు కాకున్నను కూడ, నేవేని కొన్ని 
యనుభావములచే మూలభావమును బోషింప దొరకొనును. అనువాదమున 
సామాన్యద్భస్టియు, కదళీపాకము, స వప్రతంత్రమగు నుక్షివెచితయు, తెనుగు 
సంస్కృతముల సమాదరణమును, పాంచాలీరీతియు, జనులను తృప్రిపరచుటలో 
(శద్దయు నెజ్బ్జన కున్నది. అనువాదమున ననుభావ విశేషములచే మూలగత 
భావముల నుజ్ఞ్వ్యలముగ (ప్రదర్శించుటయు, (దాక్షాపాకమును, తెనుగు జాతీయ 
మగు నుడికారము సాగసున నత్యధికమగు దృష్టియు, కొలది (పబంధధోరణియు, 
అర్జకెశికీవృత్తియు, సామాన ముగ వెదర్భీరీతియు, జనానంద సంధానమున జూపును 
తిక్కనది. మూలగతము లగు భావములను వివక్షితములగు విశిష్ట భావాన్తరములచే 
వ్యంగ్యసరళిని పోషించి రసపరితవములుగ నాస్వాదింప చేయునట్టి మహోజ్ఞలమగు 
ననువాదమున రసైకప్రవణమై న దృష్టియు, లోకుల వాడుక యందలి సంస్కృతమున 
నెక్కు_ డాదరమును, తెనుగున స్వభావాదరణ గల తీరును, సహజమగు కెశికీవృత్తియు 
సుందరతరమగు వెదర్భీరీతియు, (దాక్లాపాకమును, లోకహి తెక మగు నిరతమగు 
దృష్టియు నన్నయభట్టారకునిది” పంచమవేదమని ధర్మశాస్త మని (ప్రసిద్ది చెంది 
పవి(తగంథముగ బూజింపబడుచున్న మహాభారతమును తెనుగున రచించుటకు 
సాధారణులగు లౌకికకవులు కాక బుషతుల్యులగు కవిితయము వారు లభించుటయు, 
వారి యాశయము (ప్రజాహిత మగుటయు తెనుగు వారి భాగ్యము : “నాన్ఫసి : 
కురుతేకావ్యమ్‌” అను నార్యోక్తి కవి తయము వారి విషయమున పూర్తిగ సమన్వయిం మ 
,_ చున్నది" చే అని భూపతివారు చెప్పిరి. 

వెదికమత పరిణామమును సువ్యక్తము చేయునట్టిది, ధర్మాధర్మ సంరంభమున 
ధర్మ విజయమును సహ్మసముఖిముల (పతిపాదించునది, సాంఖ్య, కర్మ జ్ఞాన, భక్తీ 
యోగములను సమన్వయ పరిచినది, జ్ఞానోపార్హన వేదాధ్యయనము వలన కంటె 
ధర్మారాధనము వలన సులభముగ సాధ్యమగునని విశదము చేయునట్టిది, వేదాంతము 
“తత్త్వమసి” ఇత్యాది మహావాక్యములచే (ప్రతిపాదింప బడిన మోక్షము, 'సర్వధర్మాన్‌ 





27. ఆం(ధమహాభారతోపన్యాసములు- ఎ జ్ఞనమ హాకవి- ఆ రణ్యపర్వశ్రేషము, పు.89-90 . 
28. భారతము - తిక్కన రచన, పు. 16 


16 


పరిత్యజ్య మామేకం శరణం (వజ' అను భక్తి సాధన మూలమున (పతిపాదించునదియు, 
నగు భారతముతో తులతూగగల కావ్యము ఇంతవరకును మరల సృష్టికి రాలేదని, 
నాటికిని నేటికిని కవితయ భారతమే లోకకళ్యాణ (పతిపాదిక మగు మహాకావ్యముగ 
ఆం|ధుల విజ్ఞాన సర్వస్వముగ _పశస్తిని గాంచినదని చెప్పనొప్పును. ఇట్టి (ప్రాశస్త్యము 
గల భారతమును మన కవి తయము వారు స్వతంతమార్గానుయాయులె అనువదించిరి. 
వారిది కేవల శబ్దానువాదమును, అర్జానువాదమును గాక భావానువాదముగ చెప్పనొప్పును. 
కావుననే భారతమును భాషాంతరీకరణ [గంథమగను, అనువాద గంథముగను భావింపక 
పలువురు పండిత విమర్శకులు స్వతంతకావ్యముగనే తలంచి యున్నారు. అచ్చముగ 
తొలుత ఆం| ధముననే రచింపబడిన [గంథ మేమో యను భావము పాఠకులకు 
కలుగునట్లు రచింపబడినది. దీనిని స వతం! తకావ్యముగ భావించుటచేత నీ సిద్దాంతవ్యాస 
సందర్భమున మూల భారతముతో పోల్పబడక, (ప్రత్యేక కావ్యమను దృష్టితోడనే 
పరిశీలనము జరుపబడినది. సాధారణముగ తెనుగు భారతమునకు సంబంధించిన ఏ 
అంశమును పరిశీలించిన మూలభారతముతో తప్పక పోల్చి చూడవలయునని 
కొందరు భావింతురు. కాని స్వతం| తకావ్యముగ భావన చేయుటచే మూలముతో 
పోల్చు నావశ్యకత అంతగాలేదని తద్విధమగు పరిశీలనము విడువబడినది. ఈ 
విషయమున ఆచార్యకేతవరపు రామకోటిశాస్తి గారి అభి ప్రాయములను కొంతవరకు 
చెప్పుట సమంజసము. వీరు తమ సిద్దాంత వ్యాసమున “సంస్క కాం భారతములను 
పోల్చి విమర్శించుట కవకాశములేదు అని స్పష్టముగ చెప్పిరి చే 

ఈయన వాద సారాంశ మిది - తెనుగు భారతమును గూర్చి చర్చించుటకు 
ముందుగ కవి తయము వారు సర్కృతము నందలి సర్వవిషయములను అనువదించిరా! 
లేదా? ఆ అనువాద మెట్టుగలదు? అను విషయమును గూర్చి చెప్పవలసి 
యుండును. ఈ పద్దతి పెకి ఉచితముగనే కనిపించినను, విషయ పరిశీఅనమునకు 
దిగినచో నది అంత సమంజసము కాదనియు, అసాధ్య మనియు తెలియ గలదు. 

సంస్కృత భారత మొకరిచే ఒకరకముగ వాయబడి ఒకచోట లేక పలువురిచే 
పలువిధములుగ [వాయబడి పలు[పదేశము లందుగలదు. ఈ విధముగ నున్న వివిధ 
సంస్కృత భారత (ప్రతులలో స్టూలముగ కథ సమానముగా నున్నను మిగిలిన 
విషయములందు వైవిధ్యము గోచరించుచున్నది. ఏ భారత్మపతి రెండవ దానితో 





29. తిక్కన కావ్యశిల్పము, పు. 149-158 


17 


సంవదించుటలేదనియు, కథాకమములో మార్పు లేకపోయినను ఏ (ప్రతి యొక్క 
(ప్రత్యేకత దానికే గలదని (పస్ఫుట మగుచున్నదనియు, విషయ [ క్రమము, శ్ఞాకసంఖ్య, 
అధ్యాయముల సంభఖ్య-ఇత్యాది అంశములలో (ప్రస్తుతము లభించు భారత ప్రతులు 
వేనియుందును పోలికలేదనియు అయ్యర్‌ గారు చెప్పమాటలు సత్యమనిపించును.*ి 
ఈ విధముగా నింత వైవిధ్యము గల సంస్కృత (పతులలో ఎవరు ఏ (పతిని 
చూచినారని చెప్పుటకు (ప్రమాణములు లేకపోగా, నన్నయగారు చూచిన (ప్రతినే 
మిగిలిన వారిరువురు చూచినా రనుటకును సరియగు (ప్రమాణము లేదు. వీరిలో 
విడీవిడీగా ఎవరెవరేపతి నాధారముగ (గహించిరో చెప్పుటకును అవకాశము 
లేకపోయినది. నన్నయగా రనుసరించిన భారతప్రతి ఇది అయ్యుండును అని 
నిర్ణయించుటకు ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు కృషీ చేసియున్నారు. వారి 
(శమకు కలిగిన ఫలితమును వారిమాటలలో చెప్పవలె నన్న - “అందుచే నన్నయ 
ఏసంస్కృత భారత ప్రతి ననుసరించి యుండెనో యిదమిత్సమని చెప్పుట కవకాశము 
లేకపోయినది” - ఇది వారి (గంథము తొలిపలుకులోని వాక్యము. ఈ వాక్యము 
మాతమే గాక వారు (గంథమున మరికొన్ని అంశములను చెప్పిరి. నన్నయ 
(పధానముగ దాక్టీణాత్య[పతులనే యనుసరించినను కొని ్న యుత్తరపతులను కూడ 
తెప్పించి వానిని గూడ తరచుగ పరిశీలించి అందు తనకు ఉచితములని తోచిన 
భాగములను (గహి రచి తన భారత భాగమున చొప్పి చి యుండునని, లేదా ఉత్తర 
దక్షీకా (ప్రతుల యందలి కథా [కమములతో కూడిన ఒక సంకీర్ణ పతి యుండి 
యుండునని, అది మనకిప్పుడుపల భ్య మగుట లేదని చెప్పవచ్చును. లేదా నీలకంఠుడు 
తాను వ్యాఖ్యానము (వాయు సందర మున బహు పాంతము లందలి ప్రతులను చూచి 
పొఠముల నెట్టు నిర్ణయించుకొనెనో అట్టు నన్నయయు తేనవాటీకీ లభ్యములగు 

వివిధ భారత (ప్రతులను తెప్పించి, చదివి, నారాయణభట్టు వంటి మి(తుల 
సాహాయ్యమున కొన్నిటియందు మా(తచే కానవచ్చు నధిక పాఠముల 
బొచిత్యానౌచిత్యము లను చరి రచి, ఉచితమ్ములెన వానిని (గహి చ్చి అనుచితములను 


30, ‘Even a ensary examinations of these copies discloses the fact that though in the main 
they agree as to the text of the epic, the divergence among them as to the portion of the 
sameis palpably great. No onetext agrees with anotherin the number of slokas it gives. 
The sequence of the chapters is often found varied. The arrangement of matter differs, 
frequently in respect of even individual chapters whose Adhyayas or chapters, given 
in one edition are looked for in vain in the others’. 

-the MahaBharatha. V.V. Iyer ppl, 2 


18 


పరిహరించి తానె యొక భారత ప్రతిని కూర్చుకొని యుండవచ్చును. మొత్తము మీద 
ఆకాలమునకు, ఈకాలమునకు నడుమ కొన్ని శతాబ్దముల వ్యవధి యుండుటచే 
మార్పులు చేర్పుల కవకాశము కలిగి ఆతని భారతప్రతికి “ఇది మాతృకి అని చెప ఏట 
దుర్లభమనిరి. చివరికి ఈ విధముగా లభ్యములగుచున్న సాధనముల ననుసరించి 
ఆధారము లనుబట్టే నన్నయ అనుసరించిన భారత పతి ఎందును లేదనియే నిర్ణయము 
చేయవలసి యున్నదని [వాసిరి. $1 

ఆచార్య అవధాని గారి ననుసరించి కవి తయము వారి భారతమేయే సంస్కృత 
(ప్రతుల ననుసరించి యున్నదో తేల్చిచెప్పుట కవకాశము లేదని స్పష్టమగుచున్నది. 
నన్నయ గారి (పతి తెలియనంతమ్మాతమున తిక్కనగారనుసరించిన (పతిని 
గుర్తింపలేమా? అను (ప్రశ్నకు, పర్వ సంగ్రహము, క్లోక సంఖ్య, స్పష్టముగ (వాసిన 
నన్నయ భారతమునకే ప్రతి యిదమిత్డమని తెలియనప ఎండు పర్వసం[గహముగాని, 
శోక సంఖ్య గాని చెప్పని తిక్కనగారి భారతమునకు మూలపతి గుర్తింపబడుట కేవల 
మసాధ్యమనక తప్పదు. 

భండార్కరు పరిశోధనాలయము వారు అనేక (ప్రతులను సంపాదించి సీద్దము 
చేసీన (ప్రామాణికమైన సంస్కృత ప్రతి కవితయ భారతమునకు మూలము కాదా! 
అనవచ్చును. కాని యిట్లు భావించుటకు వీలులేదు. ఏలన వారికిని అన్ని (పతులు 
లభ్యములు కావు. దొరకినంతవరకు (ప్రతులను వారు సం(ప్రతించిరి. మరియు 
కాశ్మీరము నందలి శారదాక్షరము లలోని సంస్కృత (ప్రతిని (పధానముగ భావించిరి. 
ఇతర (ప్రతుల యందలి శోకము లించుమించుగా నిందుండుటచే తను, (పక్రిప్రము లేవియు 
నందుండి యుండవని యూహి ంచుటచే తను, దీనిని (పమాణముగా భావించిరి. మరి 
ఈ (పతి కవి తయము వారి భారతమునకు మూలము కాదా! అనిన అట్లనుట 
సమంజము కాదు. ఎందువలనననగా వారు మూలమును న్రిర్ణయించుటలో మన 
తెలుగు భారతమును (పమాణముగ స్వీకరించిరి. కొంతలో కొంత తెనుగు భారతముబట్టి 
నిష్కర్ల చేయబడిన సంస్కృత భారతపతిని తిరిగి తెనుగునకు మూలమనుటలో" 
నంత యర్థము కనిపించుటలేదు. ఇక మరియొక విధముగ చూచిన కవి తయము 
వారు దక్షిణదేశము వారగుటచే వారనుసరించినది దాక్షిణాత్య పతికావచ్చునని, 
దక్షిణదేశ ప్రతులను సంపతించి సంపాదించిన శ్రీ పీ.ప. యస్‌. శాస్త్రిగారి సంస్కృత 
ee రం ఇ 


31, నన్నయ ఆం|(ధవాజ్మ యారంభ దశ, పు. 479 


19 


(పతివీరికి మూలము కాదా? అని తలంపవచ్చును. కాని కవ్మితయము వారు చూచిన 
(పతులు శాస్త్రిగారు సంప్రతించిన (ప్రతులలో నుండు నను నమ్మకము లేదు. పైగా 
ఉత్తరదేశ [పతి నేల చూచియుండరాదను శంక కలుగవచ్చును. కావున శాస్త్రిగారి 
(పతియు మూలము. కాదు: 


ఇక తిక్కనగారి విషయమై కృషి చేసిన కోరాడవారు తిక్కన వారి మూల(గంథ 
(పతి యుత్తరదేశ ప్రతులలో | పాచినములగు వానికి చేరువగా నుండునని యూహి ప 
తగియున్నదని |వాసిరి.** ఇది మరింత కష్టము. ఏలన ఉత్తరదేశపతులలో ఏవి 
(పాచీనములు,? అవి ఎన్ని కలవు? అవి తిక్కనగారిచే ఎట్టు సంపాదింపబడెను? అవి 
యిప్పుడేల అలభ్యములు? - ఇత్యాది పలు విషయములను విమర్శింపవలసి 
యుండును. ఇంతియ గాక దక్షిణదేశపు (పతిని వదలి ఉత్తరదేశపు (పతిని ఏల[గహించి 
యుండెనో కూడ యూహీం౦పవలసి యుండును. ఆ ఉత్తరదేశపు (పతి అయినను 
'ఇది' అని నిష్కర్షలేదు కావున ఇదియును సరికాదు. 


సంస్కృత భారతప్రతుల స్థితిగతులిట్టున్నందువలన కవి తయము వారి 
భారతమునకు దేనికదిగా, విడీగా సంస్క ,తభారతము తో (పసక్తిలేకుండ విమర్శించు 
పద్దతియే యుచితమనిపించుచున నది. సంస్కృత భారతముతో విమర్శించు పట్ల 
వ్యాసు లవారిని కొన్ని సందర్భములందు కవితయము వారి కంటె ఘనులుగ, కొన్ని 
సందర్భము లందు అల్పులుగ న్నిర్ణయింపవలసి వచ్చును. మనకు కావలసినది వారి 
కావ్య నిర్మాణ కౌశలము గాని వారి అల్పత్య, ఘనత్వములతో పనిలేదు. 


సంస్కృత భారతప్రతులొక విధముగా లేకపోవుటచేతను, కవి తయము 
వారనుసరించిన |పతిగాని, పతులు గాని “యిదమిత్చమ్‌' అని నిర్ణయించుట సాధ్యము 
కాకపోవుటచే తను, మనకు దగ్గర అందుబాటులో నున్న ఏదో ఒక సంస్కృత భారత 
(పతితో పోల్చిన వ్యాస నింద అనివార్య మగుచుండుటచేతను, ఏది వ్యాసుడు 
(వాసీనదో ఏది కాదో స్పష్టముగ తెలియనందు వలనను, నిన్న నేడు దేశమున 
సంపాదింపబడీన భారత పతులు వారికి మూలమని భావించుట అంత ఉచితము 
కాకపోవుటచేతను, సంస్కృతాం[ధ భారత (ప్రతులను పోల్చి చూచు నవకాశము 


32. ఆం|ధభారత కవితావిమర్శనము, పు. 191 


20 


లేదని స్పష్టముగా చెప్పవచ్చును. 

సంస్క్టృతాం్యధ భారతములను విమర్శించినవారు దివాకర్ల, కోరాడ, గుజ్బం 
వేంకట రామసుబ్బయ్య, మున్నగువారు. [పాయికముగా ఆంధ భారతమునకే 
పరిమితమగు విమర్శ గావించినవారు భూపతివారు, కాళూరి వారు, నండూరి 
రామకృన్నమాచార్యులు, నండూరి బంగారయ్య గారు, విశ్వనాథ సత్యనారాయణ 
గారు, ఖండవల్లివారు, కేతవరపు వారు మొదలగువారు. 


సంస్కృత భారత విమర్శనము కంక ఆంధ భారత విమర్శనమే 
(శ్రేయస్కరమను శ్రీ కేతవరపు వారి మాటలను ఇట ఆయన మాటలలోనే 
చెప్పకొనుట (శేయస్కరము. “అసమ[గమై యున్న సంస్కృతాంధ్ర భారత 
విమర్శనము కంటె విరాటపర్వ మాదిగా బహువిధముల విస్తృతి చెంది (పకృతి 
తత్త్యమును సుగమము చేసి శాంత్యధిష్టితమగు స్వర్గారోహణముతో సమాప్తే చెందిన 
భారత భాగమును రచించుటలో తిక్కన ఎట్టు తత్తతృన్నివేశముల కనుగుణముగ 
తన కవితాశిల్పము నుచిత విధమున ప్రదర్శించి నదియు సహేతుకముగ నిరూపించు 
ఆం(ధభారత విమర్శనమే సమ(గ్రమును, రుచిరమునునె కన్పించుచున్నందున ఈ 
విధమై న విమర్శనవే చేయుటకు తగినదిగ నిర్ణయించు లెస్సో 


శ్రీ కేతవరపు వారి అభి పాయముతో నేకీభవించి, ఆంధ మహాభారతమును 
"కేవలానువాదముగా గాక స్వతం[త మగు కావ్యముగ భావించి (పత్యేక కావ్య దృష్టితో 
పరిశీలన చేయదలంచుటచేత, ఈ సిద్దాంతవ్యాసము నందు తిక్కన గారి రచనను 
వ్యాసభారతముతో పోల్చి చూపు (ప్రయత్నము జరుగలేదు. 


ఈ రీతిగ స్వతంత కావ్య (ప్రతిపత్తి గల ఆంధ భారతము మనోరంజకమగు 
కథావిశిష్టతను బట్టియే గాక, నన్నయ తిక్కనాదుల మృదుమధురేలిలో వర్ణింపబడి 
పాఠకులకు అత్యంత ఆకర్షణీయముగ నొనర్పబడినదియై “తింటే గారెలే తినాలి 
- వింకే భారతమే వినాలి" అను రీతిని (ప్రశస్తిని గాంచి యున్నది. 


33. తిక్కన కావ్యశిల్పము, పు. 175 


స్ట 21 


2వ ప్రకరణము 


తక్కున అజ తతత భారత స్తూల పరామర్శ 


“ఉభయ కవిమితు నత్యంత శుభచరి[తు 
భానుసమతేజు, కొమ్మయ(పభు తనూజు 
సుకృత విభాబి తిక్కన సోమయాజి 

(పణుత బహుదేశ కవిరాజు (పస్తుతింతు' 


తిక్కన మహామనీషి. సకలశాస్త్ర పారంగతుడు. ఒక మహాస్మామాజ్య మునకు 
మంత్రియై, దండనాథుడె, రాయబారియై (పభురాజ్య స్థాపనా చార్య బిరుదమును 
వహి ంచినవాడు. రూపమున మన్మథుడు. సకల సంపదలతో తులతూగి మహాభోగియు, 
రాజ లాంఛనోపేతుడు, కృతికర్త, కృతిభర్త దానశీలి, సోమయాజి యునె సహ్మసచంద 
దర్శనోత్సవమును గావించుకొని ప్లూర్ణజీవితమును గడపిన భాగ్యశాలి”* అని సముదాల 
వారిచే కొనియాడబడిన ఈ తిక్కన పదమూడవ శతాబ్దివాడు. నెల్లూరును పరిపాలించిన 
మనుమసిద్ధి కడ మంతియు, నాన్థాన కవియునె యున్న ట్టైవాడు. నియోగి (బాహ్మణుడు. 
గౌతమగో తుడు. తంగడి కొమ్మన దండనాథుడు. తల్లి అన్నమ. “కొట్టరువు 
తిక్కనికిన్‌, కొట్టరువు మంతి తిక్కనిన్‌, కొట్టరువు కొమ్మశౌరి, కొట్టరువు 
కొమ్మునామాత్యు కూర్మిసుతుడు తిక్కశౌరి, కొట్టరువు తిక్కనామాత్యునకు 
నిజన్థానంబడు.....”-” అనువానిని బట్టి ఈతని యింటిపేరు కొట్టరువు వారని 
తెలియుచున్నది. కేతనచే రచింపబడి, తిక్కనకు కృతిగా నీయబడీన 
దశకుమారచరి తము ఈ కవిశేఖరుని యొక్క చర్మితమును వెల్లడి చేయుచున వది 


1. సాహితీ సుధాలహారి, పు. 26 
2. దశకుమారచరితము, 1-4, 8, 81, 88, 10 


“తిక్కన దండాటీశా : ఆ. 12-11; తిక్కన చమూపా : ఆ. 8-1ఫ, మంతి 
తిక్కండెలమిన్‌ 1; ఆ. 3-1 అని కేతన తిక్కన నభివర్రించుటచే మనుమసిద్ధి 
రాజునకొాస్థాన కవియు, నమాత్యశేఖరుడును సెనట్టు విదితమగుచున్నది. “విక్రమ 
సింహపురమున కధీశ్యరుండును : ఆ. 1-12!....... కీర్తిపాతంబెన మనుమసిద్ధి 
వముహీవలభునకు కరుణాపాతంబెన కొట్టరువు తిక్కునా మాతుుండు 
oe) (Wen జు 
నిజకుల[కమాగతంబగు మంతి పదంబున వర్థిల్లుచు ఈ. 1-20 అనియు 
చెప్పబడుటచే తండి తాతల తరముగ తిక్కన వంశ్యులు నెల్లూరు రాజ్యమునకు 
మంతులుగ నుండీరని విదిత మగుచున్నది. ఉత్తర రామాయణ పీఠిక యందు “వీరి 
నివాసస్థలము కృష్టా మండలములోని వెల్లయూరను |గామము. ఉద్యోగధర్మమున 
మం|తి భాస్కరుని కాలములో గుంటూరున నుండుటంజేసి గుంటూరు వారని పేరు 
వచ్చినదే కాని వీరి యింటిపేరు కొట్టరువు వారు. ఈ కొమ్మనామాత్యుడు నెల్లూరిలో 
ధర్మపత్నిం గెకొని బంధుత్వమున నెల్లూరికి రాకపోకలు జరుగుచుండ మనుమసిద్ది 
నృపాల పరిచితి కలిగెననియు, దానంజేసి మనుమరాజీ కవికుటుంబము నాదరించి 
నెల్లూరికిం బిలిచికొని వచ్చి పూర్వము హరిహరనాథాలయ ముండిన యిప్పటి 
రంగనాథ దేవాలయము దగ్గర నిల్లు గట్టించి తిక్కన నందు గాపురం బుంపగా.... 
పినాకినీ తీరంబున జన్నంబుసేసి తిక్కన సోమయాజి నాబరగి* అని కలదు. 
"తిక్కన పూర్వులు గుంటూరు మండలమున రేపల్లె తాలూకాలో “పల్లెటూరు' (గామ 
కాపురస్తులెనట్టును, ఈ కవి తాతగారు మంత్రి భాస్కరుడు గుంటూరు పట్టాణాధిపతిగాను, 
తండడీ కొమ్మనామాత్యుడు గుంటూరు లోనే దండనాథుడుగా నున ్నట్లును, తరువాత 
తిక్కనగారు నెల్ట్లూరున "కేగి యచ టె మనుమసీది కడ నాసాన కవియె, మం(తియె 
గా డా యు రు రుం 
రాజ్య పునస్థాపనాచార్వుడెనట్లు కందుకూరి విఠేశలింగక ఎతాం(ధ కవుల చరితలో 
నుదహరింపబడి యున ఏదో తిక్కన నివాసస్థలము పల్లెటూరని కొందరు, వెల్లటూరని 
(en) se) op) 
కొందరు, పాలూరని కొందరు అభ్మిపాయపడినట్టు తెలియుచున్నది. 


ఉత్తర రామాయణమును రచించి మనుమసిద్ధి కంకిత మిచ్చుటచే అతనికి 
సమకాలికుడనియు, సిద్దేశ్వర చరి తము, సోమదేవరాజీయము ఆధారముగ తిక్కన 
ఓరుగంటి కాకతి గణపతిదేవుని సందర్శించి యతని సాహాయ్యమున మనుమసిద్దిని 





3. ఉత్తర రామాయణము - పీఠిక - పు. 3-4 
4. కవ్మితయ కవితారీతులు - తరువాత కవులపై వారి (ప్రభావము, పు. 27 


23 


రాజ్యస్థితుని చేసినట్టుగ చెప్పబడుటచే నాతనికి సమకాలికుడనియు, వీరిరువురును 
13వ శతాబ్ది మధ్యభాగము వరకు జీవించి యుండీరని సిద్దాంతీకరింపబడుటచే 
తిక్కన కాలము కూడ పరమూడవ శతాబ్ది నడిమిభాగ మనియు నిర్జారింపబడినది. 
శ్రీ వేదం వేంకటరాయ శాసస్తిగారు తిక్కనను గూర్చి “విద్వద్వంశ్యుడు, గొప్ప 
విద్వాంసుడు, మహాకవి, నీతిపారగుడు, కరుణగలవాడు, సుందరుడు, గొప్పదాత, 
అభిండెశ్వర్య సమన్వితుడు, హరి హరోభయభక్తుడు, కవిపోషకుడు, (శ్రౌతస్మార్త 
కర్మనిష్టాపరుడు....” ఇత్యాదిగ (ప్రస్తావించి యున్నారు. మనుమసిద్ది వలన నీతడు 
పొందిన రాజచిహ్నములు “అందలంబు గొడుగు లడపంబు వేల్కట్టు చామరంబులు 
జమిలి శంఖములును..... : ద!కు!చ! 1-21 : అని పరిగణితములు. అంతియగాక 
నీతడు రాజులవలె పెక్కూళ్లు న్మగహారములుగా నిచ్చు చు దానకర్ణుడని పేరుగాంచినాడు. 
సుకవి బృందముల పాలిటి కల్ప తరువో అన పేరుదాల్సె : ఆర్టిమె బెక్కూళ్ల 
న్మగహారములుగా నిచ్చు ననుట పాగడ్త పాలము 1-92::. ఈ రీతిగ తిక్కన సకల 
సంపత్కళా పరిపూర్ణుడె, లౌకికాధికార ధూర్వహుడె, మనుమసిద్దికి దక్షిణహస్తమె 
యుండినట్టివాడు. మం(త్రిపదస్థుడయ్యును విద్యావిషయమున నతి పర్మిశమ చేసి 
ఆంధ మహాభారతమును రచించి కవి బహ్మగ (ప్రఖ్యాతి గాంచినట్టివాడు. శ్రీ మా! 
నరసింహహోచార్యుల వారు (పపంచమున స ee జన సం ప్రార్థ్యంబె 
లోకమెల్లెడ వ్యాపించి యశేష జనస సంపేవ్యంబె నానార్థశాఖలు గలిగి కల్ప తరువుంబోలి 
యా శిత జనంబులకు కామితార్థంబుల నిచ్చుచు నపవర్గ రమాధాయకంబె యలరారు 
మహాభారత (గంథము నాం(ధీకరించిన మహాకవులలో న గగణుండెన 
యిమ్మహామహుండెవ్వరికి స్తో తపాతంబు కాడు అని చెప్పిరి. 


తిక్కన మహావిదా ;౦ంసుడు, ఉభయభాషల యందు నసమాన పాండిత్యము 
గలవాడును అగుటచే నీతని యపారమగు (పజ్జను పసలువురు కవులు పలుపలు 
విధముల నుతించియున్నారు. “నన్నయ భారతాం| ధీకరణమునకు సుమారు రెండు 
శతాబ్దముల యనంతరము తిక్కన సోమయాజి పదునేను పర ముల భారతమును 
జాను తెనుంగు నుడికారపు సాంపు పెంపెసలార రచించి యావత్కావ్య నిర్మాణ 


పతయ 
5. తిక్కన సోమయాజి విజయము, పు. 6-12. 
6. “తిక్కన సోమయాజి జీవితము” - ఆంధ సా!ప!ప% సంపుటి, 8, సంచిక 4 


24 


శిల్పమునకు తెనుగు తోటయ్వై విరాజిల్లినవాడు” అని శ్రీ యడవల్తివారు 
చెప్పయున్నారు. తిక్కనార్యుడు మహాకవిత్వ దీక్షావిధి నాంది భారతమును చంపువుగనే 
రచించినాడు. కాని ఉత్తర రామాయణము వలె కేవల పద్యరచనగా రచింప దారకొనలేదు. 
ఉత్తర రామాయణ కాలమునాటి కరకు భారతమునాటి కాతని చిత్తమెట్లు వికాసము 
నొందినదో ముందే వివరింపబడినది. ఉత్తర రామాయణ పీఠికలోని 'ఎట్టే కవికెన తన 
కృతి యింపుపెంపుజూలు గావున....... : 1-9:; జాత్యము గామి నౌప్స యిన 
సంస్కృత మెయ్యెడ పెళ * 1-1]4r; లలితపద హృద్యపద్యంబులన..... 1-16" 
అను పద్యముల వలన ఈతడు ఆనాడు కవితావిలాసములోనే చిక్కుకొనినట్లు 
తెలియుచున్నది. భారతము నాటికి కవిత్వతత్త నిరతిశయానుభవానంద 
భరితాంతఃకరణుడు కాగలిగెను. కవిత్వతత్త స్వరూప మవగతమయినతోడనే నీ 
బాహ్యాడంబరములు, బాహ్య నియమము లీతనికి వెగటుగ తోచినవి. “రామాయణ 
మందలి అవతారికా విషయముల నీభారతావతారికా విషయములతో పోల్చి చూచినచో 
తిక్కనార్యుని యనుభవ పరిపాకము, బుద్ది పరిణతి, కళా[పతిభకు కలగిన నూతన- 
వికాసము లెట్టివో మనకు స్పష్టమగునోని శ్రీ, కోరాడ రామకృష్ణయ్యగారు. ఉ॥ర౮ా! 
న “భూరి వివేకచిత్తులకు.....” ఉఊ|రా! 1-5: అని సుకవి లక్షణమును చెప్పుటయేం గాక 
'కుకవుల్‌ ధర దుర్విటులట్ల చూడగన్‌ ' :1-6: అని కుకవి నిందను కూడ చేసినాడు. 
“తెలుగు కవిత్వము చెప్పందలచిన కవి........ ': ఊరా! 1-7: “అలవడ సంస్కృత 
శబ్దము తెలుగు బడి విశేషణంబు తేటపడంగా.....' ! ఊరా! 1-8: అని తెలుగు కవిత్వ 
మెట్టుండ వలయునో సూచించినాడు. ఎట్టి పదము నెట్లుపయోగింపవలయునో 
తెలిపి తాను ఆయా దోషములను పరిహరించి గుణముల నాదరించియే కవిత 
చెప్పుచున్నానని సూచించినాడు. భారతము రచించునాటికి ఈ కృతిమ నిబంధనముల 
నన్నిటిని పాటింపవలెనను భావము నతి[క్రమించినాడు. “అమలోదాత్త మనీషు... ! 
ఉ[రా॥ 1-13: అని ఉఊరా! నాడు ఆత్మశ్లాఘయాపరాయణుడెన తిక్కన - 


“భారత సంహి త చెప్పగంటి నాపుట్టు కృతార్థతం బొదవె' ః భా. విరా. 1-27! 


'నానేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యెద భక్తకోటికిన్‌ ' : విరా. 1-281 





7. “తిక్కన శిల్పపు తెనుతుతోటి - భారతి, 1957 సెప్టెంబరు, సంపుటి 34, సంచిక 9, 
పు. 17 
8. ఆం|ధభారత కవితావిమర్శనము, పు. 168 
25 


ఆని భారతమునాటికీ వినయానతుడైనాడు. “భారతమున నీ బాహ్యాచారముల 
నన్నిటిని, అనగా కుకవినింద, సుకవి స్తుతి, కవితాలక్షణ (పతిపాదనము, మొదలగు 
వానిని వదలివేసి స్వప్నవృత్తాంత కథనము మూలముగ మహాద్భుతము, నత్యంత 
పావనంబు నగు నొక విచ్శిత సన్నివేశమును గల్పించి, కాళిదాసు శాకుంతలమున 
వాయు పథమున మారీచాశమమునకు గొంపోయినష్లే ఊర్హ్యలోకమునకు 
గొంపోయినాడు. అక్కడ హరిహరనాథుని యంద్లద్వెత స్వరూపమును గోచరింపచేసినట్లు 
యీ యవతారిక యందే కవిత్వ లక్షణ మిట్లిది యని చెప్పక కవితాతత్త్వ 
స్వరూపమునే చూపినాడు. '* అని (శ్రీ, కోరాడ వారు చెప్పి యున్నారు. 


ఈ స్వప్న వృత్తాంతము కడుంగడు రమ్యముగ వర్ణింపబడ తిక్కనార్యుని 
స్వాభివికతకు లేదా [పత్యక్టీకరణశక్తికి చక్కని నిదర్శనమగు చున్నది. తన [గంథము 
నందు ఎచ్చట జరుగు ఏ విషయము నందయినను తన అ(పతిమాన మగు 
(ప్రతిభాశక్తిచే కనులముందు కట్టునట్లు న్నిర్ణయింపగల సమర్ధుడు తిక్కన. అనన్య 
సామాన్యమయిన ఈ విశేషగుణమే తిక్కనార్యుని తదితర కవితావిశేషము లన్నింటికిని 
మూలాధార మయినది. 


ఈతని కవనమును గూర్చి శ్రీ వేదం వారు “ఇమిడిక, పెంపకము, 
లక్షణానుసరణము, భాషాస్వాభావ్యము, పరిశుద్ది రససంపద, జాతీయము అనునవి 
తిక్కన కవనమున గల విశేషములు" * అని చెప్పిరి. చిలుకూరి వీరభద్రరావు గారు 
'తిక్కనసోమయాజి, అనుతమ (గ్రంథములో తిక్కన తాతతండులను గూర్చియు, 
నివాసస్థానమును గూర్చియు విమర్శించిన పిదప “ప్రాభవము కలిగిన (పభువంశమున 
జనించి (పతిభాశాలియై యాం[ధప్రపంచ మజ్ఞానాంధకారమునబడి కను ్న గానక 
తడువుకొనుచు తపించుచున్న కాలమున జ్ఞానతేజస్సును బణుపి సముద్దరించి 
యానందాబ్ది నోలలాడింతునని (పతిజ్ఞాదీక్షను వహించి సార్థకజన్నుడెన ధన్యుడు. 
అక్షరాభ్యాస సంస్కారానంతరమున తిక్కన వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి యగుచు 
ననుదిన (ప్రవర్దనంబు చెందెనని కేతన వాక్రుచ్చి యున్నాడు అని తెలిపిరి. కేతన 
తిక్కనను ఉదాత్త వేదవిద్యా (వతిపాలకుడు, వేదోదిత కర్మవతుడు 





9. ఆం ధభారత కవితావిమర్శనము, పు. 171-172 
10. తిక్కనసోమయాబజి విజయము, పు.16 
26 


నానావే దాంగతత్త్వజ్ఞాడు, అనితరగమ్య వాజ్బయ మహార్హవ వర్తనక్షర్ణధారుడు....ఇతా (దిగ 
వర్ణించి యుండుటచే తిక్కన సాంగోపాంగముగ వేదముల నభ్యసించి తనకాలము 
వారిచే వాకృతినిభుడని కొనియాడబడు చుండెనని తెలియుచున్నది. నండూరి 
వారు “ఈతడు అనుష్టాన వేదాంతి అనియు, తిక్కన సందేశమున కర్మాచరణమే 
యోగసాధనమని, జీవితవే కురుక్షే తమని, కురుక్షేతము ధర్మక్షే తము సంకుల ధర్మ 
సమరక్షే తము * అని చెప్పి యున్నారు. 

'త్యజే దేకం కులస్వార్థే 

(గామస్యార్డే కులంత్యజేత్‌ 

(గామం జనపదస్యాారే 

ఆత్మార్టే పృథివీమ్‌ త్యజేత్‌ ' 
అను నీతి ననుసరించి ఉత్తరోత్తర విస్తృతి కలుగువాని కనుగుణముగ పూర్వపూర్వ 
విషయములు పరిత్యక్తములు కానగును. అట్లే పరిథి ఎక్కువగల ధర్మము కొణుకు 
అల్బపరిథి గల ధర్మములను త్యజించుట సమంజసము. అవస్థాభేదమును బట్టి 
ఒకొక్క ధర్మము |పబలముగ కానవచ్చుచున్నను శాశ్వతధర్మ మొక్కలు అనియు, 
దేశ కాల ప్మాతములనుబట్టీ అది వివిధములుగ గోచరించుననియు తెలియదగును. 
ధర్మమునకు అద్రైతస్థితినే- ధర్మాద్వైతము అన నిదియే- వేదవ్యాసు డిట ఎలుగెత్తి 
చాటుటచే నీ భారతవర్షము ధర్మభూమి, కర్మభూమి అని ప్రసిద్ది నొందినది. తదుఎరి 
అపరవ్యాసుడగు తిక్కన మహాకవి ఇట ఈ ధర్మాద్వెతమును స్థాపంచుటచే, తెనుగు 
భారతమునకు ఏ దేశభాషల లోను, ఎక్కడను లేని (పాధాన్యము, (పతిష్ట కలిగినవి. 
భారతదేశ జాతీయ।| గంథమును మరియు తెనుగుభూమి లో జాతీయ(గంథము కూడ 
భారతమే అయినది. 


'నిండార విచ్చిన నెత్తమ్మి పూరేకుల మొత్తమ్ములు పరచి తెనుగు 
సాహి తీసరస్వతికి అడుగులొత్తనీయని మెత్తని రాజబాట కల్పించినాడు. ఆమెను 
మానవలోక సంచారిణిని గావించినాడు. తిక్కన కవితారసపిపాస* అని శ్రీ: శిష్టా 


11... కవిితయము, పు. 87 
12. “తంజావూరు తెనుగు కవులు-ఆం[ధ.సా.ప.ప., సంపుటము 49 
27 


లక్ష్మీ కాంతళాస్త్రి గారిచే కొనియాడబడెను. ఇక గుణ్బం వెకట సుబ్బరామయ్యగారు 
“తిక్కన కవిత పాలమున్నీటీం బోనిది కావున _తచ్చుకొలది అందు భావరత్నములు 
రసామృతము వెలువడును' * అని ఈతని కవితను గూర్చి చెప్పిరి. శ నోరి 
నరసింహశాస్త్రి గారు “అన్నింటికంశును అతని మహేశ్వరాంఘ కమల ధ్యానెకశీలత 
అతని సోమయాగము చేయించి ఆర్యధర్మనిష్టను సుస్థిరము చేసినది. అంతట 
పురోడాశపవితమై న ఆ సోమయాజి వాక్కున ఆంధ మహాభారతము విరాటపర్వ 
మాదిగా తెనుగు భూమికి (ప్రసాదించున ట్లనుగహించినది అని చెప్పిరి. 
క్రరరామాయణము నాటికీ తిక్కన అమాత్యుడే కాని యజ్ఞము చేసిన సోమయాజి 
కాడను విషయమును వీరిట్లు చెప్పిరి. గురజాడ శ్రీ, రామ మూర్తిగారు 'కవిజీవితములు' 
అను[గంథమున తిక్కన సోమయాజి కాలమును గూర్చి, నివాసస్టలమును గూర్చి 
విమర్శచేసి తిక్కనకు సంబంధించిన కొన్ని అంశములను పేర్కొనియున్నారు. * 
డొ! రంగారావు గారు తమ సిద్దాంత వ్యాసమున “కుకవులను దుర్విటులతో 
పోల్చికుకవి నిరాసనము చేయుచు తిక్కన (వ్రాసిన పద్యములో క్యావశయ్య, 
రసనిర $హణము, కావ్యానందము అను మూడును మహావిషయములు వ్యంగ్యము లుగ 
చెప్పబడినవి. భారతమున పెక్కు(పధాన సన్నివేశ పాతచితణ స్థలము లందు 
“ఉచితి అను పదము ఉపయోగింప బడినది. ఈ యౌచిత్యదృష్టి యున్నపుడే 
పలుకుల పాందిక లేకపోవుట, రసభంగము జరుగుట యనునవి కలుగక 
హృదయానందము అభించును. దీనినిబట్టి తిక్కన పరమౌచిత్యవేత్త యని 
తెలియుచున్నది. లక్షణయుక్తము, నియమబద్దమై న భాషకే తిక్కన (ప్రాముఖ్య 
మిచ్చినట్లు స్పష్టము. ఆంధ సాహ త్యమున కావ్యకళా శిల్పరస నిర్వహణాదులను 
గూరి యింత స్పష్టముగ నిష్కర్షగ తమ యభిపాయములను (పకటీంచినవారు 
చాల తక్కువ. అట్టివారిలో తిక్కనదే అగస్ట్రాన మనవచ్చును' అని |వాసియున్నారు'." 





13. “తిక్కన విరాఎపర్వము'-భారతి, 1928 : 2%, డిసెంబరు, సంపుటము 5, సంఖ్య 12, 


పుటలు 873-879 

14. “ఆంధకవురి ఆదర్శములు - అమాత్య తిక్కన - భారతి, 19471: “మే” నెల, 
సంపు.24ృనంచిక 5 

15. “కవి జీవితములు- “తిక్కన సోమయాజి” - పు. 75 

16. Conception & Practice of Poetry of Kavitrayam and Nachana Somana. 


28 


కాశీనాధుని నాగేశ్వరరావు గారు “తిక్కన రచన సంస్కృతాం[ధ్రసారముల సమ్మేళనము 
పాంది ఆంధహృదయము నకు లక్ష్యముగ నున్నదనియు తిక్కన అద్వెతి అని, 
ఈతని కావ్యము పరిపక్యమైన దని” 2 తమ ఆం ధవాజ్మయచరిత యందు 
|వాసినారు. 


ఈ రీతిగా పలువురు పండిత విమర్శకులు తిక్కనను గూర్చి తిక్కన 
కవితను గూర్చి, అతని విశిష్టతను గూర్చి విమర్శించి యున్నారు. ఎువిమర్శనము 
లన్నిటీ వలన తిక్కనామాత్యునికి సంబంధించిన పలువిషయములు మనకు 
తెలియవచ్చు చున్నవి. ఇట్లు పలువురు ఈతని గూర్చి (గంథములు (వాయుటకు 
గాని, వ్యాసములు [(వాయుటకు గాని గల కారణము అతని వ్యక్తీత్వపు వశిష్టతయు, 
అతని కవితావెశిప్ట్యమును. ఇట్లు పలువురి మన్ననలకు పా[తుడెన ఈ తిక్కన కృత 
భారతభాగము పదునెదు పర్వములని ముందే చెప్పేకొంటిమి. 


ఈతని భారత ఉప[కమణ మేరీతిని ఉన్నదో చూతము. ఈతడు కృత్యాదిని 
“శ్రీ యన గౌరినాబరగు అను పద్యమును చెప్పి యున్నాడు. ఉత్తర రామాయణమున 
“శ్రీ రాస్తాం మనుక్షిత్రేశ్వర...' అని సంస్కృత శ్లోకమును, భారతమున సంస్కృతప ద 
భూయిష్టమగు పద్యమును చెప్పితనకు సంస్కృత భాష యందు గల గౌరవమును, 
అభిమానమును చాటుకొనినాడు. ఈతనికి తెలుగు దేశాభిమానము, భాషాభిమానము 
అధిక మను విషయము సత్యమై నను సంస్కృతముపట్ల కూడ గౌరవాభిమానములు 
కలవాడని పె నిదర్శనము వలన తెలియుచున్నది.'తిక్కనకు సంస్కృతభాష. 
యందెంత మాతము అభిమానము లేదు' అనువాదము పరాస్తముచేయు రీతిని ఇట్లు 
సంస్కృత సమాసభూయిష్ట రచన చేసియున్నాడు. భారతకృతి యందును వలసినచోట్లు 
సంస్కృత పదములను వాడుటయు నీతనికి గలదు. శ్రీ కారీభట్ట (బహ్మయశౌసస్తి 
గారు ఈతని సంస్కృృతాభిమానము గూర్చి చెప్పుచు “భారతములో మొదటి 
పద్యము సంస్క్టృతళ్లైకము. కాకపోయినను, సంస్కృతపద భూయిష్టమై యున్నది. 
“శీ యన గౌరినాబరగు...* విరా.1-1ః కేవల సఠస్కృతళ్లోకము కాకపోయినన్ను 
సంస్కృతపదబహుళమె , గీర్వాణక్టోకతుల్యమై తిక్కనార్యునకు గల దేవభాషా 





17. ఆంధవాజ శ్రయచరి[త్ర, పు. 66 


౨9 


గౌరవము నీక్రిందిరీతిని వేనోళ్లచాటు చున్నది". అని [వాసీ మరికొన్ని 
యుదాహరణములను చూపీయున్నారు. ఈరీతిగా ఈతడు కృత్యారంభమును 
చేసినవాడె “విష్ణురూపాయ నమశ్శివాయ అని పల్కెడు భక్షజనంబు వెదికధ్యాయిత 
కీచ్చమెచ్చు పరతత్త్వమును' విరా. 1-1 ఇష్టసీద్దికె గొల్బెద ననినాడు. ఇట్టు సకల 
[బహ్మ ప్రార్థనము చేసినావాడై త్మత్పసాదాసాదితప్పై న కవిత్వతత్త్వ్యముచే 
నిరతిశయానుభావానంద భరితాంతఃకరణుడెనాడు తిక్కన. ఈ కృత్యాది సందర్భ మును 
గూర్చి “హరి వేరని హరుడు వేరని కలహి ౦ప నక్కరలేదు. కావున భక్తిగల్లి “వెదికధ్యానము' 
చేయుడనగా వేదములో నిర్ణయింపబడిన పద్దతిలో స్వామిని భజింపుడు, అట్లు 
చేసినయెడల నాభక్తునకు, వెకుంఠమే గాక, కెలాసమే గాక ఆపదమునకు మించిన 
పరతత్త్యమే (ప్రాప్తించునని సూచించెను” * అని దేశిరాజు వారు చెప్పియున్నారు. 


ఈ (పార్ధన తేరువాత- 

“విద్యత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞాన సం 

పద్విఖ్యాతుండు సంయమి(పకర సంభావ్యానుభావుండు గ 

న్లేద్వెపాయను( డర్ధిలోకహి తనిష్ణంబూని కొవించె ధ 

ర్మాద్వెతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంబెన 'యామ్నాయమున్‌ ” విరా. 1-3: 
అనియు, 

“వేదములకు, నభిల స్మృతివారములకు బహుపురాణవర్షంబు లకున్‌ 
వాదెనచోటులను దా, మూదల ధర్మార్థ కామమోక్ష స్థితికిన్‌ "4 విరా.1-4 అనియు 
చెప్పకొనినాడు. భారత రచన యందు తిక్కనకు భవ్యకవితావేశమును కలి [1 ంచినది 
ఈ ధర్మాద్వెత తత్తవనిరూపణమే. ఈ భారతము ఆదరణీయ సార వివిదార్థ గతి 
స్ఫురణము గల్లి అష్టాదశపర్వ నిర్వహణ సంభృతమై "పెనుపొంది యున్నదని, 
అందాది దొడంగి మూడుక తులు ఆం! ధకవిత గ విశారదుడు, విద్యాదయితుడు, అగు 
నన్నయ దక్షతతో నొనరి ననియు చెప్పినాడు: విదా. 1-6: తన భారతభాగమును 





18. తిక్కనార్యుని సంస్క ఎృతాభిమానము-ఆం|ధసాహి త్య పరిషత తిక, సంపుటి 
27, సంచిక] 


19. కవితయ కవితారీతులు- తరువాతి కవుల పె వారి (ప్రభావము, పు.29 
30 


గూర్చి 'హృదయాహ్లోది.... విరా.1-7: అని చెప్పి కొనినట్టివాడె, భారతామృతమును 
క్షర్ణపుటముల నార గోలి, ఆం(ధావళి మోదమును పొందునట్లుగ, సాత్యవతేయ 
సంస్కృతి శ్రీ విభవాస్ప దంబయిన చిత్తముతో, మహాక్షవిత ్వదీక్షనొంది, పద్యములను, 
గద్యములను రచియించెద ననినాడు. తనకు వెదికమార్గము నందుగల యభిమానమును 
గూర్చి తనకు (ప్రత్యక్షమై న యిష్టదేవత చెప్పినట్టుగ - 

“వెదికమార్గ నిష్టమగు వర్తనముందగ నిర్వహి ంచుచు 

న్చేదములేని భక్తీ నతి నిర్మలవృత్తింగ( జేయుచుండు మ 

త్పాద నిరర్మరణ తత్పరభావము కల్మినాత్మస 

మ్మోదము( బొంద. గావ్యరసముం గొనియాడుచునుండు దెప్పుడున్‌” 

- (విరా. 1-15ః 

అని యిట్లు తెల్సి యున్నాడు. ఇందరి కావ్యరస పదమును గూర్చి కావ్యరస మనగా 
శృంగారాది రసమనే గాక “ బహ్మనందరసమని' యర్థము స్పురించుచున్నది. “'రసోవెసః' 
అని ఉపనిషద్వాక్కు.. ([బహ్మము రసమేయని యర్థము. ఇంతియేగాదు, “కవి'అనగా 
“బహ్మ యని కూడా యర్థము. అందుచే కావ్యరసము [బహ్మమున సంబంధించిన 
యానందము |బహ్మానందము అని భావము * అని దేశిరాజు భారతీదేవి గారు 
విమర్శచేసి యున్నారు. జనులకు ఆరాద్యమయిన పంచమవేదమును భక్తితో 
తెనుగున రచింప (ప్రయత్ని ంచుట మోక్షమును గోరుటయే యని “భవ్య పురు షార్టతరు 
పక్వఫలము గాదె” 1-19: ఆతని కలలో చెప్పినాడట. కల యందు గో చరించిన ఈ 
హరిహరనాథుని భక్తితో కొలిచినవాడై “ఇంక జన్మాంతరదుఃఖముల్‌ తొలగునట్లుగ 
చేసి సుభాత్ముజేయవే' విరా. 1-21 ః అని |ప్రార్థించినాడు తిక్కన. అట్లు తిక్కన 
(పార్థింపగా ఆజ గనా థుడు “జనన మరణాద్నులెన సంసార దురితములకు నగపడకుండగ 
తొలగు తెరువు గను వెలుంగు నీకిచ్చితి నన, సంతోష మెదనిండ నెలవుకొనగా 
వేలుకాంచినాడట :విరా.1-22,23:. ఇది ఈతని స్వప్నవృత్తాంతము. ఈతని 
స్వప్నవృత్తాంతము మహాభారత రచనముననే కాక, ఆం| ధవాజ్మయముననే మిక్కిలి 
(పాముఖ్యమును వహించి యున్నది. తిక్కన తరువాత కాలమున ఎందరో కవులు 
తిక్కనను అనుకరించిన వారె ఈ రీతిగ తమ తమ (గంథారంభములను స్వష కథతో 
ముడిపెట్టినారు. ఈ సందర్భమును గూర్చి శ్రీ నండూరి వారు "“ఆంధవాజ్బ్యయమున 


20. కవ్మితయ కవితారీతులు- తరువాతి కవులపై వారి (ప్రభావము, పు.29 


31 


నెన్నియో [గంథములకు తత్కవుల స్వప్నములే ఆద్యప్రకృతులు. ఏ ముహూర్తమున 
తిక్కనకా స్వప్నము వచ్చినదో తరువాత యుగయుగాంతరములు స్వప్నకథ 
సాహిత్యసం(ప్రదాయమై కవులు కలలుగనుచునే యున్నారు. కలలు కవులను 
వెంబడించుచునే యున్నవి * అని చెప్పియున్నారు. ఈ స్వప్నవృత్తాంతము వలన 
తిక్కన యాశయము భవబంధవిచూచన మని తెలియుచున్నది. 


భారత విరాటపర్వ కృత్యాదిని గల ఈ పెపద్యముల వలన ఈతడు పదునేను 
పర్వములను తుదముట్టు రచించుటకు సిద్దపడినట్టు తెలియుచున్నది. ఈ సందర ముననే 
ఈతడు “అని రచనాకౌతుకమున మన మలరగ నీ [పప్రబంధమండలి కధినాథునిగా 
- నేపురుషుని- పేర్కొనువాడనో' ః విరా. 1-3: అని (పబంధమండరి అను పదమును 
(పయోగించినాడు. దీని ననుసరించి ఈతడు రచింప దలచుకొనినది (పబంధమండలి 
కాని, ఒక్క కృతి మా|తము కాదని స్పష్టమగు చున్నది. ఈతడు ఇందలి ఏఘట్టమునకా 
ఘట్టమునే ఒక [పబంధముగ చేయదలచినట్టు కనపడుచున్నది. ఈతని భారతము 
నించుక పరిశీలనాదృష్టితో పరికించిన విరాటపర్వ మొక్కటియె ఒక (పతే క్‌ 
(ప్రబంధ మనిపించును. ఇందలి లక్షణములే అర్వాచీన 'ప్రబంధకవు లకు మార్గదర్శకము 
_లెనవని చెప్పవచ్చును. ఈ (ప్రబంధ పదము కృర్ణపర్వము తుదిని కూడ (ప్రయుక్తమయినది. 
ఈ భారతభాగము నందలి |పతిఘట్టమును తన రచనాకౌశలముచే |పబంధముగ 
(వ్రాయదలచినట్టు కనపడుచున్నది. శ్రీ నండూరి వారు “ ఈ భారత రచనా 
విషయము నెట్టి పూజ్య భావముల, నెట్టి భక్త్యావేశమును, ఎట్టి కవితావేశమును, ఎట్టు 
జ్ఞానసంపత్తిని, ఎట్టి ధర్మపరత్వమును, ఎట్టి యద్ర్వైతభావ నిరూఢత్వమును, ఎట్టి 
మముక్షుత్వ మును, ఎట్టి వెదికమార్గ నిష్టమగు వర్తనమును, ఎట్టి మాతృభాషాభిమానమును 
ఈ యవతారికామూలమున వ్యక్తము చేసినాడో పరికింపుడు. ఇట్టే మహాపురుషుడు 
ఆం(ధదేశమున మరియొకడు బయలుదేరలేదనుట యతిశయోక్తి కానేరదు" అని 
చెప్పయున్నారు. 

పింగళి వారు “భారతము నంతయు నొక (పబంధమండలిగా, అందలి 
ఒక్‌ క్కు పర్వము ఒక్‌ గ్ఞాక్క (పబ ంధముగా పరా ంతర్గతము లగు నుపాఖ్యానము లు 





21. _ కవితయము, పు.99 
22. ఆంధభారత కవితావిమర్శనము, పు.165-166 


32 


అవయవములెన ఖండకావ్యము లుగ నూహి ంచి ఏభాగమునకు | పాధాన్యము చెడకుండ 
అవయవముల కన్నింటికి అవయవితో పొత్తు చెడకుండ సర్వాంగసాష్టవమును 
ఆద్యంతసుందరమును, రమణీయ భయానకమును అయిన భారతసారస్వతమూర్తిని 
శ్రీ కృష్ణుని విశ్వరూపము వలె తీర్చిదిద్దెను అనిరి చే ఇదే అభ్మిపాయమును 
పలువురు వెలువరించి యున్నారు. 


కేతవరపు వారు ఈ విషయమై కొంత విమర్శచేసి యున్నారు. వీరి 
విమర్శనము ఇట్టున్నది- శ్రీ, లక్ష్మీకాంతం గారు చెప్పిన |పబంధలక్షణములు 
భారతము నందలి ఏపర్వమునకును అన్వయింపవు. భారతమున నొక్కొక్క 
పర్వమున కొక్కొ_క్క నాయకుడు (ప్రత్యేకముగా లేకపోవుటయే గాక (పతి పర్వమున 
అష్టాదశవర్ణనలును లేవు. శృంగారరస |పధానముగ (పతిపర్వము లేదు. అలంకారిక 
శెలిలేదు. ఏ లక్షణమును సరిపోవకపోవుటచే (పతిపర్వమును నేడు మనమనుకొను 
(ప్రబంధ మెట్టుకాగలదో బుద్ది కందుట లేదు. భారతము కథ కంతటికి నాయకుడు 
ధర్మజుడు. రసము శాంతము. అయినచో (ప్రబంధము కాని (పబంధమండలి కాని 
ఎట్లగును? ఏకనాయక్షాశయత్వము ఏపర్వమునకు పట్టదు. మరియు విరాట 
పర్వమున కీచకవధకు నాయకుడు భీముడన్న ఉత్తరగో|గహణమునకు నాయకుడు 
అర్జ్హునుడగును. ఉత్తర వివాహఫుట్టమున మరల నాయకుడు మారును. 
ఉద్యోగపర్వమునకు నాయకుడెవడు? ఒక కథతో నున్న ఒక [గంథమునకు 
నాయకుడు ఒక డుండును కాని పలువురు ఉండరు. ఏపర్వమున కాపర్వమున, ఏ 
యాశ్వాసమున కాయాశ్వాసమున నాయకనిర్ణయము, రసన్నిర్ణయము వేనికవి (పతే గకముగ 
చేయబడుట భారతీయాలంకారిక సం(పప్రదాయమునకు విరుద్ధముగా కన్సి ంచుచున్నది. 
(పబంధమును ఒక కావ్య(ప్రకియగా మన మనుకొనుచుంటీమి కాని తిక్క_నగా 
రనుకొన లేదు. షెద్దనాదులే అనుకొనలేదు. మరి తిక్కనగారు వాడిన (ప్రబంధమండలి- 
పుణ్యప్రబంధములు అనువానికి అర్థమేమి చెప్పవలయునని |పశ్న- ఈ (పశ్నమునకు 
సమాధాన మిట్లూహ ంపబడుచున ్నది. వెప్లవసం పదాయమున (పబంధశబ్ద మున ది 
మరియు కొన్ని (పబంధములతోడి ప్రబంధ మున్నది. ఇవన్నియు తమిళ గంథములు. 
ముఖ్యముగ శఠకోప ఆళ్వారు చెప్పిన “తిరునిరుత్తము, తిరువాగిరియము, 


2౩. గొతమ వ్యానాలు-ఆం(ధవాజ్మయ స్టూలరూపము, పు.15 


33 


పెరియతిరువన్దాది, తిరువాయిమొళి' అను నాలుగును (పబంధములు. అన్నియును 
కలిసి దివ్య(పబంధము. దెవ్యశబ్దము తిరుశబ్దము వంటిది. ఆనాలుగు (ప్రబంధము లును 
బుగ్యజురధర్వసామవేదముల సారముగా వెష్ణవసంప్రదాయము చెప్పును. 24 ఆ 
(ప్రబంధము లన్నియు భక్తి భావ శబలితములు. తిక్కనగారి కంటె బహుకాలము 
పూర్వము నుండి ఈ వెష్లు సంప్రదాయము దేశమున ఉన్నది. (పబంధపఠనము 
ఒక ఆరాధన విశేషము. తిక్కన కంటు ముందు రామానుజుల వలన _వెష్ణవము 
ప్రబలియున్నది. ఈ వెష్లవ [ప్రబంధములను ద ఎష్టీయందుంచుకొనియే తిక్కన ఆ 
శబ్దమును వాడి యుండును. అయిన నీభారతమునకు ఆ (పబంధములకు ఏమి 
సామ్యమను (ప్రశ్న-దానికి సమాధాన మిది. ఆ |పబంధములు వేదతుల్యములు. 
మరియు వేదసారభూతములు. భారతము పంచమవేదము. మరియు వేదములకు, 
నఖిల స్మృతివాదములకు...మూదల. చతుర్వేదసారభూతములు (పబంధములు 
కాగా, తదర్శోపబ్బంహి తవే భారతము. ఆ (పబంధములు భక్తీ రూపమున జ్ఞానమును 
(ప్రబోధింపగా నిది కర్మజ్ఞానరూపమున వేదార్థము నంతయు బోధించినది. అంతియగాక 
వేదపరమార్థమును సాధించినది. కావున ఇది (పబంధమండలి కావచ్చును. (దావిడ 
(పబంధములన్నింటి యర్థములతోడను ఈ భారతముండుట వలన |పబంధమండలి 
కావచ్చును. పుణ్య(పబంధము అనుట దివ్యపబంధములకు దగ్గరగా నున్నది. 


ఇది ఏమి సాగసుగా నున్నదని కొందరు (పశ్నింపవచ్చు. ఆయన హృదయము 
ఇది కావచ్చునని కొన్ని ఉపపత్తుల వలన చూపబడినది. ఇది ఊహ మా(తమే ఆయన 
ఏమనుకొనినది మనకు తెలియదు. శవ వెష్లవముల కొక సమరసభావమును 
కలిగించు యత్నములో సొకభాగమై యుండును / ఈ (పబంధమండలి అనుట/. 
_*వులకును వెప్లవులకును యిరువురికి దీనిపట్ల ఆరాధనభావము కలుగుట ఈతని 
యాశయమై యుండును. 


వీరి యభ్శిపాయము సయుక్తికముగనే కనిపించుచు, వీరి నికిత విమర్శన 
పాటవమును వెల్లడి చేయుచున్నది. స్టూలదృష్టితో చూచిన ఈ (పబంధమండలి 
(పయోగవిషయమున ఇంతటి విమర్శనము అనవసరమేమో అనిపించును. కాని 
తిక్కన గారి యాధ్యాత్మిక దృష్టికి ఇది సూచకము గాదగియున ్నది. 
24.  Lifeandteaching of Ramanuja, p.9 
25. తిక్కన కావ్యశిల్పము, పుటలు 192-202 
34 


శ్రీ కోరాడ వారి అభిప్రాయములు వీరి అభ్మిపాయములకు పూర్తిగా 
'భిన్నములు. (క్రీ కోరాడ వారు తిక్కన కవితయే ఆం! ధ|పబంధమునకు మూలము, 
పుట్టుక స్థానము అని చెప్పదగియున్నదని సోపపత్తికముగ నిరూపించిరి. వీరు 
'భారతకథ అను వమేలిమిబంగారమున తన సహజ కవితాచాతుర్యముచే నసమాన 
తేజోవిరాజమానంబులగు (వబంధవుణులను పొదిగి యౌాం|ధ వాణి 
కమూల్యాలంకారములను చేసినవాడు తిక్కన. పెబంగారము మీద వికృతపు నగిషీలను 
విపరీతముగా చేసి చూపుటచే నందు పొందు పరుపబడిన (పబంధమణుల 
సహజవిలాసమును కాంతిని తగ్గించిన వారు తరువాతి (పబంధకవులుో అని 
చెప్పియున్నారు. తిక్కన ఆంధదేశీయతా గుణము ఆం| ధజాతీయమును 
అచు ఏపడునట్లానరి స అసమానమయిన తన కళ్యాపతిభ లనువె లయించిస పతం తమగు 
ఆం(ధకవితాబీజములను వెదజల్లి ఆంధ (ప్రబంధశాఖకు మార్గదర్శకుడయ్యెననియు, 
(ప్రబంధ లక్షణములలో నుత్తమ లక్షణములు ఈతని కవిత యందే కానవచు ఏటచేత 
ఈతని కవితయే (పబంధమునకు మూలమనియు వీరు అభ్మిపాయపడీరి. 


పె విమర్శనముల నట్టుంచి ఆచార్య కె.వి.ఆర్‌. నరసింహంగారి సిద్దాంత 
వ్యాసమున చెప్పబడిన అంశములను పరిశీలించి ఒక న్నిరయమునకు వత్తము. వీరు 
ప్రొచీనాలంకారికులు చెప్పిన కావ్యభేదములలో నెచ్చట (పబంధశబ్దము కానరాదని, 
ధ్వన్యాలోకకారుడు చెప్పిన నిర్వచనములో మాతము (పబంధశబ్దము కలదని, 
ఈతడు పేర్కొనిన విధానము ననుసరించి ఈ (ప్రబంధశబ్దము సర్వసామాన్య 
-వాచియా అను సందేహము కలుగుచున్నదని చెప్పుటయే గాక విశ్వనాథుడు: 
కావ్య(పబంధశబ్దములను సమానార్థకములుగ వాడియుండెనని, ఈతడే యితిహాసమగు 
భారతమును (పబంధముగా వ్యవహరించే నని, ఇట్లు ద శ్వ శవ్యము అను (పబంధము 
లనుటయే గాక కొందరాలంకారికులు తమ యలంకార (గంథములను కూడ 
(ప్రబంధము లనియే వ్యవహరించిరని చెప్పిరి. “రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో 
(పబంధశబ్దమును పలుమారులు వాడియున్నాడు. ఈ ప్రబంధశబ్దమును తిక్కన, 
కేతన, ఎజ్ట్జున, మంచన (శ్రీ నాథుడు, పినవీరన, మొదలగు వారందరును వాడిరి. 
వీరిట్లు (పయోగించుట ననుసరించి శతకములు మొదలగు అనిబద్దకావ్యములు 
తప్ప తక్కిన (గంథము లన్నియు (పబంధములే యనవచ్చును. ఆంధ (గంథములే 


26... ఆంధభారత కవితావిమర్శనము, పు. 378 


35 


యననేల, సంస్కృతాంధము లందు రచింపబడిన [శవ్యదృశ్య కావ్యములను, 
అలంకార [గంథములను (పబంధములే యనుటలో విపతిపత్తిలేదు. (పబంధపదము 
భారతాది |గంథ వాచకమయ్యును ఇటీవల ఒక (ప్రత్యేక కావ్య భేదముగ ఆం(ధులచే 
పరిగణింప బడుచున్నది. కథాకథనమున దృష్టిని నిల్పి [వాసిన [వాతను పురాణధోరణి 
అని, కవితాశిల్పము నందు దృష్టిని నిల్సి (వాసిన (వాతను (పబంధధోరణి యని 
స్టూలముగ వ్యపదేశింప వచు పనో అనిరి. 


తిక్కన కవితా శిల్పమును దృష్టినం దిడుకొని రచన చేసినవాడే కావున వీరి 
అభి పాయానుసారము ఆతని [గ్రంథము (ప్రబంధము అగుటలోను, అతడు (ప్రబంధకవి 
అగుటలోను ఎట్టీ విపతిపత్తియు తరితబో దుః: ఆచార్య నరసి ంహంగారు 
(పబంధనామమున వెలువడిన (గంథముల నన్నిటిని అమూలా(గముగ పరిశీలించి 
('ప్రబంధలక్షణములను పేర్కొని రి. పబంధమునకు (పధానముగ కావలసినవి వస్వైక (ము, 
ఏకనాయకా([శయము, అష్టాదశవర్ణనలు, శృంగారరసము, అలంకారిక్త శెలి, మొదలెనవి. 
ఈ లక్షణము లన్నియు యధథాతధముగ భారతమునకు సరిపోకపోవచ్చును. కొని 
(పబంధచ్చాయలు మ్మా తము అనేకము భారతమున గోచరించును. ఉదాహరణమునకు 
కీచకవధ ఫుట్టము ఇంచుమించుగ అన్ని [వబంధలక్షణములను కలిగి 
(పబంధమనిపించుకొన్నది. మనక (ప్రవ ఎత్తి వివరణ కొశలము (పబంధకవు లకు ఒక 
ముఖ్యలక్షణము. ప్మాతల బహి రాకార చేష్టలతోపాటు వారి హృదయగతము లగు 
అధి పాయములను కూడ వ్యక్తము చేయుటనే మనః [ప్రవృత్తి వివరణకౌశలమందురు. 
ఇది మన తిక్కనామాత్యునకు వలసినంతగా కలదు. ఈ లక్షణము ఈతని 
భారతభాగమున పలుతావుల కాననగును. ఇక పురాణములకు (పబంధములకు గల 
ముఖ్య భేదముల లో వర్షనావిషయము ఒకటి. ఇవి కథాగతిని బెంచునవిగా నుండవలెను 
కాని దానిని బాధించునవిగా నుండరాదు. దృశ్యము కన్నులకు కట్టునట్టు చేయుటకును, 
కథను పేలవముగా కుండనూత్న చెతన్యమును కల్షించుటకు నివి యావశ్యకములె 
యున్నవి. మరియు నీ వర్ణన విషయమున ఏ అంగమున కాఅంగమును వర్ణించుటకంలు, 
కవి | పధానముగ చెప్పదలచిన దానిని, దాని ఆకారము నంతటిని మన స్మృతిపథమున 
నిలుపుట వేలు. తిక్కన ఈ విషయమునను సిద్ధహస్తుడె (పబంధకవితాధో రణికి 
మార్గదర్శకుడయినాడు. అర్వాచీన కాలమున వెలువడిన (ప్రబంధము లాధారముగ 





27. ఆం| ధ|పబంధము- ఆవతరణ వికాసములు 
36 


చ సిక్‌ నివాస్‌ లక్ష్యములుగా [గహి ంచి నిర్ణయించిన [ప్రబంధలక్షణములను దృష్టిలో 
నిడికొని ప్రతిలక్షణము దీనికి సరిపోయినదా! లేదా! అని విమర్శించుట భారతముపట్ల 
అంతగా తగదు. అయినను తిక్కన .ప్రబంధమండలి అను పదము నేయుద్దేశ్యముతో 
వాడినాడో చెప్పుట కొంత కష్టము. కావ్యప్రబంధములు సమానములు అని 
(ప్రాచీనాలంకారికుల లక్షణము ననుసరించిన ఈతడు అదే అభి పాయముతో, అనగా 
కావ్యమును దృష్టితోడనే ఆ పదమును వాడినట్లు ఊహింపవచ్చును. లేదా 
(పబంధచ్చాయలు కొన్ని గోచరము లగుటచేతను, భారతమున కంతటికిని ఈ 
లక్షణములు వర్తింపకున్నను కొన్ని ఘట్టము లకెన ఈ లక్షణములు సరిపోవుట చేతను 
ఇది (పబంధమండలి కావచ్చును. చివరకు దీని సారాంశవేమన ఈ (పబంధమండలి 
పదమును తిక్కన ఏయుద్దేశ్య్వముతో వాడెనో సరిగా చెప్ప లేము కాని (పబంధచ్చాయ 
లనేకము లిందు గోచరించుటచే (ప్రబంధకవితాశాఖకు మార్గ దర్శకుడు తిక్కన అని 
మా(తము నిరాఘాటముగ చెప్పవచ్చును. ఇక ఈ విషయమ పై విజ్ఞులు యథాశక్తి 
వారి వారి బుద్ద్య్వనుసారము ఊహా ంతురు గాక! 


తిక్కనార్యుని భారతభాగము నందలి పదునేను పర్వములు వరుసగా 
విరాటోద్యోగ భీష్క(దోణ కర్ణ శల్య నౌప్తిక (స్తీశాంతి అనుశాసనిక అశ్వమేధ 
ఆశ్రమవాస మౌసల మహాప్రస్థాన స $ర్గారోహణములు. విరాటపర్వమును మూలముతో 
పోల్చిన నిది విస్తృతిని కలిగియున్నదని, మూలమున నాలుగు పర్వములు కలదానిని 
1600 పెగా వృత్తములు సీసములతో కూడిన దానినిగా తెలుగు చేసినాడు తిక్కన 
అని అందురు. కోరాడవారు “ఈతడు మూలము నందలి కథ నంతగా మార్చకపోయినను 
ఆయా విషయములనే సందర్భానుసారముగ వలసినట్టు వర్గీకరించుకొని 
(ప్రదర్శించుటలో తన కవితాచాతుర్యమును, కళాశక్తిని వ్యక్తపరచు చుండును అని 
చెప్పిరి. ఆచార్య యస్వీ జోగారావు గారు విరాటపర్వమున కొక విశిష్టత కలదనియు, 
దాని కనుగుణమగు శైలిలో రచించి అత్యంత ఆకర్షణీయముగ నొనర్చి, కరుణ, 
శృంగార, వీరరస సమ్మిళితమై నరీతిని రచించి అత్యంత శ్లాఘనీయు డయ్యెనని 
చెప్పుచు “కీచకోదంతమున ఏక, తెవనిష్టమై , అభాసమై న శృంగారము ఉత్తరాభిమన్యుల 
వివాహ్మప్రబంధమున ఫలశ్రుతి పలికించు కొన్నది. సిద్దముగా నున్న రస సందర్శ ములకు 
శిల్ప (ప్రసిద్దమై న పరిష్కారము లేర్పడిన పట్టులివి. దక్షిణగో,గహణ యుద్దానంతరము 


37 


పాలికలను వర్షనమున స్ఫూర్తిమంతమై న బీభత్సము, ఉపకీచక [శాద్దానంతరము వీట 
(ప్రవేశించిన [దౌపదిని చూచి పౌరులు పొందిన భయాందోళన స్పందనమున 
పాటమరించిన హాస్యము తిక్కన యుత్సాదించిన రస సందర్భములు. భీముని 
భీషణ |పతిజ్ఞలు సముద్యమ సంరంభములు. నిపుణ నిర్వహణములు. (కోధము 
పరాకోటీముట్టిన రసపట్టులు. శిల్పసము[దుడు తిక్కన చేసిన రుదాభిషేకములు. 
ఉత్తర గో గహణ యుద్దరంగములో ఫల్గుణ పాత ప్రవేశ సన్ని వేశమే వీరరస విస్పారితము. 
ఇట్లుక్కడ పట్టి చూచినను తిక్కన రచనలో మూలాతిశాయియై న రాసలీలా 
రామణీయకము గోచరించును. రసజ్ఞతను సన్నిహి తబంధువు సౌందర్యాభిజ్ఞతో 
అని చెప్పిరి. ఈ విరాటపర్వమును (పబంధముగా చేయుటకు అనువగు రీతిని 
కథావస్తువునం దొక విధమగు నెక్యసంపాదనము, పాతోన్మీలనచాతుర్యము, 
రసోద్చోధకత్వము, వర్ల్ణ్లనాచాతుర్యము, మసః|పవృత్తివివరణ నైపుణ్యము, 
భావావిష్కరణశక్తి రూపకల్పనా చాతుర్యము, శబ్దయోగనెపుణ్యము ఇత్యాది లక్షణములు 
తిక్కనార్యునిచే కడుచక్కనగు రీతిని ఆవిష్కరింప బడినవి. ఇట్టి గుణగుణగరిష్ట 
మగుటచే నీ విరాట పర్వము భారతపర్వములలో కెల్ల (పశస్తిని గాంచినది. అహ్హాదశపర్వ 
భారతమును చదువుటకు [పారంభించునపుడు ఆదిపర్వముతో గాని, తదితర 
పర్వములతో గాని | పారంభింపక విరాటపర్వముతో నారంభింతురు. ఇది ఉత్తరాభిమను గరి 
వివాహఘట్టుముతో ముగియుటచే శుభపదమగు పర్వమని పెద్దల తలంపు. మరియు 
ఈ పర్వము లౌకికేతివృత్తముతో నుండి, రసవత్తరమగు రచన మగుటచే 
(పతియొక్కరును, ఈ పర్వమును ఒక కావ్యముగ భావించి చదివి ఆనందించుచుందురు. 
ఇట్ట (ప్రాశస్త్యము గల ఈ విరాటపర్వము ఐదాశ్వాసముల పర్వము. 


ఉద్యోగపర్వము నాల్గాశ్వాసముల పర్వము. ఇందు రాయబార ఘట్టములు 
(పధానములు. ఈ పర్వ విషయమున అనువాదము సరిగాలేదని అసమ [గమని 
కొందరి భావన. “మూలము నందలి సనత్సుజాతీయము ఇంచుమించుగ లుప్తమె నదని 
కొందరు తిక్కనను మహాపరాధిగా పరిగణించుచునా ఎరు. కాని కావ్యదృష్టితో చూచినపుడు 
ఈ శాస్త గంథము ఇక్కడ లేకుండుట వలన రసము, వస్తువు రెండును నిక్షిప్తములు 
కాలేదు. శాస్తభాగము నంతను శాంతి, అనుశాసనిక అశ్వమేధ పర్వములలో 


తతత. 
29. మహవోకవిమార్గము - విరాటపర్వవిమర్శ, పుటలు 129 - 130 


38 


విశదీకరింప వచ్చుననికావ్యరన తత్త్వవేత్తయగు తిక్కన నిర్ణయించుకొని 
యుండవచ్చును. శాస్తభాగము చాల పునరుక్తి అగుటచే తిక్కన దీనిని పూర్ణముగ 
జీర్ణము చేసికొని : సవత్సుజాతీయము, భగవద్గీత, ఉత్తరగీతః వానిని (ప్రత్యేకముగ 
కేటాయించి సమర సంరంభము ముగిసిన వెనుక శాంతియుతముగ కూర్చున్నప్పుడు 
ధర్మజాదుల ప్రసంగములలో |కోడీకరించినాడు. ఇట్లగుటచే విషయ విభాగమునందును, 
రసస్పూర్తి యందును ఆంధమహాభారత మున్నత సోపానము లదిరోహీ చుచు 
మూలమును మించుచున్నది అని నండూరి బంగారయ్య గారు విమర్శ చేసేయున్నారు. 
ఈ పర్వము రాజకీయ విషయ (ప్రధానమై తిక్కనామాత్యుని రాజనీతిజ్ఞతకు 
తగియున్నది. ఈ పర్వమునకు విశిష్టతను చేకూర్చిన ఘట్టములలో విదురనీతి 
ఘట్టము ఒకటి. లోకమున నీతి ప్రసంగ మెచ్చట వచ్చినను ఈ విదురనీతి నాక్కపరి 
స్మరించుట కాననగును. అలతి అలతి తునియల కాహల సంధించిన రీతిగ నీ 
విదురనీతి పద్యములు ఉండుటచేత తెలుగుదన మంతయు ఇందు కరడుగట్టిన 
దనవచ్చును. ఇవి తెలుగుదేశమున బహుళ్ళపచారము నంది జనరంజకములెనవి. దీని 
వెనువెంటనే వచ్చు ననత్సుజాతీయమును “ననత్సుజాతీయుండాధ్యాత్మ 
విషయములగు వివిధ వాక్యంబుల సోపాన (పకారంబున...." :ఉద్యో-2- 106: అని 
ఒక్క వాక్యము లో సంగహించెను. ఈ పర్వమున తిక్కనార్యుని అల్పాక్షరముల 
అసల్పార్థ రచనమునకు ఉదాహరణ (ప్రాయముగ నిలుచు జనరంజక మగు మరియొక 
ఘట్టము కృష్ణరాయభారఘట్టుము. “పురోహిత సంజయ కృష్ణరాయబారములను 
రచించుటలో తిక్కన చూపిన వైవిధ్య మతని లోకజ్ఞానమునకును, రాజ్యాంగ 
పరిజ్ఞానమునకును సాక్ష్యమగుచున్నది. కృష్ణరాయబార ఘట్టమున శ్రీ కృమ్ణుని 
జీవితతత్త్యము కూడ సూక్ష్మముగ వెల్లడియై నది. ఇంతియే గాక ధృతర్మాజ, 
దురో గధనాదులయు, కుంతీ కర్ణాదులయు, మానసిక (ప్రకృతు లను, స్వభావములను 
(ప్రదర్శించు సని ్నవేశములకు తిక్కన రచన చైతన్య మాపాొదించినది. మనుమసిద్ధికి 
మం[తియై రాజ్యాంగము లను స గయముగా నిర్వహ ంచియుండిన కారణమున 
తిక్కనకు రాయబారముల గూర్చిన స్వానుభవ ముండుట కవకాశము గల్లినదిే అని 
భూపతి వారు చెప్పిరి. 


30. ఆం|ధమహాభారతోపన్యాసములు - ఉద్యోగవర్వ విమర్శ, పుటలు 148-149 
31. భారతము - తిక్కన రచన, పు.67 
39 


భీష్మపర్యము మొదలుకొని నౌప్తికాంతము వరకును వర్ణనీయవస్తువు 
యుద్దమగుటచే నీ పర్వపంచకమునకు యుద్దపంచక మని వ్యవహారము. 
భారతయుద్దమునందలి వ్యూహనిర్మాణము అత్యద్భుతమ్ము, అతి పధానము. ఇందలి 
వర్ణన మూలమున తిక్కనార్యునికి యుద్దరంగమునెడ గల (పీతి స్పష్టమగు చున్నది. 
ఈ వ్యూహవర్షనము మ్మాతము సంస్కృత భారతమున కంచు తెనుగుననే 
చితవిన్యాసములతో వర్ణింపబడిన దని పలువురి అభ్మిపాయము. అత్యంత 
మనోహరములును, (పకృతి సిద్దములను హృదయంగమములు నగు ఉపమానము లను 
సందర్భోచితముగ (ప్రయోగించి ఎంతటి జుగుప్పావహమగు దృశ్యమున్నకెనను 
మనోహరత్వమాపాదించుట తిక్కనార్యుని రచనలో గల ఒక విశేషము. మానవ 
జీవితమున సంభవించు వివిధములగు సంఘటనల వలన అతని హృదయమున 
పరివర్తనము కలుగుచుండును. ఆ కారణమున అతని [ప్రవర్తన యందు వ్యక్తమగు 
నెజకీలస గభావములను ఈ ఘట్టము లందు రసవత్తరముగ పోషించినాడు తిక్కన. 
భిన్న భిన్న సన్నివేశము లందు పాతల మానసిక స్వభావాదుల కత్యధికముగ 
(పాధాన్యమిచ్చి ఈ యుద్ధ వర్ణనమును మానవ జీవితమునకు సన్నిహిత మగునట్లు 
గావించి యుండెను. రూపకకర్త వలె తాను తెరవెనుక నుండి ఈ ఘట్టములను 
నాటకము నందలి రంగముల వలె నిర్మించినాడు. 


భీష్ముడు సెన్యాధిపత్యమున పదిదినములు, [దోణుని సెన్యాధిపత్యమున 
ఐదుదినములు, కర్ణుని సెన్యాధిపత్యమున రెండుదినములు, శల్యసెన్యాధిపత్యమున 
ఒకదినము - మొత్తము పదునెనిమిది దినములు ఈ భారతయుద్దము జరిగినది. వీర 
రౌద్ర కరుణ అద్భుత బీభత్స భయానకముల కాటపట్టగు ఈ యుద్ధమును 
అత్యంతమనోహరము గ వర్షించి తనకు గల [పత్యోక్షానుభవమును కూడ 
నిరూపించుకొనినాడు తిక్కన. నౌప్తికపర్వమున (ప్రత్యక్షముగ కురుక్షే తమున యుద్దము 
జరుగకపోయినను పాండవశిబిరమున అందరు సుప్న్షలెన సమయమున అశ్వత్థామ 
అందు ప్రవేశించి ఉపపాండవాదులను సంహరించుటచే ఈ పర ము యుద్దపర్వములకు 
అనుబంధపాయమై యుద్దపంచకములో నొకదానిగ చేరినది. ఈపర్వమునకు 
నాయకపాతధారిగ అశ్వత్థామను పేర్కొనవచ్చును. ఇది యుద్దపంచకముల లో 
నొక్కటై నను, వీరము కంకి నిందు బీభత్సమే ఎక్కువ చోటుచేసికొన్నదని, 
బీభత్సరసమున కుద్దీపన విభావముగ (ప్రయుక్తమై న రాత్రి వర్షనముతో నారంభమై న 


40 


దని చెప్పవచ్చును. ఈ పర్వమును గూర్చి నండూరి వారి అభిపాయ మిట్టున్నది. 
'నౌప్తికర్యమున మానవ మానస మధనము పరాకాష్ట చెందినది. మానవ స్వభావము 
ఎంతటి నెచ్యమునకు పాల్పడునో మహాభారతము లోతులు తడిపి చూునది ** 


(స్రీపర్వము నిజముగ గాంధారిది. నాయికానాయకులుగ పేర్కొనదగినవారు 
గాంధారీధ ఎతర్మాష్టులు అనియు, మానవ మానసిక (పవృత్తి యొక్క. విశ్వరూపము 
సాక్షాత్క్మరించుననియు, ఇది హృదయ విదారకము లగు, కోక భూయిష్టములెన 
వర్ణనలతో కూడియున్నదనియు, ఈ పర్వమును గూర్చి పలువురు తమ తమ 
అభ్మిపాయములను వెలువరించి యున్నారు. ఈ పర్వమునకు గల మరియొక 
విశిష్టత - ఇందలి ఛందోవెవిధ్యము. ఆశ్యాసాంత పద్యము లందు మందా[క్రాంతము 
వాడబడినది. కురుక్షేతమున మడీసిన వీరుల మరణములలో అనంత వెవిధ్యము 
కలదు. ఆ మరణములకు సంబంధించిన దుఃఖము నందును అనంతమయిన 
.వెవిధ్యము కలదు. “సర్వ(ప్రపంచ వైవిధ్యము నేకత నాహరించు 'దృశ్వము :ఘట్టుముః 
మహాభారతమున మరియొకటి లేదు. ఇట్టే వెవిధ్యభావము నంతను సు ఎరింపచేయుటకు 
మహాకావ్యశిల్సి యై న తిక్కన గమనములో, స రూపములో, స్థితిలో, స భావములో, 
_వెవిధ్యము గల వృత్తములను పద్యములను (స్తీపర్వమునం దుపయోగించినాడు. 
చితకారుడు విభిన్నము లయిన యనేక వర్ణముల సమ్మేళనముతో సంగీతవేత్త 
విభిన్నరాగముల సంయోజనముతో విగిష్టభావము చూచువారికి, వినువారికి గల్షించునట్లు 
తిక్కన విభిన్నవృత్తముల సమ్మేళనముతో వివిధగమనముల సంయోజనముతోనీ 
మహావెవిధ్యమును సహృదయులకు స్పురింపచేసినాడు' కో అని డా![రంగారావు గారి 
అభి పాయము. 


శాంతి అనుశాసనిక, అశ్వవేధపర్వములు మూడును శాంతి తయ మని 
పలువబడును. చివరి ఆ(శమవాసాది నాలుగుపర్వములకు ఆ|శమవాస చతుష్టయ 
మని వ్యవహారము. లేదా ఈఏడింటిని కలిపి కొందరు శాంతి సప్తక మని వ్యవహరింతురు. 
ఇవి నీతిశాస్త సంబంధియు, ధర్మశా స్తసంబంధియు వేదాంతగతాధ్యాత్మిక సంబంధియు 
నగు పర్వములు. ధర్మాధర్మములకు, సత్యాసత్యములకు, పుణ్యపాపము అకు నడుమ 





32. తిక్కన - భారతదర్శనము, పు. 291 


33, Conception & Practice of poetry of Kavitrayam & Nachana Somana 


41 


కలుగు సంఘర్షణములకు చక్కని పరిష్కారము భారతము నందుకలదు. ఏది 
ధర్మమో, ఏదధర్మమో, ఏది పాపమో, ఏది పుణ్యమో యిదమిత్హమని నిర్ణయించుటకు 
వీలులేని పరిస్థితులు నిత్యము మానవజీవితమున ఏర్పడుచుండును. అట్టి సమయమున 
ఎట్టు నడుచుకొనవలసి యున్నదో, భారతము నందు సూత పాయముగనే గాక 
సూటీగను చెప్పబడియున్నది. శాంతిపర్వము నందలి ఏ యుపాఖ్యాన మయినను, 
ఏ సంవాద మయినను ధర్మమునే (పబోదించును. ఇందు దండనితికి గల (పాధాన్యము 
పేర్కొనబడినది. అర్థవాద రూపకపద్య కథానికము లనేకములతో నొప్పియున్న 
ఈపర్వము పలువిధములగు ధర్మములను (పబోధించుచు ధర్మశాస్తముగ భారతమును 
నిరూపించుచున్నది. కేవల అరవాద రూపకములౌన అభఖ్యాసములే కాక (పత్యక్ష 
(ప్రబోధనము కూడ ఈపర్వమున కాననగును. అనుశాసనికపర్వము గౌతమీలుబ్దక 
సర్పమృత్యు సంవాదముతో నారంభమగును. ఇందు గరుడోపాఖ్యాన మొకటి 
(ప్రధానముగ చెప్ప తగినది. అశ్వమేధ పర్వమునను ఆధ్యాత్మిక (పబోధనమే-ఎక్కువ 
చోటుచేసికొన్నది. ఈ పర్వమునకు ఉపసంహార పాయముగ నున్న సక్తు(పస్థోపాఖ్యానము 
భారతము నందలి యుపాభ్యానముల లో తలమానికముగ చెప్పబడుచున్నది. వేదాంత 
గవేషణములో మహాభారతమున గల విశాలదృస్టికి ఈ ఉపాఖ్యానము ఒక ఉజ్జ్వల 
నిదర్శనమని చెప్పవచ్చును. ఈ యుపాఖ్యానము వలన హింసాత్మకమై న యజ్ఞము 
కంటు అహింసాత్మకమై న తపోయజ్ఞమే గొప్పదని నిరూపింప బడును. 


ఆ(శమవాస పర్వము ధర్మజుని శీలానుశీలనమునకు ఉపకరించును. 
మౌసలపర్వము కృష్ణావతార ప్రయోజనమును సువ్యక్తమొనర్చి, భగవంతుని ఈ 
అవతారమునకు ప్రత్యక్షవ్యాఖ్యానవై యున్నది. 'యాదవవంశేతివృత్తము 
నాలంబనముగ గొని, యనుల్లంఘ్యము, నప్రతి హతము నగు విధివిలాసము యొక్క 
మాహాత్మ్యమును, కాలప్రభావమును (పత్యక్షమగు విధమున వివరించుచు కృష్ణుని 
జీవితతత్త (మునకు వ్యాఖ్య యొనర్చియున్నాడు' * అని (శీ భూపతి వారిచే 
చెప్పబడినది. ఇది కరుణరస[పధానమగు నొక స వతం తకావ్యముగా రచింపబడిన దని 
చెప్పవచ్చును. ఇది సర్వాంగసుందరమగు రీతిని రసవత్తరముగ, నుత్కష్టముగ 
రచింపబడినదని పలువురి అభిప్రాయము. పరీక్షిత్తునకు రాజ్యాభిషేకము చేసి 
పాండవులు [దౌపదీసహిత్నులె తపోవనగతు లగుటయొ, భీమాదులు నిర్యాణము 
34. భారతము - తిక్కనరచన, పు. 194 

42 


నందుటయు - ఇత్యాదులు మహాప్రస్తాన పర్వమునను, ధర్మజుని యలౌకిక 
కీ లవర్తనము, అతని సశరీర స్వర్గ! పాప్తి మున్నగునవి స్వర్గారో హణమునను వర్ణింపబడినవి. 


“'మహాకవిత్వ దీక్షావిధినంది పదునేను పర్వముల భారతమును తెనుగు బాస 
జగద్దితంబుగ వినిర్మింపబూనిన తిక్కన జీవితములో నపరసంధ్యా సమయ మిది. 
ఐతిహ్యము కూడ తిక్కన పూర్ణపురుషాయుషడీవి అని కన్నులు కనిపింపని వ ృద్డాప్యమున 
గురునాథుని లేఖకునిగ స్వీకరించి భారతము చెప్పెనని కమ్మనికథలు చెప్పుచున్నవి. 
అప్పటికి తెలుగు భారతము రెండువందల యేండ్ల నుండి మూలబడియున్నది. 
పండువృద్దు తిక్కన పదునేను పద్వములను పరిపూర్తి చేయగలడా! |మగ్గినపండు 
ఎప్పుడు రాలిపోవునో! మహాకవిత్వదీక్షావిధి నంది మహాకవి తిక్కన సల్పిన 
సాహి త్యతపస్సు పఏలించినది. పదునేను పర్వములను జనసం[ ప్రార్భ్యంబులె యుండ 
తుదముట్టున్‌ రచియించి యొప్పెను. 

“పరమ పదాప్రహేతువగు భారతసంహి త శౌనకాది భూ 

సురవరులింపునం గరగుచెప్పున(జెప్పనవారు మోదసం 

భరితత(బొంది యక్కథకు నర్చితుణేసి రర్మిలిన్‌ ” 


అని మూడుపాదములను పూర్తిచేసి, తుదిపాదముగ “హరి హరనాథ సర్వభువనార్చితనం 
దయజూడు మెప్పుడున్‌ ' అని క ఎతార్జుడెన తిక్కన, హరిహరనాథునకు ధన్యవాదము 
లర్సించెనుో అని నండూరి వారు పేర్కొనిన అంశము లిట స్మరణీయము. ఈ 
రీతిగ వ్యాసకృతములగు పదునైదు పర్వములకు తిక్కన తన అసమానమగు 
కావ్యశీల్ప(పతిభానెపుణ్యముచే పదునేను పర్వములను సృష్టికి పతిసృష్టిగ నెరపి 
కవిబహ్మగ కీర్తిని బడసినాడు. 


35. తిక్కన - భారతదర్శనము, పుటలు 398, 99 


43 


రవ (పకరణము 


రససద్దాంతము 
అ.రసస్వరూప స్వభావములు 


రససాధన సామి క 
బుగ్వేదాది సంహి తల లోను, (బాహ్మణముల లోను. ఉపనిషత్తుల లోను రస ' 
(ప్రసంగము కలదు. రసపదము బుద్వేదమున కావ్యరసపరముగా గాక సోమరసము, 
జలము, శ్రీరము, సారము అను అర్థము లందు భిన్న భిన్న మండలములలో 
కానవచ్చు చున్నది. కాని అధర్వవేదమున “రుచి' అను నర్ధమున సర్వసాధారణముగ 
కనబడును. ఉపనిషత్తుల లో “ప్రధానసారము' అను నర్థము వచ్చినది. ఛాందోగ్యోపనిషత్తు 
రుచి, (ప్రధానసారము అను రెండర్భములను గలవు. తెత్తిరీయోపనిషత్తున “రసోవెసః, 
రసగ్‌ హ్యేవాఒజయం లబ్బ్వానందీ భవతి అనియును, మై (తేయోపనిషత్తున 
'తద్వెసత్తస్వరూపం; తత్సత్యమేవేరితం రసః ససంప్రాసవత్‌ ' అనియును కలదు. 
ఇట రస పదములకు రుచి, (పధానసారము అను రెండర్థములును గలవు. జగత్తున 
(పధానసారభూతమై నది యోగులు రుచ్యమానముగ దలంచునది, సాక్షాత్కార 
మగుట వలన శాశ్వతానందమును కలిగించునది, పరమాత్మ అని ఆ రసపదమున 
కర్ణము. ఇట్లు రసపదము వేదముల లోనే యుండుటచే దాని (ప్రాచీన సమీచీనత్వములను 
గూర్చి వేరుగ చెప్పనవసరములేదు. ఉపనివని ్న ప్ప న్నమయిన నిర్వచనాను సారము 
రసము జగత్‌ |పధాన సారభూతము, మౌని మానస రుచ్యమానము నయినది. 

ఆ లంకారికు లిట్టి యుభయార్థము గల రసపదమును (గహి ంచి కావ్యపరమున 
వ్యవహిరించిరి. భరతుడు దీనిని నాట్యనందర్భమున నౌలకొల్పగా, 
ఆనందవర్థనాబినవగుప్పలు కావ్యసామాన్యమునకు విస్తరింప జేసిరి. విశ్వనాథుడు 
దీనిని రసాత్మక వాక్యముగ కావ్యమును పేర్కొనినాడు. నందికేశ్వరుడు రసవాదమున 


కాదికర్త యని రాజశేఖరుని అభిప్రాయము. శౌద్దోదని కావ్యసారము రసమనె నని 
అలంకారశేఖరవృత్తికారుడగు కేశవమి| కుని యభిప్రాయము. “రసెః శృంగార కారుణ్య 
హాస్య వీర భయాన్నకెః, రౌదాదిభిశ్స సంయుక్తం కావ్యమేత దగాయతాం”* అని 
రామాయణమున కొన్నా రసముల ప్రసక్తి కలదు. రామాయణములో (పసక్తియున్నను 
కావ్యము గనుక దానియందు తల్లక్షణములు కనపడవు. ఉపలబ్దలక్షణ | గంథముల లో 
నాట్యశాస్తమే మొట్టమొదటిది గనుక, భరతుడే రససిద్దాంత స్థాపకుడును, గురువును 
అనదగినవాడు అని అందరును అంగీకరింతురు. 

భరతుడు నాట్యుశాస్తమున నాట్యసం[గహ విషయములో మొదటిదగు 
రసమును గూర్చి 'నహి రసాదృతే కశ్చిదప్యర్థం: (ప్రవర్తతే! విభావానుభావ వ్యభిచారి 

సంయోగాత్‌ రసవనిష్పత్తి:* రసహీ నమై ఏయర్టమును (పవర్తింపదు, రసము విభావ 

అనుభావ వ్యభిచారుల సంయోగము వలన నిష్పన్నమగును అని వివరించి యున్నాడు. 

కావ్య నాట్య జీవాతువగు ఈ రసము ఎట్టిదను జిజ్ఞాస కలుగుక మానదు. 
భరతమునియే “రస ఇతికఃపదార్థః?' అన్ని (ప్రశ్నించి “ఆస్వాద్యత్వాత్‌' అని 
సమాధానమును చెప్పియున్నాడు. మరల “కథ మాస్వాద్యతేరసః? - ఎట్టు 
ఆస్వాదింపబడును? అని ప్రశ్నించుకొని దానికి సమాధానముగ “యథాహి నానావ్యంజన 
సంస్కృత మన్నం భుంజానా రసాన్‌ ఆస్వాదయంతి సుమనః పురాషాః హర్వాదాంక్సే 
 అరధిగచ  ంతి- తథా నానాభావాభినయ వ్యంజితాన్‌ వాగంగసత్తోోపేతాన్‌ స్థాయిభావా 
నాస్వాదయంతి సుమనసః (పేక్షకాః హర్వాదీంశ్చాధిగచ్చంతి తస్మాన్నాట్యరసాఃే 
అని చెప్పినాడు. వివిధములెన వ్యంజనములచే సంస్కరింప బడిన అన్నమును 
భుజించుచు సుమనస్కు_లు రుచుల నాస్వాదించుచు హర్దాదులను ఎట్టు పొందుచున్నారో, 
అట్ట, వాచికాంగిక సాౌత్తిషకాభినయము లచే (పదర్శితము లగుచున్న వివిధములగు 
భావములచే వ్యంజితము లయిన స్టాయిభావములను సుమనస్స్కు.లెన (పేక్షకులు 
ఆస్వాదించుచు' హర్జాదులను పొందుచున్నారు. నాట్యము వలన రస్యమానము 
అగుటచే నివి నాట్యరసము లనబడుచున్నవి. / 
ఈ విషయములను వివరించెడి శ్లోకములు రెండు కలవు. 





lu రామాయణము-బాలకాండ, ఆ.4, శో9 
2. నాట్యుశా(స్తము, 65వ అధ్యాయము 
౨. నాట్యశా(స్తము, 6వ అధ్యాయము 


45 


“యథా బహు దవ్యయుతె ర్వ్యంజనె ర్పహుభిర్యుతమ్‌ 

ఆస్వాదయంతి భుంజానా భుక్తం భుక్త విదోజనాః 

భావాభినయ సంబద్దాన్‌ స్థాయిభావాం స్తధాబుధాః 

ఆస్వాదయంతి మనసా తస్మాన్నాట్యరసాః స్మృతాళో 
ఎన్నియో [ద్రవ్యములతో కూడి, ఎన్నియో వ్యంజనములతో కూడిన భోజనమును, 
భోజన రుచి నెరిగిన జనులు భుజించుచు రసనావ్యాపారముచే నాస్వాదించునర్లే, 
భావ అభినయములతో సంబద్దములెన స్థాయిభావములను బుధులు మనోవ్యాపారముచే 
నాసా దించు చున్నారు. 
రసనిష్పత్తిని గూర్చి దశరూపకమున 

“విభావె రనుభావెశ్చ సాత్తికె ర్వుభిచారిధిః 

ఆనీయమానః స్వాదుత్వం స్థాయిభావోరసః స్మృతి? 
విభావములచేతను, అనుభావములచేతను, సాత్త్వికభావములచేతను, వ్యభిచారి 
భావములచేతను, స్వాదువుగా చేయబడిన స్థాయిభావమే రస మనబడును. భరతుని 
రస స్ఫూూతమునకు ఈ వోకము వ్యాఖ్యా. ప్రాయము. 
(పతాపరు దీయమున - 

“విభావానుభావ సాత్త్విక వ్యభిచారీ సామీ సముల్లసితః స్థాయిభావోరసో 

“విభావానుభావ వ్యభిచారిభి రభివ్యక్తః స్పాయిభావోరసః” 
అని హమచందుని కావ్యానుశాసనము 
విశ్వనాథుని సాహ్‌ త్యదర్ప ణమున - 

“విభావే నానుభావేన వ్యక్తః సంచారిణాతథా 

రసతామేతి రత్యాదిః స్థాయిర్భావః సచేతసామో 

వామనుడు, రుుదుటుడు, భోజుడు, మమ్మటుడు, వాగృటుడు, మున్నగు 
నాలంకారికులందరును భరతుని అభ్మిప్రాయముతో తమ తమ ఆలోచనలను 
జోడించుకొనినారు. విశ్వనాథ, హమచం(దులు సాత్తిికభావములు అనుభావరూపము 





పెది. శ్లో. 32, 33 

దశరూపకము, క్లో. 4-1 

(ప్రతాపరు[దీయము - రస|పకరణము, పు. 183 
కావ్యానుశాసనము, 2వ అధికారము 

సాహి త్యదర్పణము, క్లో. 3-1 


అనరాని 


46 


లగుట కారణముగ వానిని (పతే గ్టకముగ పేర్కొనలేదు. “సాత్త్వికాశా ప నుభావరూపత్వాన్న 
పృథగుక్తాః : : అని విశ్వనాథుడు, ధనంజయుడు, ధనికుడు, విద్యానాథుడు, 


మున్నగు కొందరు అర్వాచీనులు సాత్తికభావములను కూడ రససామ్మగియందు 
చేర్చియున్నారు. * 

మన ఆంధ లాక్షణికుల మతము కూడ భరతుని మతముతో సరిపోవు 
చున్నది. 
'ఉక్త విభావాదులచే భక్త నవస్థాయి రూప భావంబులు సువ్యక్తములె నిజగుణ 
సంసక్తములె రసములన రసత్వము నొందున్‌ *ః 2-4 అని కావ్యాలంకార చూడామణి 
యందు కలదు. 

“పులకండంబులుగలిపిన 

నలువగు సలిలము రసాయనంబగు పగిదిన్‌ 

లలిత విభావాదులచే 

నలఘుతరస్థాయి భావ మమరున్‌ రసమై” *తృ. ఆ., ప.4& 
అని కావ్యాలంకార సంగ్రహము. 

రసగంగాధరమున ఈ విషయము మరింత విపులముగ కలదు. “సుందరమును 
ఉచితమును అయిన రచనాది సన్నివేశము కలిగిన సుందర కావ్యముచేత బోధితములు 
అయిన పదార్థాలు సహ ఏదయములో గోచరములగును. అనగా ఆయా పదార్జాకారము 
లయిన చిత్తవృత్తులు కలుగును అని భావము. ఈ వృత్తులు దుష్యంత రమణ్యాది 
రూపముగా ఉండును. అప్పుడు సహృదయుని పునఃపున రనుసంధాన-విశేషమహిమ 
వలన ఆయా పదార్ధము లందు ఉన్న దుష్యంత రమణీయాత్వాదికము పోవును. అది 
సామాన్యముగ సహృదయనిష్ట రత్యుద్చోధకు అనుకూలమయిన అలౌకిక రూపము 
ధరించును. అప్పుడు అలౌకికములగు విభావానుభావ వ్యభిచారి శబ్దములచే వ్యవహి రింప 
బడును. అట్టి శకుంతలాదులుు ఆలంబన విభావములు అను పేరుతో కారణములు. 
అట్టి రూపము కల. చందికాదులు, ఉద్దీపన విభావములు అనుపేరుతో, ఉద్దీపన 
కారణములు అగును. అట్టే అశ్రుపాతాదులు, అనుభావములు అనుపేరుతో కార్యము 
లగును. అట్టి చింతాదులు వ్యభిచారి భావములు అనుపేరుతో సహకారి కారణములు 
అగును. ఇవి అన్నీ కలిసి ఒక అలౌకిక వ్యాపారమును పుట్టించుతవి. ఇవి తత్కాలములో 
(పమాతకు ఆనందాంశవరకముగా ఉన్న అజ్ఞానమును నివర్తింపచేయును. అప్పుడు 


47 


అజ్ఞానము నివర్తించిన తోడనే ఈ [పమాతలో ఉన్న (పమాతృత్వము మొదలయిన 
నిజధర్మములు నశించును. అప్పుడు (పమాతృత్వ ఘటిత |తిపుటే నశించును. ఆ 
సమయములో |పమాత స్వ(పకాశ రూపు డగుట వలన, స్వప్రకాశమగు దీపము 
తాను (పకాశించతూ నన్నికృష్టవదార్హములను భాసింపచేన్తూ ఉన్నట్లు 
స్వస్వరూపానందము, తన్నికృష్ణమగు వాసనారూప రతిన్నీ భాసించును. అట్టి 
రత్యాదికము రస మనబడుతుందిో. 

పెన పేర్కొనిన అలంకారికుల రసనిర్వచనానుసారము విభావాది సంయోగముచే 
రసము నిష్పన్న మగుననియు “భగ్నావరణ విద్విశిష్టో రత్యాదిః స్థాయిభావో రసః 
అజ్ఞాన రూపావరణరహి త మగు చెతన్యముతో కూడిన స్థాయిభావమే రసమనియు 
తెలియుచున్నది. 

రససామ[గి యై న విభావాదులను పరిశీలించినగాని రసస్వ రూపము సంపూర్ణము గ 
అవగతము కాదు. 

రససూతమున “భావి పదము పలుమారులు 'వినవచ్చు చున్నది. కావున 
మొదట భావమున నేమోచూతము. భావములకు ఆపేర్ణు ఏలవచ్చినవి? 

భరతమహర్షి “వాగంగసత్తోపేతాన్‌ కావ్యార్థాన్‌ భావయంతీతి భావాః భూ 
ఇతికరణే ధాతుః తథాచ భావితం, వాసితం కృత బిత్యర్థాంతరమ్‌ లోకే౭.పిచ 
సిద్దమహోహ్యనేన గన్టేన రసేన వాసర్వమేవ భావితమితి తచ్చ వ్యాప్త్యర్థమ' అని 
పేర్కొనెను. వాచికాంగిక సాత్తిికాభినయము లచే కావ్యార్థమును భావింప చేయునది 
గనుక ఇవి భావము లనబడు చున్నవి. ఇది “భూ ధాతునివృన్నము. దీనికీ 
ఉత్సాదనము వ్యాపనము అను రెండర్భ్ధములు గలవు. ఉత్పాదన మనగా 
వాగంగసత్తాాభినమ సాహాయ్యమున కావ్యార్థములను అనగా రసములను ఉతా గ దించుటు. 

దీని యర్థమును అభినవగుప్తు డిట్టు వివరించియున్నాడు. “కవనియము 
కావ్యము. అందు పదార్థమును, వాక్యార్థమును రసములందే పర్యవసించును. 
అసాధారణము లగుటచేతను, (పధానము లగుటచేతను రసములు కావ్యార్థము 
లగుచున్నవి. ఇట నర్దశబ్ద మభిధేయవాచి కాదు. రసాదులు స్వశబ్ద వాచ్యములు కావని 


9. నవరసగంగాధరము, (పథమాననము, పుటలు 64-66 
10. రసగంగాధరము, (పథమాననము 
11. నాట్యశా|స్తము, 7వ అధ్యాయము 


48 


ధ్యనికారాదులచే దర్శితము'."* 
కవి హృదయగతభావములను భావింపచేయునది కావునను ఆస్వాద 
యోగ్యముగా చేయునది కావునన భావ మనబడును. భరతుని నాట్యశా(స్తము 
ననుసరించి “భూ” అను ధాతువు కరణార్హమున వర్తించును. భావితము, వాసితము, 
కృతము-అను మూడును సమానార్ధకములు, “కవేరంతర్గతం భావం'-కవి అంతర్గతమగు 
భావమును వ్యాఖ్యానించుచు అభినవగుప్పుడు వర్ణనానిపుణుడెనవాడు కవి. కవ్యంతర్గతభావ 
మనగా కవికి అనాది[పాక్తన సంస్కార [పతిభానమయిన రాగాదికము. అవి లౌకికములు 
గావు. ఆ రాగాదులు కవిచే వర్షితములా దేశకాలాది భేదరహి తములుగా 
సర్వసాధారణీభావముతో నాస్వాదింపబడుటకు యోగ్యములుగా నుండును. అట్టు 
కవిచే వర్ణితములౌన భావములు నటునిచే వాగంగసత్త్వాభినయముల వలన అభివ్యక్తము 
చేయబడునప్పుడు అవి విశిష్ట చిత్తవృత్తులను రసయోగ్యములుగా చేయును. అనగా 
కవిగతములెన రాగాదికములును సామాజికగతములుగా చేయు చిత్తవృత్తి విశేషము 
భావ మనబడునని సారాంశము. ఇట్లే మరికొందరు లాక్షణికులు- 
“రసానుకూలో వికారో భావఃి 
- రసతరంగిణీ కర్త భానుదత్తుడు 
“'భావయన్తి స్వాత్మానం లౌకికదశాయాం అనాస్వాద్యమపి అస్వాద్యం 
కుర్వస్తి యద్వా భావయన్తి వ్యాప్పువంతి సామాజికానాం మనః ఇతి భావా? 
-కావ్యానుశాసనకర్త 
“బాహ్యార్జాలంబనో యస్తు వికారో మానసోభవేత్‌ 
సభావః కథ్యతే సిద్దిః తస్యోత్కర్పో రసఃస్మృత 
-భావ(ప్రకాశికకర్త శారదాతనయుడు 
ఇవికాక “వికారో మానసోభావ మనోవికారమే భావమని, 'నిర్వికారాత్మకే 
చిత్తేభావః (పథమవిక్రియా - ఎట్టి వికారములేని చిత్తమున మొదటి వికారము 
భావమనియు పలువురిచే నిర్వచింప బడినది. 
మొత్తము మీద తేలిన సారాంశమేమన నాట్యమును చూచుట వలన కాని, 
కావ్యమును చదువుట వలన కాని రామాదిగతము లగు సుఖిదుఃఖాదులు సహ దయునిచే 


12. సాహత్యదర్శనము, పు. 114 


49 


నునుభూతముల నొక వికారమును జనింపచేయును. అట్టి వికారమునే సంస్కారమని, 
వాసన యని అందురు. సహృదయ మనోవికారమునే భావమనియు, ఒక చిత్తవృత్తి 
విశేసమైన అది కావ్యార్థమును సహ దయునిచే నాస్వాదింప చేయుననియు 
చెప్పవచ్చును. 

విభావములు ః 

విభావములకు భరతుడు చెప్పన లక్షణము - 

“విభావోనామ విజ్ఞానార్థః విభావః కారణం నిమిత్తం హేతు రితిపర్యాయాః, 
విభావ్యతేఒ నేన వాగంగ సత్తాభినయ ఇతివిభావ యథా విభావితం విజ్ఞాత 
మిత్యర్థాంతరమ్‌' :నా.శా., అ.7 :- విజ్ఞాన మని అర్థము కలది విభావము. విభావమునకు 
నిమిత్తము, కారణము, హేతువు అనునవి పర్యాయములు. 

వాచికాంగిక సాత్తికాభినయములు వీనిచే విభావితము లగును. అనగా 
విజ్ఞాతము లగును. విశిష్టముగ తెలిసికొనబడును. కావున ఇది విభావము లనబడుచున్నవి. 
విభావితమన్నను, విజ్ఞాతమన్నను ఒక్క_కు. ఈ అర్ధమునే- 

“బహవోఒర్జా విభావ్యంతే వాగంగాభినయా|శయా: 

అనేన యస్మాత్తేనాయం విభావ ఇతి సంజ్జితః' 

-ఃనాొ.శౌా., అ.7,క్సో.4 1 
అను శ్లోకము వివరించుచున్నది. _వాగంగాభినయా|శయము లైన అనేకార్థములు 
దీనిచే విభావితము లగును. కావున ఇవి విభావసంజ్ఞ కలవి. “అభినయమునకు అనేక 
హేతువులు ఉండవచ్చును. హాస్యమునకు హర్తాదులను, బావృములకు ఘర్మ ధూమ 
రోగాదులును కారణము లగుచున్నవి. ఈ బాష్పాదుల వలన ఏమి (పతీయమాన 
మగుచున్నది? అను విషయము విభావముల ననుసరించి వెంటనే న్నిర్ణయింపగలము. 
చిత్తవృత్తుల ఉద్బవమునకు హేత్తువెన విషయము విభావ మనబడునని సారాంశము'."* 
'చితవృత్యుదృవహేతుః విషయః విభావ శబ్దస్యార్థః ఇతిజ్జాతమ్‌" అని అభినవ భారతి 
వ్యాఖ్య. వాసనారూపమున బీజ ప్రాయముగ నున్న రత్యాది స్థాయి భావములను 
అంకురరూపమున ఆసా గద్యమానముగ నొనర్చునని విభావములు. లోకవ గ్రవహారమున 
రత్యాదుల యుత్పత్తికి హేతువలెన నాయకాదులే కావ్యములందు విభావము లనబడునని 
సాహి త్యదర్ప ణము. “విభావః కథ్యతే త[తరసోత్సాదన కారణంి అని 
క త క ల CC ప. స 


13. అభినవభారతి, 1వ సంపుటము, పు. 347; గుప్తభావ(పకాశిక, పు. 234 
. 50 


(పతాపరు. తీయము.పో 

(శవ్యకావ్యమున విభావానుభావ రూపవర్ణనాత్మకమై న శబ్బార్థము లు కూర్చ బడే 
యుండును. (శ్రోత తదర్థములను విశిష్టముగ ఇం[దియ ముఖమున [గ్రహించి వానిని 
హృదయమున భావించి, బుద్ది యందు వానిని సాక్లాత్స్క_రింపచేసికొని, అందు 
తాదాత్మ్యమును పొండి తదనుభూతిని గాంచును.్‌ ద ఎశ్యేకావ్యమున వాగంగ 
సాత్త్వికాభినయముచే కావ్యార్థమును గమ్యమానము చేయు నాయికానాయకాదుల తో 
సామాజికుడు సాధారణీకరణరూపమగు తాదాత్మ్యమును పొంది తదా వ భావనము 
వలన భావానుభూతిని పాందును. 

ఆలంబనము ఉద్దీపనము అని విభావమును ద్వివిధముగ ధనంజయాదులు 
పలువురు చెప్పిరి. 

“జాయమాన తయా త్మతవిభావోభావ పోషకృత్‌. 

ఆలంబనోద్దీపనత్వ (పభేదేన సచద్విధా' * 
అని దశరూపకము. 
“ఆ లంబనోద్దీపనాత్మా సది ్వధాపరికీర్త్యతే. 
అని (ప్రతాపరు[దీయముః రస. (ప..క్షో.3:. కాని విభావము నందు ఆరా ;చీనాలంకారికులు 
చెప్పన ఆలంబనోద్దిపన భేదములను భరతుడు చెప్ప లేదనియు, అట్టి విభజనము 
కాల్చనికమనియు అభినవగుప్పుని అభ్మిపాయము.* 

“కాల్పనికమాలంబన విభావఉద్దీపన విభావ ఇతి, అతఏవ మునినా నాయం 
క్వచిద్విభాగుక్తః సూచితోవా, అని నాట్యశా[సము :అ. 6:. 

ఆలంబనము రససమవాయకారణము. ఏవి లేనిచో రసము వ్యక్తము కాదో 
అది ఆలంబన విభావము. ఏనాయికానాయకుల వలన రసావిర్భావము కలుగునో ఆ 
నాయికానాయకులు రసమున కాలంబన విభావములు. అనగా రసమునకు 
సమవాయకారణము లు. రసమును ఉద్దీపింప చేయునవి ఉద్దీపన విభావములు. 
“రససమవాయకారళలా మాలంబనవిభావః ఇతరత్కారణ జాత ముద్దీపనవిభావ*' 





14. వ్రతాపరుదీయము, రసప్రకరణము, క్లో. 3 

15. శబ్బొపహిత రూపాంస్తాన్‌ బుద్దేర్విషయతాంగతాన్‌ , (పత్యజానివకంసాదీన్‌ సాధనత్వేన 
మన్యతే - భర్తృహరి వాక్యపదీయము, తృతీయపరిచ్చేదము 

16. దశరూపకము, క్షో.4-2 క 

17. _ అభినవభారతి, 1వ సంపుటము, పు.304; గుప్తార్థభావపకాశిక, పు.202 


51 


అని (పతాపరు[దీయము. 

ఈ ఉద్దీపన విభావము సహజము తటస్థము అని ద్వివిధము. శృంగారమున 
నాయికానాయకుల యౌ వన, భూషణ, చేష్టలు మూడును సహజములు. మలయానిల 
చందాదులు తటస్థములు. శృంగారతిలకమున యా 

“ఆలంబన గుణ్గశ్చెవ తచ్చేష్టా తదలంకృతిః 

తటస్థశ్చేతి విజ్హేయ శృతుర్జోద్దీపన కమః 

ఆలంబన గుణోరూప యౌవనాది రుదాహృతః 

తచ్చేష్టా యౌవనోద్బూత హావభావాదికామతాః 

నూపురాంగదహారాది తదలంకరణం మతం 

మలయానిల చం[దాద్యాస్తటస్తాః పరికీర్తితాః 

(పతాపరు[దీయమున నుదాహృతము: 
ఆలంబనగుణములు, తచే ష్టలు, తదలంకృతులు, తటస్థములు అని నాల్గువిధములుగ 
చెప్పబడినది. కావ్యాలంకారసం[గహము “ఉద్దీపనంబు (పాయంబును, సామ్మును 
జేష్టలు మదనాదులు నన(దగు' :3-28: అని చెప్పుచున్నది. 
అనుభావములు | 

“అనుభావ్యతే అనేన వాగంగ సత్త్వ కృతో= భినయ ఇతి వాగంగ సత్త్యకృతమయిన 
అభినయము దీనిచే అనుభావిత మగును. 

“వాగంగాభినయ నేహ యతస్త్వర్భాఒ నుభావ్యతే 

శాఖాంగోపాంగ సంయుక్తస్త్యనుభావ స్తతఃస్మృతః' 

సాక అ.7,క్లో.71 
అంగోపాంగముల కూడిన అర్థము వాగంగాభినయమున అనుభావిత మగును కావున 
ఇవి అనుభావము లనబడు చున్నవి. సాహి త్యదర్పణమున అనుభావ లక్షణము - 

'ఉద్భుద్ధం కారణైః స్వెస్వెర్బహీ ర్భావం |పకాశయన్‌ 
లోకేయః కార్యరూప స్పోఒనుభావః కావ్యనాట్యయోళ :3-132: 
అని చెప్పబడినది. తమ తమ కారణములచే లోకమున ఉద్బుద్ధమైన రత్యాదికమై న 
స్థాయిభావమును వెలుపలికి తెలుపు | కియావిశేషమే కావ్యనాట్యము లందు అనుభావ 
మనబడును. 


52 


అను - పశ్చాత్‌, భావః - ఉత్పత్తి: యేషాంతే అనుభావః అని వ్యుత్స త్త్యర్థముచే 
కారణములగు రత్యాదులకు అవ్యవహి తముగ తటస్థించు కార్యములు అనుభావము 
లని తెలియుచున్నది. నాయిభావము తరువాత నివి పుట్టుట వలన కాని, స్ధాయి 
భావమును అనుభవింపచేయుట వలన కాని అనుభావములని చెప్పబడుచున్నవి. 
“అనుభావయతి రత్యాదికం — రత్యాదికమగు స్థాయి ననుభవింపచేయునది. 
'కార్యభూతో2 నుభావసా సత కటాణాది శృరీరజః అని |ప్రతాపరు(దీయము 
*రస.[ప.,క్స్‌.4ః. సాహీ త్యదర్ప ణమున అంగజము లయిన భావ, హావ, హేలలు 
మూడును, ఆయత్నజము లయిన కోభ, కాంతి, దీప్తి మాధుర్యము, (పగల్భత, 
బాదార్యము, ధైర్యము అను నేడును, స్వభావజము లయిన లీల, విలాసము, విచ్చిత్తి, 
బిబ్బోకము, కిలికించితము మోట్టాయితము, కుట్టమితము, విభమము, లలితము, 
మదము, విహృతము, తపనము, మౌగ్చ్యము, విక్రేపము, కుతూహలము, హసితము, - 
చకితము, కేళి, అను పదునెనిమిదియు, సాత్తికభావము లెనిమిదియు ఇంకను 
సంభావ్యమానము లయిన చేష్టలును శృంగారమున అనుభావములు అని చెప్ప బడినది." 
ఇందుఅయత్నజములని చెప్పబడిన శోభకాంత్యాదులు అనుభావములు కావనియు, 
నవి రత్యాదులను (పకాశింప జేయవనియు, సాహి త్యదర్పణ వ్యాఖ్యాత యగు 
రామచరణతర్క వాగీశుండు చెప్పియున్నాండు. “శోభాకాంత్యాదీనాం రత్యాది 
(పకాశకతా 9భావానా ఎనుభావరూపతా' అప్పుడు అనుభావ రూపాలంకారము లిరువది 
యొకటియే యగును అని సాహి త్యదర్శనమున గలదు. 
అనుభావ స్వరూప లక్షణాదు లను గూర్చి దశరూపకకర్త- 

“అనుభావో వికారస్తు భావసంసూచ నాత్మకః, 

హేతుకార్యాత్మనో' సిద్ధిస్తయో! సంవ్యవహారతః' - చ్ఞో.4-3ః 

'స్తాయిభావాన్‌ అనుభావయన్తః సామాజికాన్‌ స భూవిక్టేప కటాక్షాదయో రస 
పోషకారిణః అనుభావాః' అని వ్యాఖ్యానమున కలదు. అంతర్భావ సూచకములౌన 
బాహ్యచేష్టల యందలి వికృతులే అనుభావములు. అని ఈతడు వీనిని స్పష్టము 
కావించెను. 





18. సాహిత్యదర్పణము, 3-79-82 కో. 
19. సాహిత్యదర్శనము, పు. 125 


53 


కావ్యాలంకార చూడామణి యందు వదనవికాసము, వాలికచూపులు, లేతసిగ్గుతో 
బొదలెడి తారకలు, బొమలపాల్సగు పోకలు, మోవికంపుఎ కదిరెడ చిన్ననవ్ర్వు 
మున్నగునవఐ ఉదాహరణములుగ చూపబడినవి. 
నాతి గకభావములు ఆ 

ఇవియును అనుభావములే. అయినను సత్త్వ జన్యము లగుటచే వీనికి సాత్తికము 
అనుపేరు వచ్చినది. 

'పృథక్సానా భవంత్యన్యే అనుభావత్వేపి సాత్త్వికాః 

సత్వాదేవ సముత్పత్తేః తచ్చతద్బావభావనమ్‌' 
అని దశరూపకము :4-4క్టో.!. ఇతరులయందుండు సుఖదుఃఖాదులను భావించుట 
వలన వానికి అనుకూలముగా అయిన అంతఃకరణ! పవృత్తి సత్త్వము. అట్టి సత్తషముచేతను 
పరిపూర్ణతను పొందింపబడునవి సాత్తికభావములు. 
భరతుని నాట్యుశా[స్తమున- 

ఇవహి సత్త్వం నామ మన : [పభవమ్‌ 

తచ్చసమాహి త మనస్తత్వాత్‌ ఉత్ప ద్యతే 

మనః సమాధానాచ్చ సత్త్వనివృత్తిర్భవతి' -నా.శా అ.7ః 
సత్త్యమన మనఃప్రభవమగు ఒక విశేవస్థితి. సమాహి తమనస్కత యుండినప్పుడే 
సత్త్వము [ప్రభవించును. మనస్సమాధి యందు సత్త్వము జనించును. 

సాహి త్యదర్పణమున “రజస్తమోభ్యా మస్పృష్టం మనస్తత్వ. -మిహోచ్యతే' 
3-1. - రజోగుణ తమోగుణములచేత స్పృష్టముకాని మనస్సు సత్త్యమన 
బడును. పై నిర్వచనానునారము నాత్త్వికభావములు జనించునపుడు మనస్సు 
రజోగుణ, తమోగుణముల నతి కమించి సత్త్యనిష్టమె యుండునని చెప్పవచ్చును. 
“వికారాః: సత్త్వసంభూతాః సాత్త్వికాః పరికీర్తితా' :3-134 - “సత్త్వం నామ 
స్వాత్మవి|శామ (పకాశకారీ కళ్ళనాంతరోధర్మః' అనియు సాహి త్యదర్ప ణమున గలదు. 

పరగత సుఖాదిభావనయా భావితాంతఃకరణత్వం సత్త్వం, తతో భవాసా ఎత్మిికాః” 
అని (పతాపరుదీయము :రస.ప.,క్సో.4ః. పరగతసుఖాది భావనచే భావిత మగు 
నంతఃకరణధర్మమే సత్త్వము. అట్టి సత్త్యభవములే సాత్త్వికములు. 

“'రసతరంగిణిలో “సత్వం జీవశరీరం, తస్యధర్మాః సాత్త్వికాః ఇతళ్దంచ శారీరభావాః 
స్తంభాదయః సాత్త్వికభావా ఇత్యభిధీయంతె' - సత్త్వమన జీవశరీరము. దాని 


54 


ధర్మములు సాత్త్వికములు. ఇట్టు శారీరభావములెన స్తంభాదులు సాత్త్వికములు అని 
కలదు. ఇవికాక ఇంకను “అభినయాది ముఖేన అన్యగత సుఖదుఃఖాది భావనాయామంతః 
కరణస్యఅనుకూలత్వం సత్త్వం - అభినయాదుల మూలమున అన్యగత సుఖదుఃఖాది 
భావన యెడ అంతఃకరణము అనుకూలముగ నుండుట సత్తమనియు, “భావాంతర 
నెర పేక్ట్యేణ రసాపరోక్షకరణత్వలక్షళో బలవిశేషస్సత్త(ం' - భావాంతరములతో 
పనిలేక రసమున (పత్యక్షమొనర్చు బలవిశేషము సత్త్వము అనియును లక్షణములు 
కనబడుచున్నవి. * ఆ సత్త్వము నుండి పుట్టిన వగుటచే సాత్త్వికభావములని 
వ్యవహారము. లేదా ఆ సత్త్యదశ యందు కలిగిన కార్యములే సాత్త్వికము లనియు 
చెప్పవచ్చును. ఇవియు కార్యరూపము లగుటచే ననుభావములే అగును. అయినను 
'సత్వెకమూలత్వాత్‌ సాత్త్వికపథా' - కేవలము సత్త్వము నుండియే పుట్టినవి కాన 
సాత్త్వికము లనబడుచున్నవి. శరీరజములు బుద్దిపూర్వకముగా నుత్సాద్యమానము 
లగును. సత్త్వజములు స్వతః (పవర్తమానము లగుననియు కొందరు లాక్షణికులు 
చెప్పిరి. 

సీదత్మ్యస్మిన్మనః - ఇతివ్యుత్స త్తే” - అని వ్యుత్పత్తి. విభావాది సాహాయ్యమున 
సహృదయుని హృదయమున వాసనా రూపమున నున్న రత్యాదులగు స్హాయులు 
ఉద్భుద్దము లగును. భావనాబలముచే విభావాదులతోడి అతనికి కలుగు తన్మయ త్వమే 
సత్త్వము. తజ్జన్యములే సాత్త్వికములు. వ్యభిచారులచే పరిపుష్టమె న యీస్టీతియొక 
అవాంతర స్థితి. బాహ్యకారణమున జనించునవి వ్యభిచారులును, అంతరకారణమున 
జనించునవి సాత్త్వికము లును అగును. వ్యభిచారు లు సాధారణములు, సాత్త్వికములు 
(పతిరస భిన్నములు. 
ఈ సాత్తికభావము లెనిమిది. 

స్తంభస్వేదోఒ థరోమాంచః స్వరభంగోథ వేపథుః 

వెవర్తమ్మశుపలయ ఇత్యష్టా సాత్త్వికాః స్మృతాః :3-135%.: అని 
సాహ త్యదర్ప ణము. 

స్తంభశ్చేష్టా (పతీఘాతో భయ హర్ణా మయాదిభిః - భయము వలన, హర్షము 
వలన శరీరమున కలిగిన చేష్టా పతీఘాతము స్తంభము. ఆదిపదముచే రోగాదులు 
(గాహ్యములు. 


20. కావ్యాలంకారసం[గహము - సన్నిధానం వారి వ్యాఖ్య, పు. 335 


55 


“హర్దాద్భుత భయాదిభ్యో రోమాంచో రోమవి[కియా' - హర్షము, అద్భుతము, 
భయము, మొదలగువాని వలన కలుగు రోమవికారము రోమాంచము. “మదసమ్మద 
పడాద్యైర్వెస ;ర్యం గద్గదం విదుః” - మదముచే, సంతోషముచే, పీడాదులచే కలుగు 
గాద్గ్దద్యము వెస్వర్యము. ఆది పదముచే జాగరణము, ఉచ్చారణాధిక్యము మున్నగునవి 
(గాహ్యములు. 

ోరాగద్వేష (శమాదిభ్యః కంపోగా తస్య వేపథు - రాగము, ద్వేషము, 
(శమము, మున్నగువానిచే కలుగు గ్మాతవేపథువే ' కంపము. ఆదిపదముచే 
ఘోరదర్శనాదులు (గాహ్యములు. 

“విషాద మద రోషాద్వెర్వర్జ్ణాన్యత్వం వివర్షతా' - విషాదము, మదము, 
రోషము, మున్నగువానిచే కలుగు అన్యవర్ణత వెవర్ర్యము. వివర్షత అనగా పాండురుచి 
అని కావ్యాలంకార సం[గహకర్త చెప్పిన విషయము పొరపాటు అని సన్నిధానము వారు 
వ్యాఖ్యనించిరి.ో 'ఆదిపదముచే కోక మోహాదులు కూడ (గాహ్యములు. 

“అ[శునే తోదృవం వారి[కోధదు:ఖ (పహర్షజమ' జ (కోధము, దుఃఖము, 
హర్షము అనువాని వలన పుట్టిన నీరు అ|శువు. 

“పలయః సుఖదుఃఖాభ్యాం చేష్టాజ్ఞాన నిరాకృతిః" న అత్యధికములెన 
సుఖదుఃఖములచే కలుగు నచేతనత్వము (పలయము. చేష్టాజ్ఞాన నిరాకృతి. 

ఇవన్నియు సాహి త్యదర్పణ మాధారముగ నిరూపింపబడినవి. సంస్కృత 
లాక్షకోకు లందరును భరతుని వలె ఎనిమిది సాత్తికభావములనే పేర్కొనిరి. కాని 
భానుదత్తుడు రసతరంగిణిలో “జృంభాచ నవమః సాత్త్వికోభావ ఇతి (పతిభాతి' - 
జృంభ అనునది తొమ్మిదవ సాత్త్వికభావము అని తొమ్మిది సాత్తి(కభావము లను 
పేర్కొనెను. కాని దీనిని తర్వాత లాక్షణికులు స్వీకరించినట్లు కానరాదు. 
వ్యభిచారి భావములు | 

వి+అభి+చర = అనుదాని యందు “చరి గత్యర్థకమగు ధాతువు. వి, అభి 
అనునవి రెండును ఉపసర్లలు. “వ్యభిచారిణ ఇతి కస్మాదుచ్యతే? వి అభి ఇతే తావుపసర్తౌ 
చర గతౌధాతుః। ధాత్వర్థ వాగంగ సత్తోపేతాన్‌ వివిధ మాభిముఖేన రసేషు చరంతీతి 
వ్యభిచారి: అని నాట్యశా[స్తము 2 ఆ. 2. 





21. కావ్యాలంకార సం[గహము + సన్నిధానము వారి వ్యాఖ్య, పు. ౩40 


56 


వివిధముగ అభిముఖ్యమున చరించునవి, రసము ల విషయమున అభిముఖ్యముతో 
వివిధముగ చరించునవి కావున ఇవి వ్యభిచారు లనబడు చున్నవి. ఇవి వాచికాంగిక 
సాత్త్వికాభినయోపేతములె [ప్రయోగము నందు రసములను తీసికొని పోవును. అనగా 
ఆస్వాద యోగ్యములుగ జేయును. 

“విశేషాదాభిముఖ్యేన చరంతో వ్యభిచారిణంః 

స్థాయిన్యున్మగ్న నిర్మగ్నాః కల్లోలా ఇవవారిధౌ” 
అని దశరూపకముః 4-7 క్‌.!. 

“విశేసాదాభిముఖ్యేన చరణాద్వ్యభిచారిణః 

స్థాయిన్యున్మగ్న నిర్మగ్నా(స్త య,(స్తంశచ్చతద్చిదాః' 
అని సొహీ త్యదర్ప ణము తృ.పరి.,క్షో. 140:. 

విభావానుభావ సాత్వికభావములను మించి రసాభిముఖముగ చరించునవి 
వ్యభిచారులని వీరి ఆశయము. 

రసార్దవసు ధాకరకర్త 

“ఉన్మజ్ఞనోనిమజ్ఞన్తః స్థాయిన్యంబు నిధానివ 

ఊర్మివద్వర్థ యన్త్యేనం యాన్తి త దూపతాంచతే' 

—22 ఆ్టో.3! 
ఈ క్టొకములలో ఈ తాత్పర్యము గలదు. సము దమున అలలు పుట్టుచు, తిరిగి విరిగి 
యందే పడుచు సముద్రమునకు కడలి అను నామమును సార్థక మొనర్చును. అౌ్లే 
వ్యభిచారులు స్థాయి సముదమున పుట్టి ఉత్తుంగ తరంగములౌ పాలిచ్చి, విరిగి, తిరిగి 
స్థాయి యందే కలిసిపోవుచు, తరగలు ఫేనమును దరిచేర్చినట్టు వ్యభిచారులు 
రసాభిముఖ్యముగ నాయిని కొనిపోవును. 

ఈ వ్యభిచారులకే, సంచారులని నామాంతరము. “సమ్యక్‌ చారయంతి 
సంచారిణ” - లెస్సగా రసరూపమున స్థాయిని చరింపచేయునవి సంచారులు. ఇవి 
ముప్పదిమూడు గలవు. ఇవి వరుసగా - 
1.నిర్వెదము : 

నిరే $టోనామ దారి ద్యయోపగ మధిక్టేపాక ఏష (కోధతాడనే ష్టజన వియోగత్వ 
జ్ఞానాదిభిః విభావెః ఉత్పద్యతే' 

“దారి[దేష్ట వియోగెశ్చ నిర్వేదో నామజాయతే 


D7 


సంపధారణ నిశ్వాసెః తస్య త్వభినయోభవేత్‌' 

- :అ.7, శ.28: 

అని సాట్యశాస్తము. 

దారిద్యము, వ్యాధి, అవమానము, ధిక్కరించుట, ఆ[కోశము, |కోధముతో 
కొట్టుట, మున్నగువాని వలన (కోధము కలుగును. ఈ విషయమున అనువంశ్యలెన 
ఆర్యలు కలవు. 

'ఇష్టజనస్య వియోగాత్‌ దార్మిద్యాత్‌ వ్యాధితస్తథాదుఃఖాత్‌ 

పరవృద్దింవా దృష్ట్వా నిర్వేదో నామసంభవతి' 

-1ఃనాొ.శా. 7-29: 
ఇష్టజన వియోగము, దారి ద్యము, వ్యాధి, దుఃఖము, పరుల అభివృద్దిని చూచుట 
అనువాని వలన నిర్వేదము జనించును. 
2.గ్లాని : 

'గ్లానిరా మ వాౌంత ఐరిక్తవ్యాధి తపోనియమోప వాసమనసాపాతి పాన మద్యసే 

వాతివ్యాయామాధ్వగమనక్షుత్సి పాసా నిదాశ్చే దాదిభిః విభావెః సముత్ప ద్యతే' 
'వాన్త విరిక్త వ్యాధిషు తపసా జరసాచ జాయతే గాని: 
కార్చే వన సాభినేయా మంద।| భమణానుకం పేని 
=ఃనసౌొ.శౌ., 7-3 | శ! 

వాంతులు, విరేచనములు, వ్యాధి, తపోనియమము ఉపవాసము, మనస్తాపము, 
అధికముగా సంభోగించుట, అధికముగా (తాగుట, అతివ్యాయామము, నడచి వచు టు 
ఆకలిదప్పులు, ని దాభంగము, మొదలగువాని వలన గ్లాని జనించును. 
౩3. శంక ః 
“శంకానామ చౌర్యాద్యాభి |గహణాను పాపరాధ పాపకర్మ ణాదిభి! విభావెః సముత్స ద్యతే' 

'చౌర్యాది జనితాశంకా [ప్రాయః కార్యాభయానకే 

(పియవ్యలీకజనితా తథా శృంగారిణీమతా' 

- 17-33 క 
ఇది సందేహాత్మకము. స్త్రీ నీచపభవము. దొంగతనము, పట్టుబడుట, రాజున 
కపకారము చేసియుండుట, పాపకార్య మొనర్చి యుండుట, మున్నగు విభావముల 
వలన జనించును. భయానక రసమందు చౌర్యాది జన్యమయిన శంక (పయోగింప 

58 ' 


వలను. (ప్రయుడొనర్చిన యపరాధమున గలుగు శంక శృంగారయుక్త మగును. 

ఇది మరల ఆత్మసముత్హ పరసముత్ణ భేదముచే ద్వివిధము. తన దోషముల 
వలన తనయందు శంక జనించిన అది ఆత్మస్థము. ఇతరుల వలన తనకు 
సం| కమించిన శంక పరసముత్లము. - 
4. అసూయ | 

“అసూయానామ నానాపరాధ ద్వేషపరెశ్వర్యసౌభాగ్య లీలా విద్యాదిభిః విభావె 
రుత్పద్యతే' 

“పరసాభాగ్యేశ్వర తామేధాలీలా సము[చ్చయాన్‌ దృష్ట్వా 

ఉత్సద్యతే హ్యసూయ కృతాపరాధో భవే ద్యశ్చ' 

- ఃసౌ.శా. 7-36: 
వివిధములగు - అపరాధముల వలనను, ద్వేషము వలనను, పరెశ్వర్య సౌభాగ్యమేధా 
విద్యాలీలాది విభావముల వలన నిది కలుగును. 

ర, మదముః 

“వుదోనామ మద్యోవ యోగాదుత్పద్యతే న చతివిధః మద్యము 
నుపయోగించుట వలన మదము జనించును 

ఇది ఉత్తమ, మధ్యమ, అధమ మదములని |తివిధములు. అవి తరుణ, మధ్య, 
అవకృష్ణ్ట మదములు. మత్తులలో నొకడు పాడును, ఒకడు ఏడ్చును, ఒకడు నవ్వును, 
ఒకడు పరుషముగ మాట్లాడును, ఒకడు ని దించును ఉత్తమ (పకృతియగు మానవుడు 
మద్యము (తౌగి మత్తుడయిన శయనించును. మధ్యమ (ప్రకృతి యగువాడు నవ్వును. 
అధమ |పకృతికుడు దుర్చాష లాడును. 
6. [శమము 

“శమోనామ అధ్వగతి వ్యాయామసేవాదిభిః విభావెః ఉత్పద్యతే' 

“అధ్వగతి వ్యాయామె ర్నరస్య సంజాయతే [శమోనామ' 

ఆ 17-47 కో 

అధ్వగతి వలన, వ్యాయామము వలన మానవునకు [శమ కలుగును. అది పదముచే 
నృత్తాదులు మరికొన్ని (గాహ్యములు.. 


59 


Zs ఆలస్యము - 
“ఆలస్యంనామ స్వభావ ఖేదవ్యాధి సౌహిత్య గర్భాభిః విభావెసముతృద్యతే' 
“ఆలస్యం త్వభినేయం ఖేద వ్యాదధి స్వభావజం వాపి 
ఆహారవర్తితా నామారంభాణా మనారంభాత్‌ ” 

-: ౪.6, క్ట. 48: 
వ్యాధి, గర ము, స్వభావము, (శమము, సాహి త్యము, మున్నగువాని వలన ఆలస వము 
కలుగును. ఇది |స్తీనీచ్నప్రకృతు లందు జనించును. 

ఇది ఖేదజము, స గభావజము అని రెండు విధములు. 
రి. దన్యము: 

“దెన్యంనామ దౌర్గత్యమనః సంతాపాదిభిః విభావెః ఉత్ప ద్యతే' 

“చింతౌత్సుక్య సముత్తాత్‌ దుఃభాద్యాభవతి దీనతాపుంసామ్‌' అని నాట్యశా(స్తము. 
౩16.7, కో. 49: 

దుర్గతి, సంతాపము, చింత జౌత్పుక్యము, దుఃఖము, మున్నగువాని వలన నిది 
జనించును. 


9. చింత: 
'చింతానామ ఐశ్వర్య[భష్టిష్ట (దవ్యాపహార దారి ద్యాదిభిః విభావెః 
ఉత్పద్యతే' 


'ఐశ్యర్యెష్ట (దవ్యాపహార జనితా బహు[పకారాతు 
హృదయౌత్ఫుకోపగతా చింతాతునృణాం సముద్భవతి' eo 
- 1/7 -ర్‌0ః 

ఐశ్వర్య భంశము, ఇష్ట్రదవ్యనాశము, దారి[ద్యము, హ్‌ ఎదయౌ త్యుక్యము అనువాని 
వలన నిది జనించును. 
10. మోహము 

“మోహోనామ దెవోపఘాత వ్యసన వ్యాధి భయా వేగ పూర [వెర స్మరణాదిభిః 
విభావెః ఉత్పద్యతే' 

“అస్టానేతస్కరాన్‌ దృష్ట్వా (త్రాసనెర్వా (ప్రథగ్విధెః 


60 


త(తృతీకార శూన్యస్య మోహః సముపజాయతే' 
- :7-52 శః 
దెవికముగా గాని, వ్యసనము వలన కాని దెబ్బతగులుట, వ్యాధి, భయము, 
ఆవేగము, పూర్వవెరస్మరణము, ఇత్యాదుల వలన జనించును. తస్కరులను. 
చూచినపుడును, _ వివిధములైన (తాసములు _ కలిగినప్పుడును (పతీకారము 
చేయలేకపోవుట వలనను ఇది జనించును. 
ll. స్మృతి : 
“స్మృతిర్నామ సుఖదుఃఖ కృతానాం భావానామనుస్మరణం స్వాస్థ్య 
జఘన్యరా|తి నిదాశ్చేత్‌ అసమాన దర్శనోదాహరణ చింతాభ్యాసాదిభిః 
విభాబెః ఉత్పద్యతే' 
“సుఖదుఃఖ మతి[కాంతం తథామతి విభావితం యథావృత్తం 
చిరవిస్మృ్రతం స్మరతి యఃస్మృతి మానితి వేదితవ్యో౭ సౌ 
-:7-54: 
పూర్వ మనుభవించిన సుఖదుఃఖములను, జరిగినవానిని జరిగినట్టుగను 
భావించుట స్మృతి అనబడును. 
12. ధ 39 క 
“ధృతిర్నామ శౌర్యవిజ్ఞాన [శుతి విభావ శౌచాచార గురు భక్త్యధికార్థలాభ 
వివిధ|క్రీడా దిభిః విభావెః ఉత్స ద్యతే' 
“విజ్ఞాన శౌచ విభవ శ్రుతి శక్తి సముదృ్భవా ధృతిః సద్చిః 
భయళోక విషాదాద్యెః రహి తాతు సదాప్రయోక్తవ్యా" 
- 87-56: 
“ పాస్తానాముపభోగః శబ్ద స్పర్శ రూప రస గంధానాం 
అప్రాప్తెశ్ళ నశోకః యస్యాంహి భవేత్‌ ధృతిస్సాతు' 
—:7-5d7: 
విజ్ఞానము, శే చము, విభవము, (శ్రుతి, శక్తి అనువాని వలన నిది జనించును. 
భయ శోక విషాదరహి తముగ దీనిని ప్రయోగింప వలెను. (పాప్తములౌన శబ్ద, స్పర్శ, 
రూప, రస గంధములను అనుభవించుట, అ|పాప్తములౌన వానికె కోకింప కుండుట 
ధృతి అనబడును. 


61 


13. విడ: 
“ వీడానామ అకార్య కరణాత్మికా గుర్వ్యతి[కమణావజ్ఞాన (పతిజ్ఞానా నిర్వహణ 
కృత ప్రత్యాదిష్ట పశ్చాత్తాపాదిభిః విభావెః ఉత్పద్యతే' 
“కించిదకార్యం కుర్వన్‌ ఏవం యోదృశ్యతే పచిభిర్లన్వెః 
పశ్చాత్తాపేన యుతో పీడిత ఇతి వేదితవ్యోఒసౌ' 
-:7- 58: 
ఇది అకార్య కరణాత్మకము. అకార్య మొనరించు చుండగా తనను పెద్దలెనవారు 
చూచుట వలన పశ్చాత్తాపమును పాందువాడు (వీడావంతు డనబడును. 
14. చపలత ః 
“చపలతానామ రాగదే కష మాత్యర్యా మర్తైర్హ్యా (పతికూలాది భిః విభావెః 
ఉత్పద్యతే' 
“అవిమృశ్యతు యఃకార్యం పురుషో వధబంధనాది కం సమారభతే 
అవినిశ్చిత కారిత్వాత్‌ సతు ఖలు చపలో విచోద్దవ్యః 
- 7-60: 
విమర్శింపకయే వధ, బంధనాది అకార్యములను ఆరంభించినవాడు, 
అనాలోచితముగ పనులు చేయువాడు చపలు డనబడును. రాగ, ద్వేష మాత్సర్య, 
అమర్హ ఈర్వ్యాదులచే నిది జనించును. 
15. హర్షము క 
“హర్లోనామ మనోరథ లాభేప్ప్సీతాప్తిష్టజన సమాగమ మనః పరితోష దేవగురు 
రాజభర్త (పసాదన భోజనాశ్చాదన ధన లాభోపభోగాదిభిః విభావెః ఉత్స ద్యతే' 
“అప్రాప్యే (ప్రొప్యేవాలబ్దే సే (పియసమాగవే వాపి 
మృదయ మనోరథలాభే హర్షః సంజాయతే పుంసామ్‌' 
-17-6: 
అ(ప్రాప్యములగు వస్తువులు (ప్రాప్తంచుట, అర్థలాభము, (పయసమాగమము 
హృదయమనోరథ లాభము అనువాని వలన హర్షము జనించును. 
16. ఆవేగము ః 


“ఆవేగోనామ ఉత్స్పా తవాతవర్తాగ్ని కుంజరో[దృమణ (పయా(పియ 


62 


(శవణవ్యసనాభి ఘాతాదిభిః విభావెః ఉత్పద్యతే' 
“అపియ నివేదనాద్వా సహసా హ్యభిధారితారి వననేన 
శస్తాక్టేపాత్‌ (తాసాదావేగోనామ సంభవతి 
- £ 7-64: 
ఉత్ప్సాతము, వాతము, వర్షము, అగ్ని, కంంజ రో దృమణము, 
(ఎయవార్తా శవణము, అ[ప్రయవార్షాశవణము, వ్యసనాభిఘాతమ్ము మున్నగు విభావముల 
వలన జనించును. అ[ప్రియనివేదనము వలనను, సహసా శ తువచన నిశ్చయమునను, 
శస్తాక్టేపము వలనను, [తాసము వలనను ఆవేగము కలుగును. 
17. జడతః 
“జడతోనామ సర్వకార్యా ప్రతిపత్తి: ఇష్టానిష్టశవణ దర్శనావ్యాధ్యా దిధిః 
విభావెః ఉత్స ద్యతే' 
“ఇష్టంవా నిష్టంవా సుఖదుఃఖేవా నవేత్తియో మోహాత్‌ 
తూష్లీకః పరవశగః సభవతి జడసంజ్ఞకః పురుషు 
- 7-66 క్ట. : 
సర్వకార్యాపతిపత్తి అనగా ఏకార్యమును చేయకుండుట జడత అనబడును. 
ఇష్టములెనవానిని కాని, అనిష్టములెనవానిని కాని చూచుట వలన, వినుట వలన, వ్యాధి 
వలనను ఇది జనించును. ఇష్టానిష్టము లను, సుఖిదుఃఖములను గుర్తింపక తూష్షీభావముతో 
నుండు పురుషుడు జడుడు అనబడును. 
18. గర్భము : 
“గర్వోనామ ఐశ్వర్యకులరూప యౌవన విద్యాబల ధన లాభాదిభిః విభావెః 
ఉత్పద్యతే' 
“విద్యావ్యాస్తేః రూపాదెశ్వర్యాత్‌ అధవా ధనాగమద్వాపి 
గర్వః ఖలు నీచానాం దృష్ట్యంగ విచాల్ననెః కార్యః 
-:7- 67: 
ఐశ్వర్యము, కులము, రూపము యౌవనము, విద్య, బలము, ధన లాభము, 
మున్నగువాని వలన ఇది జనించును. 
19. విషాదము ః 


“విషాదోనామ కార్యారంభానిస్తరణాదెవ వ్యాపాత్తి సముత్ఞః 
63 


'కార్యనిస్తరణద్వా చౌర్యాభిగహణ రాజ దోషాద్వా 
దెవాదర్డ విపత్తేర్భవతి విషాదః సదా పుంసామ్‌' 
-:7-68: 
కార్యారంభ నిస్తరణ, దెవికమగు ఆపద, మున్నగువాని వలన ఇది జనించును. 
దొంగతనము పట్టుబడుట, రాజదోషము అనువాని వలన ఇది జనించును. 
20. బాతు శక్యము -. 
“జాతు ఎక్యంనామ ఇష్టజన వియోగానుస్మరణోద్యాన దర్శనాదిభిః విభావెః 
ఉత్పద్యతే' 
“ఇష్టజనస్యవి యోగాత్‌ జొతు క్యం జాయతే హ్యనుస్మృత్యాి 
- :7-70:1t 
ఇష్టజనవియోగము స శ్రరించుట, ఉద్యానవన దర్శనము, మున వగు విభావముల 
వలన ఇది జనించును. 
Jae నద -. 
“నిిదానామ దౌర స ల్యశమ మదాలస్య చింతాత్యాహార స్వభావాదిభిః విభావెః 
ఉత్పద్యతే' 
“అలస్యాత్‌ దౌర్భల్యాత్‌ క్తమాత్‌ (శమాత్‌ చింతనాత్‌ స్వభావాచ్చ 
ర్మాతొజాగరణాదపి నిదా పురుషస్య సంభవతి 
-:7-7l క. | 
దౌర్భల్యము, (శ్రమము, శ్తేశము, మదము,ఆలస్యము, చింత, అధికముగ 
భుజించుట, స్వభావము, మున్నగువాని వలన జనించును. రాతి మేలొనియుండుట 
వలనను ఇది జనించును. 
22, అపన్మారము క 
“అపస్మారోనామ దేవనాగ యక్ష రాక్షస పిశాచాదీనాం (గ్రహణాదనుస్మరణాత్‌ . 
ఉచ్చిష్ట హన్యాగార సేవనాశుచి కాంతారాతిపాతధాతు వెషమ్యాదిభిః విభావెః ఉత్సద గలే 
'భూత పిశాచ |గ్రహణాను స్మరణోచ్చిష్ట శూన్యగృహ గమనాత్‌ 
కాలాంత రాతి పాతాత్‌ అశుచేతశ్చ భవత్యపస్మారఃి 
వ TO 


64 


దేవ నాగ యక్ష రాక్షస భూత పిశాచములు ఆవేగించుట, వానిని స్మరించుట, 
ఎంగిలి తినుట, హన్యాగారమున నివసించుట, కొాలనియమమును పాటింపకుండులటు, 
అశుచిత్వము, ధాత్తువెషమ్యమ, వ్యాధి, 'మున్నగువాని వలన అపస్మారము కలుగును. 
23. నుష్తము ః 
“సుప్తంనామ ని దాసముత్తమ్‌” 
“న్మిదాది భవేంద్రియోపరమణ మోహనెర్భవేత్సుప్తమ్‌” 
నిదకు లోనగుట, ఇందియసంతృప్తి మోహము అనువాని వలన సుప్తము 
కలుగును 
24. విబోధము ః 
/ (పబోధము / “విబోధోనామ నిదాశ్చేదాహార విపరిణామదుః స వప్నతీ[వ 
శబ్ద రూపాదిభిః విభావెః ఉత్స ద్యతే' 
“ఆహార విపరిణామాత్‌ శబ్దస్సర్శ్మాదిభిశ్ళ సంభూత 
-7-76: 
ఆహార విపరిణామము, శబ్దస్సర్శములు, మున్నగువాని వలన విబోధము 
కలుగును. నిదాభంగము, తీ(వశబ్ద (శవణము అనువాని వలనను ఇది కలుగును. 
25. అమర్థము - 
“అమర్గోనామ విద్యెశ్వర్య ధనబలాధ్ధికెః అధిక్తి ప్రస్యావ మానితస్యవా సముపద్యతే' 
“అక్షిప్తానాం సభామధ్యే విద్యాశౌర్య బలాద్దికెః 
నృణాం ఉత్సాహ సంయోగాదమర్స్‌ నామజాయతే' 
క గ. 
అధిక విద్యా బల ఐశ్వర్యయుతులెన వారిచే సభయందు అధిక్షేపేంప బడుట 
వలన అమర్షము జనించును. 
26. అవహిత్చము ః 
“అవహి తం నామ ఆకారపచా దనాత్మకమ్‌ తచ్చలబ్ఞా భయాపజయ గౌరవ 
జౌ హూమ్యాదిభిః విభావెః ఉత్పద్యతే' 
'ధార్ష్య జె హూమ్యాది సంభూత మవహిళత్హం భయానకమ్‌” 
7-79; 


65 


ఆకార (పచ్చాదనాత్మకము అవహి తము. లజ్జ భయము, అపజయము, 
గౌరవము, కుటలత్వము, మున్నగు విభావముల వలన జనించును. ధార్ష్యము, 
కౌటేల్యము అనువాని వలన భయాత్మకమగు అవహా తము కలుగును. 
DT ఉ|గత న 
“అథో[గతానామ చౌర్యాభి (గహణా నృపాపరాధా స|త్ప ల్హాపాదిభిః విభావెః 
ఉత్పద్యతే' 
“చౌర్య గహణ నిరోధాన చ ఎపాపరాధాత్తతో[గతా భవతి 
7 -రి0: 
చౌ ర్యాభ్మిగహణము, న ఎపాపరాధము, అస (తే గే లాపము, మున ్నగు విభావముల 
వలన ఉగత జనించును. 
28. మతిః 
“మతిర్నామ నానాశా స్తార్థ చింతనోహాపోహాదిభిః విభావెః ఉత్ప్సద్యతే' 
“నానాశాస్త వినిష్పన్నామతిః సంజాయతే నృణాం" 
చ! 7-81: 
నానాశా స్త్రార్ధ చింతనము, ఊహా-అపోహములు, మున్నగువాని వలన మతి” 
జనించును. 
29, వ్యాధి : 
“వ్యాధిర్నామ వాత పిత్త కఫ సన్నిపాత (ప్రభవః | తస్య జ్వరాదయోవిశేషు 
జ్వ్యరస్తు ఖలుద్వివిధః సశీతః సదాహశ్చ' 
'సామాన్యతస్తు వ్యాధీనాం.....' 
-:7-82: 
వాత పిత్త కఫ సన్నిపాతముల వలన నిది జనించును. ఇందలి విశేషములు 
జ్వరాదులు. ఇది సశీతము. సదాహము అని రెండు విధములు. 
30. ఉన్మాదము కి 
“ఉన్మాదోనామ ఇష్ట జన వియోగ విభవనాశ వ్యసనాభి ఘాత వాత పిత్త శ్లేష్మ 
(ప్రకోపాదిభిః విభావెః ఉత్స ద్యతే' 
“ఇష్టజన విభవనాశా దభిఘాతాద్వాత పిత్త కఫో కోపాత్‌ 


66 


వివిధాంచిన వికారాదున్మాదో నామసంభవతి' 
17-83: 
ఇష్టజన వియోగము, విభవ నాశము, వ్యసనము, అభిఘాతము, వాత పిత్త 
శ్లేష్మ (ప్రకోపము, వివిధ చిత్త వికారములు అనువాని వలన ఇది జనించును. 


31. మరణం 

మరణంనామ వ్యాధి జమభిఘాత జంచ |! తత యదాం(త్యకృచ్చూల 
దోషవెషమ్య గండపిండకాజ్యర విషూచికాదిభిః విభావెః ఉత్పద్యతే' 

“వ్యాధీనామేక భావోహి మరణాభినయః స్మృతి - 17-85 : 

మరణము వ్యాధిజము, అభిఘాతము అని రెండు విధములు. ఆం[తము, 
అకృత్తు హల, వాత పిత్త కఫములు అనువాని వెషమ్యము వలనను, గండము, 
పిండకము"*ః: పుండు + జ్వరము, విషూచ్చి మొదలగువాని వలనను సంభవించును. 
ఇది వ్యాధిజము. 

శ(స్తము, పాముకాటు, విషము, [కూరమృగములు, మున్నగువాని వలనను, 
గుజ్తములు, ఏనుగులు, రథములు, మున్నగు వాహనముల నుండి పడుట వలనను 
కలుగు మరణము అభిఘాతము. 

వ్యాధిజములెన మరణము లన్నింటి యందు అభినయము ఒకేవిధముగ 
నుండును. లై 

భరతుని మతమున మరణమన సాక్షాన్మరణమే అని కొందరి అభిప్రాయము. 
కాని ఆచార్య నరసింహంగారు దీనిని సోపపత్తికముగ ఖండించినారు.* 

దశవిధ కామావస్థలలో నున్న మరణము (పత్యుజ్జీవనాశాశూన్యము, 
జాత ప్రాయము, ఆకాంక్షితము, సమీపవర్తి పునరుజ్జీవనము అని చతుర్విధము. 
32; (తానము ; 

“తాసోనామ విద్యుదుల్కా శనిపాతానిర్హాతాంబుద రవసత్త్వ దర్శన పశవారవాదిభిః 
విభావెః ఉత్పద్యతే' 

“మహాభెరవ నాదాద్వెః (తాపః సముపజాయతే” - :7-90:ః 

విద్యుత్తు, ఉల్కలు, అశనిపాతము, భూకంపము, మేఘములు, పెద్ద జంతువులు, 
పశువుల అరుపులు, భయంకరనాదము, మున్నగువాని వలన ఇది జనించును. 

67 


33. వితర్కుము ః 
“వితర్కోనామ సందేహ విమర్శ_ప్రత్యయాదిభిః విభావెః ఉత్స ద్యతే” 
“విచారణాది సంభూతః సందేహ జననాత్మకళ 
-:/ -91: 
సందేహము, విమర్శ, విపతిపత్తి, మున్నగువాని వలన జనించును. విచారణాదుల 
వలన సంభూతమగు సందేహజనాత్మకము వితర్భము. 

ఈ ముప్పదిమూడు. వ్యభిచారి భావములను దేశ కాలావస్టాను రూపముగ 
ఆత్మగత పరగతాది విభాగమున, మధ్యస్థమయినరీతిచే ఉత్తమ, మధ్యమ, అధము 
లయిన (స్తీ పురుషులు |పయోగానుసారముగ అభినయింపవలెను. 
స్లాయిభావములు ః 

'విరుద్దై రవిరుదై ర్వాభావె ర్విచ్చిద్యతే నయః 

ఆత్మభావం నయత్యన్యాన్‌ న్థాయీవ లవణాకరః' 
అని దశరూపకము : 4-34 క్లో. 

విరుద్దములగు భావములచే గాని, అవిరుద్దములగు భావము లచే గాని విచే ఏదమును 
పాందక్క తన లవణత్వమునే తనను జేరిన ఇతర జలము లన్నింటికిని కలిగించు 
సము[ద్రము వంటిది స్థాయి. 

'సజాతీయై ర్విజాతీయె రతిరస్కృత మూర్తిమాన్‌ 

యావ(దసం వర్తమానః న్థాయిభావ ఉదాహృతః 
అని దశరూపకమున గలదు. : 

సజాతీయములచే గాని, విజాతీయములచే గాని తిరస్మ్కుతము కాక 
రసనిపష్పత్తిపర్యంతము హృదయముల నిలదొక్కుకొని యుండునది స్థాయి. 

రసతరంగిణీ కర్త 'చరమసమయ పర్యంత స్థాయిత్వా దస్యస్థాయిత్వవ్యపదేశః" 
అని చెప్పియున్నాడు. చరమసమయ పర్యంతము, అనగా రసస్ఫూర్తి పర్యంతము, 
నిలుచు భావము స్థాయి. 

'అవిరుద్దా విరుద్దావా యం తిరోధాతుమక్షమః 

ఆస్వాదాంకురకందో౬ సౌ భావః స్థాయీతి సమ్మతః” 
అని సాహిత్యదర్పణము :తృ.పరిిక్షో. 174. 

విరుద్దము లు, అవిరుద్దము లు అగువానిచే తిరోగమింవనిదియ, 

68 


ఆస్వాదాంకురకంద మయినదియు నగు భావము స్థాయి అనబడును. 
నాట్యశాస్తమున ఆ 
“యథా నరాణాం నృపతి: శిష్యాణాంచ యథాగురుః 
ఏవంహి సర్వభావానం భావః స్థాయి చుహాోనిహో' 
ఆఅ. 7, కోర: 
అని కలదు. నరులలో నృపతి వలె, శిష్యులలో గురువు వలె సర్వభావ సముదాయములో 
స్థాయి మహనీయమై యొప్పును. ఈ అభి పాయములే భరతుడు మరల ఈక్రింది 
విధముగ వ్యక్తీకరించి యున్నాడు. 
“'యథాహి సమానలక్షణాః తుల్యపాణి పాదోదర శరీరాః....... 
స్థాయిభావో రసనామ లభతే” 
- 5 నా.శా_ అ. 7! 
పాణిపాదోదర శరీరములగు సంగ (ప్రత్యంగముల విషయమున సర్వమానవులకు 
లక్షణములు సమానములుగనే ఉండును. అయినను కుల శీల విద్యాకర్మ శిల్ప విచక్షణుడు 
రాజగుచున్నాడు. అల్పబుద్దులగు ఇతరులు ఆతనికి అనుచరు లగుచున్నారు. ఇట్లే 
విభావానుభావ వ్యభిచారులు స్థాయిభావము నాశయించి కొనియే యుండును. 
అనేకభావముల కాశయమై యుండుటచే స్థాయి ప్రధానమై స్వామిరూపమున 
నుండ ఇతరములు గుణరూపమున ఆశ్రయించి యుండును. వ్యభిచారి భావములు 
పరిజనముల వలె నుండును. బహుజనపరివృత్తుడెనవాడే నరేందుడగును. ఎంత 
గొప్ప వాడెనను ఇతరుడు అట్లు కాలేడు. అట్టే విభావానుభావ వ్యభిఛారి పరివృతమగు 
స్థాయిభావమే రసనామమును పొందును. “మాలాంతర్గతమగు స్మూతము వలె 
స్థాయిభావ ముండును. ఇతరములగు భావములు దీని ననుసరించియే యుండునుేో 
అని సాహి త్య దర్ప ణమున గలదు. ఇతర భావములచే స్థాయి తిరోధానము 
నొందదని, మరియు పరిపుష్టి నందుననియు తెలియు చున్నది. మాలాంతర్గత మగు 
సూతమేరీతిగ తిరస్కరింపబడక భూషింపబడునో అట్లై అన్యభావములచే స్థాయియు 
తిరస్కృతము కాక భూషింప బడును. అనగా పరిపుష్టి నొందును. దీని ననుసరించి 
రసము మాలాస్తానీయము, స్థాయి స్కూతస్థానీయము నని చెప్పవచ్చును. 


ననన ననన 


23. _ “సక్సూ. తవృత్త్యాభావ నామన్యేషా మనుగామకః 
నతిరోధీయతే స్థాయీ, తెరసౌ పువ్యతేపరమ్‌' - సాహి త్యదర్ప ణము 


69 


“చిరం చిత్తేవతిష్టంతే సంబద్ద్యంతే= నుబంధిభిః 

రసత్వం యేపద్యంతే (పసిద్దాంః స్థాయినో౭ (తతే' 
అను దశరూపక క్లొకము వలన చిరకాలము వరకు సహృదయుల చ్రితమున 
నిలుచునవియు, విభావాదుల సంబంధము గలవియు, అనగా వానివలన వ్యక్తము 
చేయబడునవియు, రసత్వమును పాందునవయు అగు భావములు స్ధాయి భావములని 
తెలియుచున్నది. 

ఇవి వరుసగా - 
“రతి, హాస, కోరక (కోధోత్సాహ భయ 
జుగుప్తా ఐస్మయాశమా: స్థాయినోవాళ 1 కావ్యానుశాసనము: రతి, హాసము, 
శోకము, (కోధము, ఉత్సాహము, భయము జుగుప్స, విస్మయము, శమము. 
1. రతిః 

“తత రతిర్నామ ఆమోదాత్మకోభావః బుతుమాల్యాను లేపనాభరణ 
(ప్రయజనవర భవనానుభవనా ప్రతికూల్యాదిభిః విభావెః ఉత్ప ద్యతే' అని నాట్యశాస్తము. 

“ఇమ్టైర్ట విషయ, పాపా రతిః సముపజాయతే 

సౌమ్యత్వాదభినే యా సావాజ్మాధుర్యాంగ చేష్టితెః' 

- అ, కం 9: 

(పమోదాత్మకము రతి. బుతువులు, వుష్పమాలలు, మై పూతలు, ఆభరణములు, 
(ప్రయజనములు, (శ్రేష్టమగు భవనము, వీని అనుభవము, అ(ప్రతికూల్యత మొదలగు 
విభావముల వలన జనించును. ఇష్టార్థ విషయ ప్రాప్తి వలన రతి జనించును. 

రసగంగాధరమున - “(స్త్రీపుంసయో రన్యోన్యాలంబనః (పేమాఖ్య చిత్తవృత్తి 
విశేషో రతిః - (స్త్రీపురుషుల అన్యోన్య ఆలంబనము కల (పేమ అనబడు చిత్తవృత్తి 
విశేషము రతి అని గలదు. 
సాహి త్యదర్వణమున - “రతిర్మనోఒనుకూలే2 ర్టే మనసః (పవణాయితమ్‌'-:3- 
176: 
'మనోనుకూలమై న యర్థమున మనసు ఆసక్తి చెందుట రతి అని చెప బడినది. 

“త్మ తసంభోగ విషయ ఇచ్చావిశేషో రతిః” అని (పతాపరు[దీయము. 
సంభోగవిషయక మగు ఇచ్చయే రతి. 

' కావ్యానుశాసనమున య “త తపరస్ప రాస్తా బంధాత్మికా రతిః' అని గలదు ఆస్ట 


70 


అనగా ఆపేక్ష ఆదరము. పరస్పరము (స్తీపురుములు ఆపేక్షవే బంధింపబడిన అది 
రతి అనబడును. 

భరతుడు ఆమోదాత్మకమగు భావము రతి అనెను. సాహి త్యదర్పణ కారుడు 
దీనినే అనుకరించెను. కాని రసగంగాధరకారాదులు తదితర లక్షణ సామస్త్యమును 
మనమున నిడికొని (స్త్రీపురుష సంబంధము గల ఆసక్తినే రతి అని సృష్టీకరించిరి. 
2. హాసముః 

“అథ హాసోనామ పరచేస్టానుకరణా సంబద్ద(పలాప పౌరోభాగ్య సౌఖ్యాదిభి: 
విభావెః ఉత్పద్యతే' | 

'పరచేష్టానుకరణాద్దాస: సముపజాయతే” - : 7-10 కః 
పరచేష్టానుకరణా సంబద్ద (పలాపములు, పరుల దోషముల నెన్నుట అను పౌరోభాగ్యము, 
మున్నగువాని వలన హాసము జనించును. 

“వాగంగాది వికార దర్శనా జన్మా వికాసోఖ్యో హాస అని రసగంగాధరము. 
వొగంగాది వికార దర్శనము వలన జనించు వికాసాఖ్యము హాసము. 

'వాగాది వెక లే తో వికాసో హాసిష్యతే' 
అని సాహి త్యదర్ప ణము 2 3-176:. 

వాగాది వికృతి వలన కలుగు చేతోవికాసవే హాసము. 
3. శోకము; 

“శోకోనామ ఇష్టజనవియోగ విభవనాశ వధ బంధన దుఃఖానుభవనాదిధిః 
విభావెః ఉత్పద్యతే' 

ఇష్టజనుల వియోగము, విభవనాశము, వధ, బంధనము, దుఃఖము సంభవించుట 
మున్నగు విభావముల వలన నిది జనించును. 

రసగంగాధరమున - “పు(తాది వియోగమరణాది జన్మావెక్షబ్యాఖ్య శ్చిత్తవృత్తి 
విశేషు కోక - పుతాదుల వియోగము, మరణము, మున్నగువాని వలన కలిగి 
వెక్షబ్యమను పేరుగల చిత్తవృత్తి విశేషము శోకము. 

ఈ అధి పాయమునే సాబా త్యదర్ప ణకారుడు 

“ఇష్టనాశాదిభిక్చేతో వెక్షబ్యం శోకశబ్దభాక్‌ ' - * తృ.పరి., 177: 
'ఇష్టనాశాదుల వలన కలుగు చిత్తవెక్షబ్యము శోక మనబడును' అని చెప్పి యున్నాడు. 


71 


4. (క్రోధము : 

“కోధోనామ ఆధర్షణాకృష్ణ కలహ వివాద (పతికూలాదిభిః విభావెః ఉత్స ద్యతే' 
ః నాట్యశా[స్తముః 

“రిపుజో గురుజశ్సెవ (పణయ |పభవస్తథా 

భృత్యజః కృతకశ్చేతి (కోధః పంచవిధః స్మృతః 

అని నాట్యవేదమున గలదు. అ 

శతువు వలనను, గురువు వలనను, (పణయము వలనను, భృత్యుల 
వలనను, కృతకముగను ఇది జనించును. ఈరీతిగ నిది ఐదువిధములు. 

(ప్రతాపరు[ దీయమున- శతుకృతాపచారేణ మనః (ప్రజ్ఞ్యలనం (కోధః జ 
శ తుకృతాపచారము వలన కలుగు మనః | పజ్జ్వలనము (క్రోధము అని చెప్పబడినది. 

రసగంగాదరమున - “గురు బంధు వధాది పరమాపరాధ జన్మా (పజ్జ్వలనాఖ్యా 
శ్చెత్తవృత్తి విశేష (క్రోధ - గురు బంధు వధాది పరమాపరాధము వలన జనించు 
(పజ్జ్యలనాఖ్యమగు చిత్తవృత్తి విశేషము (కోధము అని కలదు. 

సాహి త్యదర్పణమున, - “పతికూలేషు త్రెక్ష్యస్యావబోధః (కోధ ఇష్యతే” = 
(పతికూలమగు కార్యము లందలి త్తీక్మముగు అవబోధవే [కోధ మనబడును' అని 
కలదు. 
ర, ఉతా ఎహము క 

“ఉతా ఎ హోనామ ఉత్తమ(ప్రకృతిః | సచావిషాదశక్తి ధెర్యశౌర్య త్యాగాదిభిః 
విభావెః ఉత్పద్యతే' ఃనా.శా, అ. 7: 

ఇది ఉత్తమ [పకృతికము. అవిషాదము, శిక్త, ధైర్యము, శౌర్యము, త్యాగము, 
మున్నగు చిభావముల వలన ఇది జనించును. 

“'పరపరా[కమ దానాదిస్మృతి జన్మా జొన్న త్యాఖ్య ఉతా హి అని రసగంగాధరము. 

పరపరా[కమ దానాది స్మృతి జన్మమగు జాన్నత్యమను పేరు గల చిత్తవృత్తి 
విశేషము ఉత్సాహము. 

ఈ జగన్నాథుని “లక్షణము కంటు సుబోధమగు రీతిని సాహ త్యదర్భణ 
లక్షణము కలదు. 
'కార్యారంభేషు సంరంభః స్టేయానుత్సాహ ఉచ్వతే' - తృ.పరి. 178 : 
24. _ భావచ్మకము, కో. 301, పు. 254 
72 


సన్నికృష్ణములగు కార్యము లందు స్థిరతరమగు ఉత్కటావేశము ఉత్సాహ 
మనబడును. 

(పతాపరు[దీయమున - “లోకోత్తరేషు కార్యేషు స్టేయా న్స యత్న ఉతా ఏహి 
- “లోకోత్తరములగు కార్యము లందలి స్టిరమగు (ప్రయత్నమే ఉత్సాహము" అని 
చెప్పబడినది. 

“ఉత్సాహ స్పర్వకృత్యేషు సత్వరా మానసీ[క్రియా' 
అని శారదాతనయుడు. 

సర్వకార్యము లందును సత్వరమైన మానసికచర్యయే ఉత్సాహము. 

“పరిపూర్హఉతా ఎహః సరే $0(దియాణాం (ప్రహర్దోవా వీర అని రసతరంగిణీకారుడు. 

సర్వేందియముల యొక్క (పహర్షము పరిపూర్జాత్సాహము. 
6. భయము; 

“భయంనామ (స్తీ నీచ పకృతికం గురు రాజాపరాధ హాన్యాగారాటవీ పర్యటన 
పర్వతదర్శన నిర్భత్సన దుర్చిన నిశాంధకారో లూకనక్తం చరారావ [శ్రవణాదిభిః విభావెః 
ఉత్పద్యతే' 

“గురు రాజాపరాధేన రౌ దాణాచ్చాపి దర్శనాత్‌ 

(శవణాదపి ఘోరాణాం భయం మో సేన జాయతే” 

— 17-221 
ఇది (స్తీ నీచపకృతికము. గురు రాజాపరాధము, శూన్యాగారము, 
అటవీపర్యటనము, పర్వ తదర్శనము, బెదిరింపులు, దుర్దినము, చీకటీరా తి, గుడ్లగూబలు, 
రాతించరారావములు వినుట, మొదలగు విభావముల వలన జనించును. 
రసగంగాధరమున - 'వ్యాఘ దర్శనాది జన్మాపరమానర్శ్‌ విషయకో వెక్టబ్యాఖ్యాః 
సభయమె' - వ్యాఘదర్శనాది జన్యముగాని, పరమానర్థ విషయమున గాని అగు 
.వైెక్లబ్యాఖ్య చిత్తవృత్తి విశేషము భయము. 
7. జుగుప తః 

“జుగుప్సానామ స్త్రీనీచ (పకృతికా। యాచాహృద్య (శ్రవణ దర్శనాదిభిః విభావెః 
ఉత్స ద్యతే” 

ఇదియు (స్తీనీచ (పకృతికము. హృద్యములు కానివానిని వినుట, కనుట 


73 


మున ్నగువాని వలన ఇది జనించును. 
“కథర్యవస్తు విలోకన జన్మావిచికిత్సాఖ్య శ్చిత్తవృత్తి విశేషో జుగుప్పా 

అని రసగంగాధరము. 

కదర్యవస్తువు లనగా కుత్సితవస్తువులు. శ్మశానాదులు కదర్యములు. ఇట్టి 
కదర్యవస్తువులను చూచుట వలన వలుగు విచికిత్స అను పేరు గల చిత్తవృత్తి 
విశేషము జుగుప | 

“అర్జానాం దోష సందర్శనాది భిః గర్లణాజాగుపా )' 
అని (పతాపరు[దీయము. 

ఆయా పదార్థము లందలి దోషములను చూచుట వలన కలుగు రోత 
జాగుప (5 
8. విస శ్రయము : 

“విస్మయోనామ మాయేం[ దజాల మానుషకర్మాతిశయ విచి త వపుస్తశ్సి ల్పా తి 
శయారధ్యెః విభావెః ఉత్పద్యతే' 

“కర్మాతిశయనిర్వృతో విస్మయో హర్షసంభవః - 17-27; 

మాయ, ఇందదజాలము, మానవాతీతకృత్యములు, చిత, పుస్త, శిల్ప, 
అతిశయాది విభావముల వలన విస్మాయము జనించును. ఇది కర్మాతిశయమున 
కలుగును. హర్షసంభవము. 

“ఆలౌకికవస్తు దర్శనాది జన్మాఖ్యో వికాసోఖ్యోవిస్మయః:' 
అని రసగంగాధరము. 

ఆలౌకిక వస్తుదర్శనాదుల వలన కలిగిన చిత్తవికాసము విస్మయము. . 

('ప్రతాపరుద్రీయమున - “అపూర్వ వస్తుదర్శనా చి ఎత్తవిస్తారో విస్మ యోమతః” 
అపూర్వ వస్తుదర్శనము వలన కలుగు చిత్తవిసారము విస్మయమని చెప ఏ బడనది. 
9. శమము | 

రసగంగాధరమున 

'నిత్యానిత్య వస్తువిచార జన్మా విషయ విరాగాఖ్యో నిరే పది 

నిత్యావిత్య వస్తువిచారము వలన జనించిన విషయ వికారమను పేరు గల నిర్వేదమునే 
శమ మని అందురు. 

“శమః అయమేవ నిర్వేద శబ్దే సాపి వ్యజ్యతే' 

74 


అని రసచం,[దిక చెప్పుచున్నది. 

(ప్రతాపరు.దీయమున - వెరాగ్యాదినా నిర్వికార చిత్తత్యం శమః*' 
వెరాగ్యాదులచే నిర్వికారమై యుండు చిత్తము శమము అని చెప్పబడినది. శాంతమునకు 
శమవే స్థాయి కాని నిర్వేదము కాదని హేమచ్తందుని అభ్మిపాయము. 

పెని చెప్పబడినదంతయు రససాధన సామ గి. 
రసనివృత్తి | 

ఈ రసము ఎట్టు నిష్పన్న మగును? అను విషయమై పలువాదములు కలవు. 
భరతుడు చెప్పిన రససూ తము నందలి సంయోగనిష్పత్తి పదముల కర్ణభేదమును 
కల్పించి పలువిధములుగ వ్యాఖ్యానించిరి. ఈవిషయమై పదునొకండు వాదములు 
బయలుదేరినవి. అందు ఎనిమిదిమా[తమే రస స్మూతమున కనుగుణములు. ఆ 
ఎనిమిదింటను ముఖ్యమై నవి నాలుగు మా(తమే. వానిని చాలమంది. వివరించి 
తక్కినవానిని విడిచిరి. రసగంగాధరమున మ్మాతము అన్నిమతముల తత్త్వము 
వివరింప బడినది. 

రసము కిన్నిష్టము అను విషయమై (పధానముగ (పవర్షిల్లిన నాలుగు 
మతములు వరుసగా - 

1. భట్టలోల్లటుని ఉత్పత్తివాదము 

2. (శీశంకుని అనుమతివాదము 

3. _ భట్టనాయకుని భుక్తీవాదము 

4. అభినవగుప్తుని అభివ్యక్తివాదము 

వీనియందలి అభినవగుప్పని అభివ్యక్తవాదమునకు నర్వాలంకారిక 
(పొమాణికుడగు ఆనందవర్దనుని ధ్వనివాదము మూలము. నహృదయ 
హృదయావర్హకమును, యుక్తియుక్తమును అగు అభినవగుప్తుని వాదమే అందరిచే 
ఆమోదింప బడినది. కనుక నిట నీవాదమే వివరింపబడుచున్నది. 

ఈతని సిద్దాంత మిది. లోకములో రత్యాదులకు కారణములగు 
శకుంతలాదుష్యంతాదులు కావ్యమున ఆలంబన విభావములు. ఇర్లు మలయానిల 
చం|దికాదులు ఉద్దీపన విభావములు. అ(శుపాతాదులు అనుభావములు. చింతాదులు 
వ్యభిచారులు. లోకము నందు కార్వసహకారినామములో నున్నవి, కావ్యపరిభాషలో 
విభావాది నామమును సంతరించుకొన్నవి. ఈ విభావాదులను కనినంతనే సహ దయుని 


75 


సత్త్వగుణ ముద్రిక్తమగును. దాని ఉదేకము వలన వాని హృదయము నందు 
వాసనారూపమున నున్న రత్యాదులుద్భ్బుద్దము లగును. అనగా విభావానుభావ 
వ్యభిచారి భావములచే సహృదయుని హృదయమున వాసనారూపమున నున్న 
రత్యాదులు అభివ్యక్తము లగును. పునః పునః రనుసంధానము వలన ఈ విభావాదులు 
సాధారణము లగును. అనగా అచ్చటనున్న శకుంతలాదులు సాధారణకాంతలుగ 
గోచరింతురు. అప్పుడు సహృదయుని పరిమితత్వ మడగును. అనగా స్వపరావబోధము 
నశించును. చుట్టునున్న (ప్రపంచమును మా(త్రమే గాక తనను తానే మరచును. 
దానివలన అనిర్వచనీయమగు నానంద మాతనికి కలుగును. ఇట్టి స్థితి విభావాదుల 
భావనాబలముననే కలుగును. ఈ భావననే సాధారణీకరణ మందురు. ఈ 
సాధారణీకరణము వలన సామాజికునకు నాయకాభేదము కలిగి రసానుభవము 
కలుగును. 'తాఏవ పరిహృత విశేషా రసహేతవః' అను భరతుని వాక్యమునకు గల 
భావ మిదియే. 

ఈతని మతము ననుసరించి రసము సహృదయ సామాజిక నిష్థము. ఇదియే 
సర్వులకు నంగీకార్యము. భరతుని రసస్మూతము నందలి సంయోగ పదమునకు 
వ్యంగ్య వ్యంజక భావము, నిష్పత్తి పదమునకు అభివ్యక్తి అని అర్థము. ఈతని 
మతమున “వాసని (ప్రధానమై నది. రత్యాది వాసనలు అనాది సిద్దము లగుటచేతనే 
రసప్రతీతి సిద్దించునని ఈతని అభ్మిపాయము. రత్యాది వాసనలు లేనిచో రసాస్వాదము 
కలుగదని సాహి త్యదర్ప ణకారుడు 'నజాయతే తదాస్వాదో వినా రత్యాది వాసనామ్‌' 
అని చెప్పినాడు. ఈ విషయమునే (ప్రమాణీకరించు ధర్మదత్తుని శకము కూడ 
సాహి త్యదర్ప ణమున ఉదాహరింపబడీ యున ది. 

“సవాసనానాం సభ్యానాం రసాస్వాదనం భవేత్‌ 

నిర్వాసనాస్తు రంగాంతః కాష్టకుడ్యాశ్మ సన్నిభా? 
వాసనా సహి తులకు సభ్యులకు రసాస్వాదనము కలుగును. వాసనారహి తులగువారు 
రంగాంత మందలి కాష్ట కుడ్య, అశ్మములతో :కొయ్యలు, గోడలు, రాళ్లు ః 
సమానముగ నుందురు. అని ఈ క్షోక భావము. కావున వాసనాసహి తుడగు 
సహృదయునకే రసాస్వాదము కలుగును. సహృదయునిచేత రసము _సత్యముగ 
అలౌకికముగ తెలియదగినది. 

ఇంతదనుక రసపతీతి ఎట్టు కలుగునో వివరింప బడినది. ఇక దీనికి గల 


76 


విఘ్నములను కూడ పరికింపవలసి యున్నది. 
రస|పతీతి విఘ్నములు : 

రన(వతీతికి రనసామ్మగీ నమ్మగత ఆవశ్యకము. విభావాదులు 
యత్కించిన్నూనములెనను రస పతీతి ఆమేరకు బాసింపదు. రస (ప్రతీతికి కలుగు 
ఆటంకములనే రసప్రతీతి విఘ్నము లందురు. అవి ఏడు కలవు. వరుసగా- 
1. సంభావన సరిగా లేకపోవుట. ఈ సంభావనా విరహము [పతిపత్తిలో యోగ్యత 
నాపొదింపదు. 
స్వగత మని పరగత మని నియమమున దేశకాల విశేషావేశమును పొందుట. 
స్వకీయము లయిన సుఖదుఃఖాదులకు పరవశ యగుట. 
(పతీతికి సముచితము లయిన యోగ్యోపాయముల వెకల్యము. 
సరిగా సుటత్వము లేకపోవుట. 
అ(పధానతాద ఎమి 
సంశయయోగము *ీ 
రస్మపతీతి విఘ్న నిరాసనముచే రస పతీతి ఏర్పడును. రసము 'ఏీతవిఘ్ల్న (ప్రతీతి 
అని అభీనవగుప్పుడు చెప్పినాడు. వీతవిఘ్న (ప్రతీత్యాస్పదమగు సత్త్వ్య్బాష్టమగు 
అంతఃకరణము నందు రసము ఆనందఘనముగ భాసించును. 

రసము సుఖాత్మకమా! దుఃఖాత్మకమా! ఇక కావ్యరసము సుఖాత్మకమా! 
దుఃఖాత్మకమా! అను మరియొక (ప్రశ్న యుదయించును. రసము అన్నియు 
నానందజనకములే యని అభినవగుప్పుని మతము. రసము అన్నింటి వలనను 
_ ఆనందమే కలుగునను అభినవగుప్తుని అభి పాయముతో విశ్వనాథుడును ఏకీభవించినాడు. 
“హీతుత్వం శోకహర్ష్డాదేర్గతే భో లోకసం[శయాత్‌ | 
శోకహర్షాదయో లోకే జాయాంతాం నామలెౌకీకః। 
అలౌకికి విభావత్వం (పాప్యేభ్యః కావ్యసం[శయాత్‌ | 
సుఖం సంజాయతే తేభ్యః సర్వేభ్యో పీతికాక్షతి!। * 
లౌకికములెన హర్షాది కారణముల వలన లోకము నందు కోకహర్తాదులే 


SOOO pe జ 


MSV LUE Te 
. 25. ఇవి నాట్యవేద మాధారముగ నీయబడినవి. వీనికి సంబంధించిన విపులమగు చర్చ అందు 
గలదు - పుటలు 172-79 
26. _సాహిత్యదర్పణము, తృ.పరి., 6-9 ల్లి. 
77 


కలుగును. కాని లోకము నందలి ఆకారణములే కావ్యమున అలౌకికమ్నులె విభావాదులపేర 
వ్యవహరింపబడి హర్షమును మాతమే కలిగించును. రసము సుఖదుఃఖాత్మకమును 
అని నాట్యుదర్చ కాకారుని అభిప్రాయము. ఈతడు శారదాతనయుని- 
'యస్తుష్టా తుష్టి మాప్నోతి ళోకే శోక ముపెతిచ 
కోధేకుద్దో భయే భీరు స్పడేష్టః (పేక్షకస్మృతః' 
అను సహృదయుని లక్షణమును సమర్థించుచు “సుఖదుఃఖాత్మకో రసః అని 
(ప్రపంచించినాడు. ఈభావమునే భోజుడు, రు[దభట్టుడు, మున్నగువారు స్వీకరించి 
యున్నారు. -ఈభావమునే (శీ రాకేష్‌గుప్త గారు సీతాపరిత్యాగాది ఘట్టముల లో 
మనము కేవల దుఃఖమునే పాందుచుంటి మనియు, అప్పుడు కలుగు బాష్పముల 
నానందబాప్పుము అనుకొనుట [భమ అనియు నభ్మిపాయ పడిరి. * వీరి అభి ప్రాయము 
ననుసరించి కరుళా రస ఘట్లములను మనము చదువుక్‌"నుటకు కారణము ఆనందము 
కాదు. దుఃఖము మ్మాతమే. మనల నట్టి ఘట్టములవెపు ఆకర్షించునదేమి? అను 
(పశ్నకు వీరి సమాధానము మనకు దానియందు గల యిష్టమే :interest అనుట 
(it consists in our interest to perceive it - Ibid -p. 80). కరుణరస ఘట్టముల లో 
మనకు కలిగడి అనుభూతి కేవల దుఃఖాత్మకము అనుటకు ఉదాహరణములుగ రెండు 
దుఃఖదాయకము అగు సంఘటనములను వీరు పేర్కానియున్నారు. వీరు ఈవిషయమై 
అత్యంతము కృసి సల్సి తీవముగ విమర్శ చేసియున్నారు. కాని వీరు ఒక 
విషయమునకు సరిగా సమాధానము నాసగియుండలేదు. కావ్యమున గాని, నాటకమున 
గాని హరిశ్చం(దాచదె కథలను మరల మరల చదువవల నని ఇచ్చగింతుము. కాని 
లోకమున అట్టి సంఘటనములు జరుగవలెనని కాని, వానిని మనము చూడవలెనని 
గానిభావింపము, ఇచ్చగింపము. మరి రాకేష్‌గుప్తా గారు చెప్పినట్టు కావ్యపఠనాదుల 
వలన కల్గ్లునది ఆనందము కాక, కేవల దుఃఖమే అయినచో నీ భేదమెట్లు సంభవించును? 
దీనికి గల కారణామేంమి? దీనికి రాకేష్‌ గుప్తా గారు సమాధానమును చెప్పి యుండలేదు. . 
ఈవిషయవ్తై. డా॥నండూరి రాధాకృష్ణగారు కొంత చర్చ చేసియున్నారు. 





27. 'Allthe scholars of Hindi & Sanskrit peotics who have dealt with 
Rasavada without any exception and a majority of the Western critics seem 
to have been labouring under the illusion that అ లర of all poetry is to 
please....' 


- Psychological Studies in Rasa, p. 37 
78 


“భోజనము చేయునపుడు మన మనుభవించు రుచి వలన మన కానందమెట్టు 
గలుగునో, అట్టె నాబ్యదర్శనాదు అందును మన మనుభవించు రుచి వలన మన 
కానందము కలుగును. భోజన మందలి రుచులలో తీపి, వగరు, కారము, మొదలగునవి 
తినుచున్నవుడు భిన్న భిన్నానుభూతుల నిచ్చుచున్నను చిట్టచివర 
కానందమునేయిచ్చును. కారమును తినుచున్నప్పుడు కన్నులవెంట నీరు వచ్చినను 
మనము తినుచు ఆనందించుచునే యున్నాము. కన్నులు చెమర్చినవి. కదా యని 
దానివలన ఆనందము కాక దుఃఖము కల్గిన దనరాదు. అప్లే కావ్యరసముల లో 
శృంగారము, వీరము, కరుణము, మొదలగువాని వలన భిన్నానుభూతులు కలిగినను, 
తుదకు కలుగునది యానందమే. కరుణ రసాస్వాదనమున కన్నుల వెంట నీరు 
వచ్చినంతమా[తమున నది దుఃఖమునే కలుగచేయుచున్న దనుకొనుట పొరపాటు. 
దీనివలన కూడ మన కానందమే కలుగు చున్నది. భరతు డిచ్చిన యుపమానము లో 
నింతటి యర మిమిడి యున ల 

కావున రసము లన్నియు నానందదాయకములే. 

ఇక రససంబంధ మగు మరికొన్ని విషయములు - అనగా కావ్యమున 
రసమునకు గల స్థానము, రససంఖ్య - రసానుగుణములగు వృత్తులు, రీతులు, 
రసాధిదేవతలు - వర్ణములు, రసాభాసము రసదోషములు - ఇత్యాదులు ఆయా 
(పకరణములలో స్టూలముగ వివరింప బడినవి. ఈ రసములు తొమ్మిది యని 
రససంఖ్యా (ప్రకరణమున నిరూపీంప బడినది. కావున ఆ నవరసములకు ఏవి 
పోషకములు, ఏవి విరోధములు అనునవి ఆయా (పకరణములలో సం[గహముగ 
చెప్పబడినవి. 

నవరసముల వలన కలుగు ఆనందము విగళవే ద్యాంతరము. (బహ్మాస్వాద 
సహూోదరము. అఖండ స్వ(ప్రకాశానంద చిన్మయము. సాహా త్యదర్ప ణకారుడు 
ఈయర్థమునే - 

“సతో దేకా దఖండ స్వపకాశానంద చిన్మయ: 





కరుణరసము -ఆం| ధవాజ్మ యము 

ఇది కేవల సరసిద్దాంతమునకు సంబంధించిన సిద్దాంతవా సము కాదు కావున రససంబంధమగు 
సర్వవిషయములకు విపులీకరణము అనావశ్యకమని భావించి విషయము సం(గహముగ 
మా(తమే (వాయబడినది. 


8 


79 


'సత్త్యో(దేకా దఖండ స $(పకాశానంద చిన్మయ: 

వేద్యాంతర స్పర్శశూన్యో (బహ్మాస్వాద సహోదరః 

లోకోత్తర చమత్కార పాణ: కెశ్చితృమాత్స భిః 

స్వాకార వదభిన్నత్త్వే నాయమాస్వాద్యతే రసః 

- త్స. వర్క్‌ క్ట, లె: 

అని చెప్పయున్నాడు. 

దైవతాధివాసమై (బహ్మానంద సబహ్మచారి యగు రసానందమునందించు 
నిట్టి రసావతారము నుపాసించుట వలన కలుగు ఫలితములను అల్లరాజు. 

'దానేముఖ్యం ఫలం పుణ్యం కీర్తి స్త తానుషంగికే 

యథాయథా రసేపుణ్యం ముఖ్యం (ప్రాసంగికం సుఖమ్‌” అని పేర్కొని 
యున్నాడు. 


30. రసరత్నప్రదీపిక, (ప. పరి.,కో.23 


80 


9 రూ కావ్యమున రసమునకు గల గానము 


కావ్యమున రసమునకు గల స్థానమును గూర్చి చర్చించుటకు పూర్వము 
కావ్యమన నేమో కొంతవరకు పరిశీలించుట యుచితము. మనసులోని మాటను 
సూటిగాను, అర్థమగునట్లును చెప్పుట ఒక విశేషము. దానినే రమణీయముగను, 
ఇంపుగొ లుపురీతిని, కనులకు గట్టునట్లుగను వ్యంగ్యగెరవముతో చెప్పినఅది “కళ 
యగును. రమ్యములగు శబ్దారములను కూర్చి ఒక భావమును కళాత్మకముగ 
చెప్పగలవాడు సాధారణముగ నూటికి ఒక్కడుండును. అట్టేవ్యక్తి యొక్క పలుకులు. 
అమృతసేచనము వలౌ నుండి అన్యుల మనస్సులను రంజింప జేయును ఆపల్కుల లోని 
అవ్యక్తమై న ఆనందము నాస్వాదించి లోకులు అతనిని గౌరవించుచుందురు. ఇట్లు 
గౌరవమును పాందువాడే కవి. ఆతని సృష్టియే-కర్మ-కావ్యమనబడును. 

ఈ కావ్యమును పలువురు పలువిధములుగా నిర్వచించియున్నారు. “కవనీయం 
కావ్యం' - వర్థింపతగినది కావ్యమని లోచనకారుడును 'కవయతీతి కవిః తస్యకర్మకావ్యం' 
-వర్ణించువాడు కవి. ఆతని కర్మకావ్యమని విద్యాధరుడును, 'కౌతిశబ్దాయతే విమృశతి 
రసభావాన్‌ ఇతికవి* తస్యకర్మకావ్యం' రసభావములను విమర్శించువాడు కి 
వానికర్మకావ్యమని భట్టగోపాలుడును, “లోకోత్తర వర్తనానిపుణ కవి కర్మ కావ్యం - 
లోకోత్తర వర్ణనానిపుణుడగు కవియొక్క కర్మ కావ్యమని మమ్మటుడును నిర్వచించి 
యున్నారు. ఇవికాక మరికొన్ని నిర్వచనములు కలవు. 

1. ఇష్టార్థ వ్యవచ్చిన్నా పదావళీ - కావ్యాదర్శము, దండి! 

2. కావ్యం రసాదిమద్వాక్యం (శుతం సుఖవిశేషకృత్‌ - :అలంకారేఖరము, 
శౌద్దూదనిః 

౩. _ నిర్జోషం గుణవత్కావ్య మలంకారె రలంకృతమ్‌, రసాత్మకమ్‌ కవిః కుర్వన్‌ 
కీర్తిం (పీతించ విందతి - :సరస్వతీ కంఠాభరణము, భోజుడు: 


81 


00 ౫ రా ల 


10. 


Ll: 


12. 


eee 
14. 


నిర్ణోషా లక్షణపతి సరీతిర్లుణ గుంఫీతా సాలంకార రసానేక వృత్తిర్వాక్‌ 
కావ్యనామభాక్‌ చం దాలోకము, జయదేవుడు: 
రమణీయార్ధ (పతిపాదక శబ్దః కావ్యమ్‌ - *రసగంగాధరము, జగన్నాథుడు: 
శబ్దారై సహి తౌకావ్యమ్‌ -:భామహాలంకారము, భామహుడుః 
ననుశబారౌ కావ్యమే - :రుదటుడుః 

స @ 
కావ్యశబ్బ్దాఒ యం గుణాలంకార సంతయోః శబ్దార్ణయోర్వర్తతే స్‌ 
:కావ్యారింకారము, వామనుడుః 
సాధుశబ్దార్ణ సందర్భం గుణాలంకార భూషితమ్‌; సు ్పటరీతి రసోపేతం 
కావ్యం కుర్వీత కీర్తయే - ః వాగృటుడుః 
గుణాలంకార సహితౌ, శబ్దార్లై దోషవర్డితౌ...కావ్యం కావ్యవిదో విదుః - 
(పతాపరు[ దీయము, విద్యానాథుడు: 
తత నిర్జోషశబ్దార్ణ గుణవత్త్వే సతిసు టబు, గద్యాది బంధరూపత్వమ్‌, 
కావ్యసామాన్యలక్షణమ్‌ - *సాహి త్యసారము, అచ్యుతరాయలు: 
గుణా లంకార సంయుక్తా, శబ్దార్దా రసభావగౌ, నిత్యదోష వినిర్ముక్తాకావ్యమిత్య 
భిదీయతే- :అలంకార చం|దిక్క న్యాయవాగీశుడు: 
తదదోషా శబ్దార్థాససుణావనలంకృతీ పునఃక్వాప - :కావ (ప్రకాశము మమ్మటుడుః 
వాక్యం రసాత్మకం కావ్యమ్‌ _ఃసొహీ త్యదర్పణము, విశ్వనాథుడుః 
కావ్యశబ్దమును నిర్వచించుటలో అది “కవికర్మ' మనుట వలన నాతని కొక 


(ప్రత్యేకత ఆపాదింపబడుచున్నది. ఉజ్జ్వల గుణసంపత్తి కలవాడు కవి అగుటచే అతని 
కవితారూపగుణసంపత్తి అతని కావ్యమున ప్రతిబింబించుచుండును. కవిపురాజన్మసుకృత 
ఫలముగ (ప్రతిభను కలిగియుండి, లోకశాస్త కావ్యద్యవే క్షణము వలన వ్యుత్పత్తిని 
గడించి, నిరంతరాభ్యాసముచే వానిని రసవత్తర మగు రీతిని తన కావ్యమున ప్రదర్శించును. 
మమ్మటుని నిర్వచనానుసారము లోకోత్తర వర్షనానిపుణుడే కవి. మిగిలినవారు 
చెప్పినదాని సారాంశమును ఇదియే. అయినను ఈతని వాక్యము మరింత స్పష్టతా 
సంపాదకము. లోకోత్తర వర్ధనానైపుణ్యము బుషులకే సాధ్యమగును, నాన్ఫషి 
కురుతే కావ్యమ్‌ అని గదా ఆర్యోక్తి బుషులు (కాంతదర్శనులు. వారికి క్రాంతదర్శిత్వము 
తపోబలమున దేవత్మాపీణమున లభించినది. ఇట్టేవారే మహాకవులు (ప్రాచీనులు 
“కవిర్మనీష పరిభూ స్వయంభూ అని కవిని ఈశ్వరునిగనే కీర్తించిరి “బుషి 


82 


మం(తదష్టా' అనుట వలన బుషి లౌకికాలౌకిక వస్తువులను స్వయముగా 
దర్శించువాడగుచున్నాడు. కవి బుషి అనుటచే అతడు తొలుతత [దష్టయై ,పిమ్మట 
(సష్ట యగుచున్నాడు. కావున అతని కావ్యము లోకాతీతమును, అనితర సాధ (మును 
అగు వస్తుసంపత్తికి ప్రతిబింబమై యలరారు చుండును. “నాన్ఫషి కవిరిత్యుక్తమ్‌” అని 
భట్టతౌతుడును బుషి కానివాడు కవి కాలేడని పూర్వులు నుడీవినట్టు చెప్పుచున్నాడు. 

పె నిర్వచనముల వలన తేలిన సారాంశము - లోకోత్తర వర్హనానిపుణుడగు 
కవికర్మ కావ్యమని, ఈ కావ్యమునకు దోషరహి తములు గుణసహి తములు, అలంకార 
యుక్తములు నగు శబ్బార్థములు కావ్యశరీరమని. 

ఆలంకారిక నిర్వ చనానుసారము విభావములచేతను, అనుభావములచేతను, 
సాత్త్వికభావముల చేతన, వ్యభిచారిభావములచేతను స్వాదువుగా చేయబడిన స్దాయి 
భావమే రసము.' 

ఇక కావ్యమున రసమునకు గల స్థానమును చూడవలసి యున్నది. వాజ్మయము 
నందలి (పతి కావ్యమునకు పరమ (ప్రయోజనము రసము. ఆంధకవుల రసదృష్టి 
(ప్రకరణాంతభాగమున వివరింప బడును. రసవిలసితము కాని కావ్యమునకు వేద 
పురాణ వెలక్షణ్యమును, కాంతా సమ్మితత్వమును కుదురవు. ఆం|ధవాజ్మ యమున 
రసతత్త్య్వము నరయుటకు ముందు తన్మూలమగు సంస్కృతము నందలి దీని 
తత్త్వమును పరిశీలింపవలసి యున్నది. నవీనులగు సంతాలంకారికులు కావ గమున 
రసమే [ప్రధానమని చెప్పి యున్నను సాహి త్యసిద్దాంత చర్చలు కావించిన [ప్రాచీనులలో 
మతభేదములు ఎన్నియో గలవు. ఆయా తీరులను పరిశీలించి రస, అలంకార గుణ, 
రీతి, ధ్వని, వ(కోక్తి అనుమాన, బౌచిత్యసం|పదాయములుగ సాహి త్యవిమర్శకులు 
విశ్లేషేంచుచున్నారు. ఇందేవియును పరస్పర నిరపేక్షములు కావు. [పాధాన్యవివక్ష 
వలన ఆయా వాదములు బయలు వెడలినవే కాని ఇతరములను కేవలము కాదన్నవి 
కావు. పంచాయతన పూజా సంప్రదాయము వలె ఇవన్నియును శిరోధార్యములే. 
అయినను “తథాపి తరుణేందు శేఖరే అన్నట్లు రసము ఈ సిద్దాంతవ్యాసమునకు 
విషయము. 


1. రసమును గూర్చి ఒకింత విపులముగానే పూర్వ |పకరణములో చర్చింపబడుట వలన 
నిట వాని చర్చ విడువ బడినది. 


83 


రససిద్దాంతమున కాద్యుడు నందికేశ్వరుడుని రాజశేఖరుడు చెప్పీ యున్నను 
భరతుడే దీనికి (ప్రవక్త అని చెప్పదగును. భరతుడు తన నాట్యుశా|స్తమున 'ఇతివృత్తంతు 
నాట్యుస్య శరీరం పరికీర్తితమ్‌' - “నాట్యమునకు ఇతివృత్తము శరీరము అని 
చెప్పి యున్నారు' అనినాడు. ఆతడు రూపకాత్మ విచారమును చేయకున్నను రసము 
శిరోధార్యమని అభిప్రాయ డినాడు. “నహి రసాదృతే కశ్చి దష్యర్థః (ప్రవర్తతే - 
రసాదృతము గానిదేదియు :నాబ్యమునః లేదనినాడు. దీనిని బట్టి ఆతని మతమున 
నాట్యమున ద శ్వేకావ్యముసః రసమునకు గల (పాధాన్యము వ్యక్తమగుచున ఎది. 

తరువాత దీనికి పట్టము గట్టిన అలంకారిక ప్రకాండుడు ఆనందవర్హనుడు. “రసమే 
కావ్యమున కాత్మ, అన్యము కాదు అని ముక్తకంఠమున చెప్పిన మహనీయుడు 
అభినవగుప్పుడు. “రసేనెవ సర్వం జీవతికావ్యమ్‌ నహి రసశూన్యం కించిదస్తి, రసేవ 
వస్తుతః ఆత్మావస్త్యలంకార ధ్వనీతు సర్వథారసం (ప్రతిప ర్యవనే స్యేతే' - వాస్తవమునకు 
రసవే కావ్యమున కాత్మ. వస్త్వ్వలంకార ధ్వనులు సర్వథా రస రసప పర్యవసాయులే అగును. 
ఆనందవర్షనుడు “కావ్యాత్మాధ్వనిః అన్నను అతడు రసవాదియే. భరతుని 
రససిద్దాంతము లోని లోపములను అతడు ఈ [కిందివిధముగా కొలదిగా సవరించెను. . 
అతివాస్త్యవ్యాప్తి దోషపరిహారము గావించి నిష్కృష్టము చేయుటయే అతని ఆశయము. 
రసము వాచ్యరూపముగా గాక వ్యంగ్యరూపకముగా నుండవలయును. దీనిచే రసధ్వని 
ఏర్పడుచున్నది. కనుక నీతని ధ్వని సంప్రదాయము రససం(పదాయమునకు 
పెంపుదల మా(తవే. రూపకమునకు మ్మాతవే గాక (శవ్యకావ్యమునకును 
రససిద్దాంతమును వర్తింప చేయవలెనని ఈతని దృష్టి. ఆనందవర్రనుని వలె 
(ప్రాచీనులగు నాలంకారికులెవ్వరును కావ్యాత్మవిషయమై ఇంతగా వివేచింపలేదు. 
ఈ సిద్దాంతమునే అభినవగుప్త మమ్మట విశ్వనాథ జ గన్నాథులగు సర్వాలంకారికు లును 
(గహ ంచిరి. 

ఆలంకారికులు [ప్రాధాన్య వివిక్షవలన వేరు వేరు సం(పదాయ (పవర్తకులౌనను, 
రసమును తమ తమ (పధాన విషయము లందే అంతర్భవింప చేసిరి. నాట్యమును 
(ప్రధాన విషయముగా ' నెంచిన భరతుని మతమును రసము నాట్యస్వరూపము. 
“నాట్యంచరసఏవే త్యుక్షపాయమ్‌'. భానుహదండ్యాచార్యుల మతము లందలంకారములే 
(ప్రధానము లయినను రసము వానియందు అంతర వింప బడినది. “రసవద్దర్శిత 


84 


సృష్ట శృంగారాది రసం యథా” ఃకా.లం., 3-6: “రసవ[దసపేశలమ్‌' అని దండి 
కావ్యాదర్శము. వామనుడు రసమును కాంతి గుణము నందు అంతర్భవింపజేసెను. 
“సమ్మగరసత్వం కాన్తిః ఆనందవర్దనుడు ధ్వని కావ్యాత్మ అని చెప్పి రసమే ధ్వని 
యగునని చెప్పెను. రుద్రటుడు “తస్మాత్‌ కర్తవ్యయత్నేన మహీ యసా రసైర్యుక్తమ్‌' 
అని చెప్పినాడు. “జొచిత్యం రసవిద్దస్య స్థిరం కావ్యస్య జీవనము అని 'క్లేవేం[దుడు 
లనెను. ఇక మహిమభట్టు తన వ్యక్తి వివేకమున ధ్వని సిద్దాంతమును ఖండించెను. 
అనువేయము వస్త్వలంకార రస్మాశయమని మువ్విధముగ విశ్తేషించుటచే 
మహి మభట్టునకు రసముపై గల అభిమానము వ్యక్త మగుచున్నది. ఇట్లు 
(పాచీనాలంకారికుల లో స్టూలముగ కొందరును, సూక్ష్మ వివే చనమున కొందరును 
రసమును అంగీకరించియే యున్నారు. కుంతకుడు మా(తము రసమును గూర్చి 
(ప్రస్తావించినట్టు కానరాదు. 

సంస్కృతాలంకారికుల మతములనుసరించి కావ్యమున రసమున కెట్ట 
స్థానము కలదో పెని చెప్పిన వానిని బట్టి విదిత మయినది. ఆధునిక విమర్శక్టు. 
లందరును రసమునే (పధానముగ నిర్ణయించి రనుటకు ఎట్టి విప్రతిపత్తియు 
నుండదు. 

ఇక ఆంధ కవి లాక్షణికుల రసదృష్టిని పరికింతుము. ఆం(ధవాజ్మయమున 
రసమునకు గల గౌరవము మొదటినుండియు నిలుపబడి యున్నది. (పథమాం|ధ 
కవియు, (పథమ లాక్షణికుడును అగు వాగనుశాసనుడు ఆం|ధశబ్ద చింతామణిలో 
'విశ్వ(శ్రేయః కావ్యమ్‌ తదదోషా పరికృతౌ చవాగర్జౌ, సావాగ్యా రసవృత్తిః సాధ్యోహి 
రసో యథాతథం కవిభిః' అని వివరించుటలో అతని కావ్యరసదృష్టి స్పష్టమగుచున్నది. 
నవీనులగు సంస్క్టృతాలంకారికులు రస ప్రాధాన్యవాదులగుటచే వారినే యాదర్శముగ 
(గ్రహించిన మనవారి మతము చెప్పకయే సువిజ్ఞేయ మగును. 

తాము రసవత్కావ్యములను నిర్మించుచుంటిమని కంఠోక్తిగా చెప్పు కవులు 
కొందరు కలరు. పాల్కురికి సోమనాథుడు. 


2. (పథమ లాక్షణికుడన్నది వివాదస్పద విషయము ' 


85 


“నానేర్చు కలది వర్ణన సేయువాడ 

నవరస రసికత భువిని బేర్కొన్న 

శివకవి [పవరులు చిత్తంబు అలరి 
అని తన బసవపురాణమున చెప్పినాడు. 

తిక్కన తన భారతమున “'హృదయావ్లిది...నానారసాభ్యుదయోల్లాసి...'అని 
నుడివి యున్నాడు. గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణమున - 

“పదము లర్ధంబులు భావముల్లతులు పదశయ్య లర్థసౌభాగ్యముల్యతులు 
రసముల కల్పన్మల్సాస సంగతులు అసమానరీతులు నన్నియుఃగలుగ 
శినాథుడు కాశీఖండమున- 

'వ్యాకుత్తుతిక్క యజ S (పకారము రసాభ్యుచిత బంధముగ నొక గ్రాకమాటు*ః 
(ప.ఆ., ప. 13౯ఆని నుడీ యున్నారు. 

రామరాజభూషణుడు వసుచరి[ తమున- 

“ఒక్కాక్క కావ్యంబు రసోచిత చమ త్కియా కల్ప భవ్యంబుగా నొనరింప' 
అనియు, హరిశ్చం[ద నలోపాఖ్యానమున- 

“హరిశ్చం[ద నల కథాయుగ యుగపదనుసంధాన బంధుర 

రసానుబంధంబగు చితప్రబంధంబు నిర్మింప(బూని” 
అనియు, నరసభూపాలీయమున (ప్రతాపరుదీయము ననుసరించి - 

“అసద శే రస పధాన శబ్దార్ధములును, 

రీతులును, వృత్తులును, నలంకృతులు, గుణము 

లాదియగు లక్షణంబు లన అలరు కావ్య 

సరణీయందు రలంకార సారవిదులు” -:1-20; 
అనియు చెప్పేయున్నాడు. 

కంకంటి పాపరాజు ఉత్తరరామాయణమున - 

'మృదు వచోధారార్థ సందర్భ నిర్భర తత్త దసముల్‌ రహింప రచియింప 
బూనితిన్‌ వేడుకన్‌....” -పీఠిక 3: అని కలదు. రాజశేఖర శతావధాని గారు 
రాణా పతాపసంహ చరి తమున - 

“అలరు తేనెల మణుపించు పలుకు(బొందు, పలుకు(బొందున కుచితమౌ 


భావపు 


cp 


86 


భావపుష్టకి దగు రసవెభవంబు గూర్చుధన్యుండెపో కవికుంజరుండు 
అని చెప్పిరి. 

కుమార ధూర్జటిని గాంచి ఆర్వీటి చినవెంకట్నాది గారు - 

'చి తముగా(గ జిన్నపుడె చేసితివౌ రసముల్‌ చెలంగ సా 

మితి చరి తమున్‌ sles sre Bes ' 
అని అనుటచే నీతడు రసవత్తరమగు కావ్యమును నిర్మించినాడని విదితమగుచున్నది. 
“కృష్ణరాయ విజయమునః 

దేవతలు కృతిభర్తలుగా నున్న కొన్ని సందర్భము లందు కలలో సాక్షాత్కరించి 
రసోదంచిత కావ్యరచన చేయుమని కవులను ఉత్సాహపరచినట్టును వాజ్మయమున 
గాథలు కలవు. ఉదాహరణమునకు - తిక్కనార్యుని కృతిభర్త యగు హరిహర నాథుడు 
తిక్కనను గాంచి +వెదికమార్ల...కావ్యరసముంగొనియాడుచు నుండెదెప్పుడున్‌ ' అని 
అనుటలో తిక్కనార్యుని రసపోషణ దృష్టి విదితమగు చున్నది. 

కొందరు కవులు తమ ఆశ్వాసాంత గద్యము లందు తమకు గల బిరుదములను 
చెప్పికొనుట వలనను వారి వారి కావ్యలక్షణములు కొంతవరకు తెలియుచుండును. 
ఉదాహరణములు -నాచనసోమన తన ఉత్తర హరివంశమున “శ్రీ, మత్సకలభాషా 
భూషణ సాహిత్యరసపోషణ సంవిధాన చక్రవర్తి అని చెప్పికొనుట. రామరాజ 
భూషణుడు వసుచరి[తమున “సంస్కృతాం| ధభాషాసా[మాజ్య సర్వంకష చతుర్విధ 
కవితా నిర్వాహక సాహి త్యరసపోషణ రామరాజభూషణ' అని చెప్పేకొనుట. “రసవత్కావ్య 
నిర్మాణచాతురీధురీణ' అని రాణాపతాపసింహచరి[తమున ఉండుట. 

మరికొందరు కుకవులు నాక్టేపేంచు సందర్భము లందును తమ రసపోషణమును, 
తదితర కావ్యలక్షణములను వ్యంగ్యముగ చెప్పి కొనిరి. ఉత్తరరామాయణము నందలి 
“పలుకుల పాందులేక రసభంగము చేయుచు....' అను తిక్కన గారి పద్యమును, “నవ 
శబ్దార్థ రసానుబంధ పదవిన్యాస | క్రియాభావ గౌరవ పాకధ గనిరీతి శయ్యల.......'అను 
జక్కన విక్రమార్క చరితము నందలి పద్యమును ఉదాహరణములుగ చెప్పవచ్చును. 

తమ తమ కావ్యలక్షణములను పాతముఖమున వ్యంగ్యము లుగ 
చెప్పుచుండుటయు ఆం| ధవాజ్మ యమున కాననగు చుండును. పింగళి సూరనార్యుడు. 
కళాపూర్ణోదయమున కలభాషిణీముఖముగ “పాసగు ముత్తెపుసరుల్‌ పోహళించెడు 
లీల....రసభావములకు నర్లంబులగు వెదర్శి మొదలైన రీతు లిమ్ముగ నమర్శి....' 
అని చెప్పుట చక్కని యుదాహరణము. 

87 


చూడామణి పీఠిక యందలి “భావరస (పసంగముల పర్వు నలంకృతి 
లక్షణము” 11-118 అను (పతిజ్ఞావచనము ననుసరించి పెద్దిరాజు మతమున కూడ 
రసమే (పధాన మనుటలో నెట్టి దోషమును లేదు. అన్నకవి - 

“తగరసా శయ వాక్యసంతతులు( గూర్చి 

కావ్యము లొనర్చ్భు వారపో కవులనంగ 

నట్టు గావున నేభావ నైన గవిత 

పలుకు వారికి సాధింపవలయు రసమూ -2:6.1, ఏ.36: 
అని రసమును గూర్చి వివరించి యుండుటచే రసవిషయమున ఈతని దృష్ట 
ఎట్లున్నదో తెలియుచున్నది. ఇవన్నియు నొకెత్తు. విశ్వనాథ వారిది మరియొక 
యెత్తు. వీరు తమ రామాయణ కల్పవృక్షమున - 

“కవి (పతిభ లోన నుండును గావ్యగత శ 

తాంశముల యందు. దొంబదియైన పొళ్లు 

(పాగ్విపశ్చిన్మతంబున రసము వేయి 

రెట్లు గ్‌'ప్పది నవకథాదృతిని మించి” 
అని చెప్పి యున్నారు. ఆలంకారికులుగ [పసిద్ది లేకపోయినను కళా పపూర్ణ విశ్వనాథ 
సత్యనారాయణ గారి అభిపాయము మనవారి ద ఎపికి నిదర్శనము. 

తెలుగు కవుల, లాక్షణీకుల రసదృష్టని పెవిధముగ చూచితిమి కాన కావ్యమున 
రసస్థితి మరికొంత తెలియనగుచున ఎది కావ్య పయోజనము అందు కూడ (పధానముగ 
రసానందమే పేర్కొనబడుటచే రస్మప్రాధాన్యము తెలియుచున్నది. 

“యథా బీజాదృవే ద్వృక్షం వృక్షాత్పుష్పం ఫలం యథా 

తథామూలం రసాస్సర్వే తేభ్యో భావావ్యవస్థితాః* 
అని నాట్యుశా[స్తము. 

బీజము నుండి వృక్షము, వృక్షము నుండి పుష్పఫలాదులు ఎట్టు కలుగుచున్నవో 
అస్టే సర్వభావములకును రసములే మూలము. భావములు వానియందే వ్యవస్థితము లయి 
యున్నవి. కవిగతమగు రసము కావ్యగత మగును. కావుననే ఆనందవర్షనుడు 
“శృంగారీచేత్‌ కవిః” అని. పేర్కొనినాడు. అది నటవ్యాపారము వలన అభివ్యక్తమయి 


3. నాట్యశాస్తము, అ.6, కై.38 
4. ధ్వన్యాలోకము, 3వ ఉద్యోతము, శో42 


88 


సామాజికునిచె ఆస్వాదింపబడుచున్నద. కవిగతమై నదే సామాజికగతమును 
అగుచున్నది. కనుకనే “కవిర్లిసామాజిక తుల్యఏవి అని భట్టతౌతునిచే చెప్పబడినది. 
దీని ననుసరించి కావ్యము వ క్షస్థానియము. అభినయాది నటవ్యాపారము 
పుష్పస్థానీయము. సామాజిక రసాస్వాదనము ఫలస్థానీయము అని చెప్పవచ్చును. 

ఒకొక్క కవి ఒక్కాక్క రసమును అభిమానముతో పోషించినప్ప టీకి కవి 
సర్వరససిద్దుడే. ఆయా సమయముల కనుగుణముగ శబ్బార్థరీత్యలంకారాదు లను 
ఆయా రసములకు పోషకములుగ నొనర్బుట కవికి సహజము. కవి వ్యక్తీగత 
నెపుణ్యమ ననుసరించి ఆ కావ్యగత లక్షణములలో వెవిధ్యము గోచరించు చుండును. 
.వెవిధ్యము లెన్నియున్నను ఆస్వాదితమగు రసము అఖిండరూపమే. అట్టి రసోదయ 
(క్రమమును సారభూతమగురీతని భట్టుమూర్తి - 

“సరళవిరాజ దుచ్చరణ శస్తము వర్ణము, వర్ణపంక్తీ వి 

స్తరము పదంబు; తత్పదవితానము వాక్యము; వాక్యభేద సుం 

దరతరమర్ధ ఘనతత్త్వ విబుద్దము భావ; మట్టి భా 

వ రుచిరు సుప్రసన్న విభవంబు రసంబొడయూర్ప నేరి నన్‌” 
అని పేర్కొనినాడు. 

ఈ విధముగ కావ్యమునరసమునకు పరమపదము, ఆత్మస్థానము నీయబడీ 
“రస్తేనైవ సర్వం జీవతి కావ్యమ్‌' అని అనబడుటయే కాక రసహీనమై నది కావ్యము 
కాజాలదు. అను స్థితికి కూడ వచ్చినది. రసానందవే కావ్య పరమ[పయోజనమని, 
ఇది [బహ్మానంద సహూదరమని, (బహ్మానంద సహోదరమగు రసానందమును 
కలిగించు కావ్యమును (వాయగలవాడే మహాకవి అని అతడే బుషితుల్యుడని 
పూర్వుల ఆశయము. 


89 


3. ఇ. రససంఖ్య -ా రసానుగుణ వృత్యాదులు 


రససంఖ్య ! 

అనంతావె వేదాః అని యున్నను వేదములు నాల్గనియే (పసిద్ది. అ్లే 
అనంతావె రసాః అని యున్ననునవరసము లనెడి వ్యవహారమే లోకమున ప్రసిద్ధము. 

రసముల సంఖ్యను సూచించును నాట్యుశా[స్తమున భరతముని చెప్పిన 
శోకమునకు పాఠాంతర వేర్పడుటచే రసము లెనిమిదియో! తామ్మిదియా! 
అనువిషయము వివాదాస్పదమై నది. (పాచీనాలంకారికుల లో కొందరు ఎనిమిదియను 
పక్షమును, మరికొందరు తొమ్మిదియను పక్షమును అవలంబించి వాదించుచుండిరి. 
శృంగారాది రసములలో శాంతమును చేర్చుటయా! చేర్చకపోవుటయా! అనునదియే 
ఈ అభ్మిపాయభేదమునకు కారణము. ఈ భేదమట్టుండగా ఆర్వాచీనులాన 
అలంకారికులు కొందరు శాంతరసముతో కూడిన నవరసములకు మరికొన్ని 
(కొత్తరసములను చేర్చి రససంఖ్యను పదమూడింటివరకు పెంచి యుండిరి. ఇట్లు 
వివిధ రసభావములకు గల సూక్ష్మాతి సూక్ష్మభేదము లను గుర్తించి రససంఖ్యను పెంప 
యత్నించుచున్న వీరికీ (పతియోగముగ (పకృతిరసము ఒక్క_లే యనియు, 
మిగిలినవన్నియు దానికి వికృతులనియు చెప్పే రసముల కెక్యమును ఘటించినవారును 
కలరు. ఇట్టే (పకృతి వికృతులను చెప్పినవారిలోను ఐక్యము లేదు. వీరందరు ఒకే 
రసమునకు (పకృతిత్వము నాపాదించినవారు కారు. ఈరీతిగ శాంతము రసమే కాదని 
కొందరనిన అదియే (పకృతిరసము మిగిలినవి వికృతులని కొందరును, శృంగార 
మొక్కటియే రసమని కొందరును, కరుణమే రసమని కొందరును, అద్భుతమే 
రసమని యొకరును - ఇట్టు వాదములు చెలరేగినవి. అట్లే రసములు తొమ్మిదియే 
కాదు. భక్తీ కూడ రసమే యని ఒకరును, వత్సల మను రసమున్నదని కొందరును, 
(పేయోరసమునుగాహ్యమని కొందరును, మాయారస మనునది కలదని కొందరును 
అనిరి. వాస్తవమునకు వ్యభిచారిభావము లన్నియు రసములే యగునని కొందరును, 
ఇన్నిరసములు లేనేలేవు. ఒక్కటియే రసము అని కొందరును వాదములు చేసిరి. 
ఇట్టు రసములను చూర్చి ఏకాభి పాయములేక వాదములు పెచ్చరిల్లినవి. 


90 


భరతుని నాట్యుశాస్తమున : 

“శృంగార హాస్య కరుణ రాద వీర భయానకాః 

బీభత్సాదు త సంజ్ఞా చేత్యష్టా నాట్యే రసాః స్మృతాః -:అ.6,శో. 15: 
అని ఎనిమిది రసములు పేర్కొనబడి, వానికి స్థాయిభావములు వరుసగా - 

“రతిర్హాసశ్చ కోకళ్ళ (కోధోత్సాహో భయంతథా 

జుగుప్వొ విస్మయక్సేతి స్థాయిభావాః (పకీర్తితాః-:అ.6,కో. 17: 
అని షేర్కొనబడీ యున్నది. వీనిలో శాంతరస (ప్రస్తావనము లేనందున రసము 
లెనిమిదియే యని కొందరు భావించిరి. చాలకాలమువరకు కవులు కూడ యిష్లే 
భావించిరి. కాళిదాసు అభి పాయమున భరత పోక్రములగు రసములు ఎనిమిదియే 
యున్నట్లు అతని వ్మికమోర్యశీయము నందలి “మునినా భరతేనయః అను 
వాక్యముల ననుసరించి న్నిర్ణయింప నగును. దండి తన కావ్యాదర్శము నందును 
ఎనిమిది రసములనే లక్ష్య లక్షణ పూర్వకముగ వివరించి యున్నాడు. 
శాంతము రసమగునా? 

ఈరీతిగా భరతుడు ఎనిమిది రసములను మా(తమే చెప్పెనని కొందరు 
భావించు చుండ, మరికొందరు (పకృతము మన- కంప లభ్యమానముగు 
నాట్యశా[స్త గంథములలో శాంతరస (ప్రస్తావన ముండుటను ఆధారముగ గొని 
నవరనవాదము చేయదొడంగిరి. శాంతరసాభిమాను లగు కొందరు తమ 
అభి పాయములను భరతుని నాట్యశా(స్తమున తదుపరికాలమున చేర్చి యుండవచ్చును. 
శాంతరసమును స్థాపించిన వారిలో (పథముడుగ వాసుకి పేర్కొనబడుచున్నాడు. 
మరికొందరి దృష్టిననుసరించి కో హలుడనువాడు శాంతరస సిద్ధాంతమును బలపరచినట్లు 
తెలియుచున్నది. కాని వీరిరువురి యొక్క (పమాణవాక్యములు లభ్యములు కాలేదు. 
తదుపరి ఈశాంతరసమును గూర్చి విచారణ జరిపి, నిర్జారించినవాడు భట్టోద టుడు. 
నాట్యశాస్త్ర వ్యాఖ్యాతలలో కూడ ఈతడు (ప్రథముడుగ కన్పట్టుచున్నాడు. ఈతడు 
తన కావ్యాలంకార సారసంగహమున నవరసములను ఉదాహరించినాడు. కావునే 
ఈతడే భరతుని తరువాత స్వమతానుసారముగ కొన్ని మార్పులు చేసియుండునని 
కొందరు ఊహి ంచుచున్నారు. ఈవిధముగ నవరసవాదము బయలుదేరినది. 

ఈతని పాఠ మిట్టున్నది - 

“శృంగార హాస్య కరుణ రాద వీర భయానకాః 


91 


బీభతా ఎద్భుత శాంతాశ్చ నవనాక్ష్యే రసాః స్మృతా” 

“రతిర్హాసశ్చ శోకశ్చ [కోధోత్సాహో భయం తథా 

జుగుప్పా విస్మయ శమాఃస్థాయిభావా |పకీర్తితాః' 

శాంతమను రసమును, శమమను స్థాయియు - ఈరెండును ఈక్టోకము 
నందు పేర్కొ_నబడినవి. ఉదృటుని తరువాత ఆనందవర్రనాభినవగుప్తులు మున్నగువారు 
శాంతము నంగీకరించి, ఒక రసముగ [పతిపాదించిరి. మమ్మటుడు కూడ శాంతో=పి 
నవమో రసి అని దీని నంగీకరించి యున్నాడు. తరువాతి ఆలంకారికుల లో 
ధనంజయుడుతప్ప మిగిలిన వారందరును శాంతమును తొమ్మిదవ రసముగ 
నంగీకరించిరి. దశరూపక వ్యాఖ్యాత యగు ధనికుడు దృశ్యకావ్యము లందు మా(తము 
శాంతము పనికిరాదనియు, (శవ్యకావ్యమున ఇది |గాహ్యమే యనియు చెప్పినాడు. 
విశ్వనాథుడు, పండితరాయలు మున్నగువారందరును దృశ్య (శవ్యో భయములందు 
శాంతమును అంగీకరించిరి. నవరసవాదులలో అ|గగణ్యుడుగ సేర్కొనదగినవాడు 
అభినవగుప్పుడు. | 

అష్టరసవాదుల వాద మీతీరున గలదు. భరతుడు తన నాట్యశాస్తములో “అష్టా 
రసా అని చెప్పకొనుటయే కాక, ఈతడు ఎనిమిది రసములకు మ్మాతము స్వర, 
లయ, గుణ, అలంకార, వృత్తి వృత్తములను నిరూపించి యున్నాడు. శాంతమునకు 
వీనిని నిరూపింపకపోవుటచే రసములు ఎనిమిది మామే అని వీరి అభి పాయము. 
భరతుడు శాంతరసము నంగీకరించి యున్న చో, ఆనందవర్దనుడు ధ్వన్యాలోకమున 
తన శాంతరస వాదమున కవష్టంభకముగ భరతుని వాక్యములను ఏల పేర్కొనలేదు. 
అని ఏరి (ప్రశ్నము. కావున వీరి వాదము ననుసరించి భరతుడు అష్టరసవాదియా! 
అనిపించును. 

కాని నవరసవాదులు తమ వాదము నిట్టు సమర్దించుకొందురు - భరతుడు 
శాంతరసమును బుజుమార్గమున కాక వ(కమార్గమున తెలిపెనని వీరి అభిప్రాయము. 
దీనికి ఆధారముగ వీరు - 

క్వచ్చిద్దర్మః కృచిత్కీడా క్వచిదర్థః క్వచిచ్చమః 

EES నాశ, 1-104 
'దుఃఖార్తానాం (శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం 
విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్బవిష్యతి న ' - నా.శా., 111-112: 


92 


అను భరతుని శ్లోకములను చూపిరి. నాట్యము దుఃఖార్తులకు ధర్మమును ఉపదేశించును. 
(శమార్తులకు వినోదమును కలిగించును. శోకార్తులకు అర్జోపదేశమును చేయును. 
తపస్వులకు శాంతిని సమకూర్చును. ఈరీతిగ ఆయా కాలములందు ఆయా 
వారలకు నాట్యము విశ్రాంతి కారణమగును. 

ఈ శ్వికమున “క్వచిచ్చమః' అని ఉండుటచే, అభినవగుప్పుడు శాంతరస స్థాపన 
సందర్భమున “మునినాఒప్యంగీ (క్రియతే కృచిచ్చమః ఇతివదతా' అని చెప్పి యున్నాడు. 
అంతయ గాక భరతుడు - 

“తువ్యంతి తరుణాః కామేవిదగ్దాస ఎమయాశితే 

అర్టేష్వర్ద పరాశ్చెవ మోక్షేష్యథ విరాగిణః 
విదగ్దులగు తరుణులు కామమునందున్సు, అర్థపరులు అర్థమునందును విరాగులు 
మోక్షమునందును సంతుష్టి నొందుదురు అనియు నుడివెను. ఈ శ్లోకము ననుసరించి 
విరాగులు శాంతరసాస్వాదకులని తెలియుచున్నది. కావున భరతుని దృష్టిలో శాంతము” 
కలదు. భరతడు శాంతము నంగీకరింపనిచో నాట్యమును 

“తెలోక్య స్యాస్య సర్వస్యనాట్యం భావానుకీర్తనమ్‌' - ౩నా.శా., 1-104: 
అని (తెలోక్యానుకరణము గ ఏల పేర్కొనును? ఇంకను భరతుడు నాట్యాంగము 
కానిదేదియు లేదని- 

'నతత్‌ జ్ఞానం సతత్‌ శిల్పం నసావిద్యా నసాకలా 

నసయోగో నతత్కర్మ నాకే స్మిన్‌ యన్నద ఎశ్యేలే*నా.శా., 1-113,114 
అని తెలిప యున్నాడు వీనినన్నింటి నాధారముగ చేసికొని చూచిన భరతుడు 
- శాంతరసము నంగీకరించెనని, కాని దానిని బుజుమార్షమున గాక వ| కమార్గమున 
నంగీకరించెనని తెలియుచున్నది. ఇట్లు బుజుమార్గమున కాక వ(కమార్గమున 
ఎందులకు చెప్పెనను (పశ్నమునకు అభినవగుప్పుడు తదుపరి సమాధానము నిచ్చి 
యున్నాడు. 

శాంతరసమును అంగీకరింపనివారిలో ముఖ్యుడు ధనంజయుడు. ఈతడు 
“శమమితి శకేచిత్సాహుః పుష్టిర్యాట్యేమ నెతస్య” - :4-36 శ్లో: - కొందరు 
శమమును పేర్కొనిరి. కాని దానికి నాట్యమున పుష్టిలేదు అని చెప్పియున్నాడు. 
దశరూపక వ్యాఖ్యాత యగు ధనికుడు - “అన్యేతు వస్తుతత్త్యస్య అభావం వరయంతి. 
అనాదికాల (ప్రవాహాయాతరాగద్వేషయో రుచ్చేత్తుమశక్యత్వాత్‌, నచ తథాభూతస్య 


93 


శాంతరసస్య సహృదయాః స్వాదయితాః రసంతో - వాస్తవముగ శాంతమను రసమే 
లేదని అన్యులు అనుచున్నారు. దీనికి కారణము అనాది కాల పవాహయాతములగు 
రాగద్వేషములను- ఛేదింపలేకపోవుట. రాగద్వేషనాశన రూపమయిన శాంతమును 
సహృదయ లాస్వాదింపజాలరని చెప్పి నాడు. దీనికి సమాధానముగ ఆనందవర్దనుడు 
- “యదినామ సర్వజనానుభవ గోచరతా తస్య నాస్తి నెతావతా అసౌ అలోక సామాన్య 
చిత్తవృత్తివత్‌ (ప్రతిక్టేపుం శక్య అని చెప్పియున్నాడు. సర్వజనులకు ఇది 
అనుభవగోచరము కాదు. అంతమా(తమున దీనిని (తోసివేయరాదని భావము. 
ధనికుడు శాంతమునకు రసత్వమును అంగీకరించెను. దృశ్యకావ్యము లందు దీనికి 
స్థానములేదని చెప్పి యున్నను [శవ్యకావ్యము అందు దీనిని అంగీకరించెను. శాంతమును 
నాట్యమున అభినయించుటకు వీలుండదు కావున దీనికి దృశ్య కావ్యమున (ప్రవేశము 
లేకపోవచ్చును. అతిసూక్షములగు వస్తువులను గూర్చి యై నను శబ్దముచే చెప్పవచ్చును 
అని “నను శాంతస్య అనభినేయత్వాత్‌ యద్యపి నాప్యేఒను ప్రవేశోనాస్తి. . ."అని 
చెప్పేయున్నాడు. ఈతని ఈ వాక్యము ననుసరించియే ఈతడు శాంతమును 
(శవ్యమున అంగీకరించినట్టు విదితమగుచున్నది. మరియు శాంతరసస రూపమును 
గూరి he 
'నయ్మతదుఃఖం నసుఖం నచింతా సదే వ్రషరాగౌొనచకాచి దిచ్చా 
రసస్తు శాంతః కథతో మునీందె సర్వేషు భావేషు శమ(పధానః 

అనియు చెప్పినాడు. ఎచ్చట దుఃఖము, సుఖము, చింత, ద్వేషము, రాగము, ఇచ్చ 
ఉండవో అచ్చట శాంతము ఉండును. సర్వభావములందును శమవే (ప్రధానము. 
మరియు శాంతము మోక్షావస్టయందే లభించుననియు, దీనికి సంచార్యాదులు 
లేవనియు, దీనిని సూటిగ చెప్ప జాలమనియు, నిత్యసంతుష్టి మై తి, దయ, ఉపేక్ష 
మున్నగువానిచే నిది అనుభవింపబడుననియు, ఆ ఆస్వాదము . కూడ ఇతర 
రసాస్వాదమున కలుగు చిత్త దుతి, వికాస, విస్తారరూపమే అనియు చెప్పి యున్నాడు. 
విశ్వనాథుడు “యుక్త వియుక్తదశాయా మవస్థితో యశ్శమస్యఏవయతః ........ త్త 
మోక్టావస్థ యందున్న శమముమా[తమే గక యుక్త వియుక్తదశ యందు, అనగా 
ఆ త్మసాక్షాత్మరదశయందుండు శమమును రసత్వమును పాందుననియు, దీనికి 
సంచార్యాదు లుండుననియు చెప్పినాడు. ఈతడు ద ఖే (శవ్యముల "రెండింటును 
శాంతము నంగీకరించినవాడు. రసమనుకర్షృనిష్టమని భావించిన కొందరు - 


94 


'శాంతస్య శమసాధ్యత్వాత్‌ నలేచ తదసంభవాత్‌ 

అష్టావేవ రసానాక్షే నశాంత స్త తయుజ్యతే' 
శాంతము శమసాధ్య మగుటచే నటునియం దది అసంభవము. కావున నాట్యమున 
రసములు ఎనిమిది మాతమే. అందు శాంతమునకు తావులేదు అని చెప్పిరి. కాని 
రసము నటనిష్టము కాక సామాజికనిష్టము కావున శాంతము రసముగా నుండ 
వచ్చును. సహృదయులు, శాంతులు, తత్త్వవిచక్షణులు నగు సామాజికులకు 
రసౌస్వాదవము కలుగు ననుటలో నెట్టి విప్రతిపత్తియు నుండబోదు. కావున 
కావ్యమునందు వలె నాట్యము నందును రనములు తొమ్మిదియే. ఈ 
అభి పాయానుసారముగ “శాంతోఒప్‌ నవమోరసః* అని చెప్పబడినది. 

సంగీతరత్నాకరమున 'నాట్యమున రసములు ఎనిమిది మ్మాతమే ఉండునని 
కొందరు చెప్పేరి. కాని ఇది సరికాదు. నటుడు రసాస్వాదనపరుడు కాకపోవుటచే 
రసము నటనివ్టము కాదు అని చెప్పబడినది. 

ధ్వన్యాలోక వ్యాఖ్యాత యగు చం|దికాకారుడు | పాసంగికేతివృత్తమున శాంతము 
అంగముగ మ్మాతవే యుండవచ్చుననియు, అధికారికేతివృత్తమున అంగిగ 
నుండరాదనియు నిర్దేశించినాడు. ఈ అభిప్రాయమును అభినవగుప్పుడు ఖండించినాడు. 
ఆతని ఖండనవిధాన మీతీరుగ నున్నది. బౌద్ద జాన కవులు 5వ శతాబ్ది యందె 
శాంతమును అంగిరసముగ నంగీకరించిరనియు, జైనుల అనుయోగాధ్యర సూ| తము 
దీనిని (ప్రశాంతరస మనుపేర ఆంగిగ (గహి ంచినదనియు చెప్పినాడు. శాంతమును 
కొందరు దయావీరమున అంతర నింప చేసిరి. కాని అది సరికాదు. ఏలన శాంతమునకు 
నిర్వేదము స్థాయి: వీరమునకు ఉత్సాహము స్థాయి. శాంతము అహంకార |పశమము. 
ఉత్సాహము అహంకారరూపము. కావుననే విశ్వనాథునిచే “నిరహంకారరూపత్వా 
ద్దయావీరాది రేషనో” - నిరహంకారరూప మగుట వలన శాంతము దయావీరము 
కాదు అని చెప్పియున్నాడు. మరియు సాహిత్యదర్పణకారుడు దయావీరాదులు 
అహంకారరహి తము అయిన శాంతమున అంతర్భవించును కాని శాంతము దానిలో 
నంతర్భవింపదనియు చెప్పినాడు. అభినవగుప్పుడు శాంతము రసము కాదనివారి 
వాదములను సహేతుకముగ ఖండించి శాంతమును నవరసముగ స్థాపించినాడు. 
చిత్తవృత్తి విశేషములగు రత్యాదులు కవి నట వ్యాపారముచే ఎట్టు శృంగారాది 
రసములుగ నాస్వాద్యము లగుచున్నవో, అట్టె మోక్షాభిధాన పురుషార్రమునకు 


95 


ఉచితమైన చిత్తవృత్తి విశేషము రసస్వరూపము నొంది ఏల ఆస్వాద్యము కారాదు? 
అని వాదించినాడు. కావున ఈతని మతము ననుసరించి అనాది కాలప్రవాహ 
యాతములగు రాగద్వేషములను ఛేదింపగల వీతరాగు లుందురనియు, వారే 
మోక్షమున కధికారు అనియు, శాంతము నాస్వాదింపగల వారనియు తెలియుచున్నది. 

హరిపాలుడు సంగీతసుధాకరమున శాంతరసమును శాంతరసమని, (బహ్మరస 
మని రెండువిధములుగ విభజించెను. (బహ్మరసము నిత్యము, స్థిరము, శాంతము 
అనిత్యము, అస్థిరము ననియు తెలిపినాడు. నిర్వే దస్తాయిక మగు శాంతము మోక్షమునకు 
గొనిపోవదనియు, ఆనందస్థాయిక మగు |బహ్మరసమే మోక్షమునకు గొనిపోవుననియు 
ఈతని సిద్దాంతము. 

పె చర్చల వలన తేలిన సారాంశము - భరతుడు శాంతమును నిర్రేశింపలేదు 
కావున శాంతము రసము కాదని కొందరును, కావ్యము నందది అధికారికముగ కాక 
(పాసంగికముగ నుండవచ్చునని కొందరును, (శ్రవ్యమున మా(తమే అది యుండవచ్చునని 
కొందరును, దృశ్య (శవ్యముల రెండింటి యందు అంగరసముగా మాతమే కొంద 
రంగీకరింపగా, అంగిరసముగ నుండవచ్చునని మరికొందరును వాదములు చేసిరి. 
తుదకు శాంతము తొమ్మిదియవ రసమని పలువురు ఆలంకారిక |పకాండులచే 
స్థాపంప బడినది. 
శాంతమునకు స్థాయి యేది? 

శాంతరసము స్థాపింపబడిన పిమ్మట దీనికి స్థాయి ఏది? అను (పశ్నము 
బయలుదేరినది. ఈస్థాయి విషయమునను మతభేదములు కలవు. 

శమము శాంతమునకు స్థాయి యందురు. కాని కొందరు శమము స్టాయికాదని 
చెప్పిరి. వీరి అభి పాయము ననుసరించి భరతుడు నలుబదితొమ్మిది భావములనే 
చెప్పినాడు. శమమును చేర్చినచో ఏబదిభావములగును. అంతియగాక శమ 
శాంతపదములు పర్యాయములు. శమ స్థాయికము శాంతమన్న శాంతస్థాయికము 
శాంతము కావలసి వచ్చును. ఇది సరికాదు. కావున శాంతమునకు శమము స్థాయి 
కాజాలదని వీరి వాదము. కాని వీరి వాదము నిట్టు పరాస్తము చేయవచ్చును. శమ 
శాంతములు పర్యాయములు కావు. భయభయానకములు హాస హాస్యములు, 
విస్మయాద్భుతములు ఎట్టు భిన్నములో ఈ శమ శాంతములును అస్తు భిన్నములు 
కావున శమస్థాయికము శాంతమనుటలో దోషము లేదు. 


96 


కాని ఏబది భావములగుట నాట్యశాస్త్ర విరుద్దము. ఇది ఒక యాక్షేపమే. దీని 
నాధారముగ చేసికొని మమ్మటాదులు నిర్వేదము శాంతమునకు స్థాయి అనిరి. 
“నిర్వేద స్థాయిభావాఖ్యః శాంతో౭_ఏ నవమోరస అని కావ్యపకాశమున గలదు. తమ 
వాదమున కుపబలకముగ నిరే్యదము అమంగళ పాయ మయినను, మాంగళికుడగు 
భరతుడు దీనిని వ్యభిచారులలో (పథమమున పేర్కొనుటకు గల కారణము నిట్లు 
చెప్పిరి. ఇది స్థాయిగను, వ్యభిచారిగను ఉండుటచే స్థాయులలో చివరిదానిగను, 
వ్యభిచారుల లో మొదటిదానిగను అన్వయించుకొనుటకు వీలుగా మధ్యమణి 
న్యాయమున దీనిని చెప్పు యుండవచ్చు ననిరి. ఈ అభి పాయమునే మమ్మటుడు 


“నిర్వేదస్య అమంగళ పాయస్య (పథమ మనుపాదే యత్వే౭ఒపి, 

ఉపాదానం, వ్యభిచారిత్వేఒపీ స్థాయిత్వాభిధానార్డమ్‌' 
అని కావ్య(పకాశమున చెప్పి నాడు. 

సరే దము దార్మిద్యము, వ్యాధి, అవమానము, అధిక్లేపము, (కోధము, 
తాడనము, ఇష్టజనవియోగము, తత్త్వ జ్ఞానము, మొదలగు విభావముల వలన జనించును. 
దారి.ద్యాదుల వలన కలుగు నిర్వేదము శాంతమునకు స్థాయి. ఈ అంశము 
సంగీతరతా కరమున “తత్తజ్ఞానజో నిరే టో స్యస్థాయి' అని చెప్పబడినది. ఈతని 

2) క్రై డు 
అభి పాయము ననుసరించి తత్త్వజ్ఞానమగు సల్‌ దము శాంతరస స్థాయి. దారి ద్యజ 
మగు నిర్వేదము కేవలము వ్యభిచారి భావము. ఇట్టి తత్త్వజ్ఞానజ మగు నిర్వేదము 
అమంగళము కాదని, మంగళ పాయమే యని భట్టుగోపాలుని మతము కూడ. 
“తత్త్వజ్ఞానశృ స్థాయ్యంతరోపమర్రకః' - తత్త్వజ్ఞానజమగు నిరే పదము స్టాయ్యంత 
రోషమర్హక మని అభినవగుప్తుడు. రుదటుడు సమ్యగ్దానము శాంతరసస్థాయిగ 
పేర్కొనెను. సమ్యగ్దాన మనగా శమవే. ఆనందవర్దనుడు 'శాంతశ్చ తృష్టాక్షయ 
సుఖస్యయఃపరిపోషు....” అని తృష్టాక్ష్యయమును స్టాయిగ పేర్కొనెను. ఆనందవర్దనుని 
కల్లో 5 wa : ల 

అనుసరించిన హేమచం[దుడు తృష్టాక్షయ సుఖమనగా శమమే యని !తృష్టాక్షయ రూప 
శమఃస్థాయి భావః చర్వణాం |ప్రాప్తః శాంతోరసః అని తన కావ్యానుశాసనమున 
చెప్పనాడు. . న్న 

భోజుడు సరస్వతీకంఠాభరణమున ధృతి స్థాయి అని చెప్పి, ఇది శమరూపమే 
యని, ధృతి విశేషమే యగుచున్నదని చెప్పినాడు. శృంగార (పకాశమున మా(తము 


97 


శాంతము శమనస్థాయికమని చెప్పెను. కావున ఈతని అభిప్రాయానుసారము ధృతి 
అన్నను, శమమన్నను నాక్కటియే. 
కొందరు ఉత్సాహమును స్టాయి అని తెలిపిరి. కాని ఇది వీరమునకు స్తాయి 
కావున ఆనందవర్దనాదులచే నిది ఖండింప బడినది. కొందరిమతము ననుసరించి 
“జుగుప్పు" స్థాయి. శుద్ద, క్షోభజ, ఉద్వేగములను మువ్విధములగు బీభత్సములలో 
శుద్దబీభత ము మోక్షసాధనము. కావున జుగుప్పు శాంతమునకు స్థాయి అని వీరి 
అభిప్రాయము. కాని అభినవగుప్పుడు శుద్దజుగుప ను శాంతరస వ్యభిచారిగ 
నంగీకరించినాడు. కొని నాయి కాజాలదని స్పష్టము చేసినాడు. కొందరు “ఆత్మరతి' 
స్థాయి అని చెప్పగా, అభినవగుప్పుడు దీనిని కూడ శాంతమునకు వ్యభిచారిగనే 
పరిగణించెను. కొందరు రత్యాదులు ఎనిమిదింటీలో ఏదెన ఒకటి శాంతమునకు 
స్థాయి కావచ్చుననిరి. అభినవగుప్పుడు దీనిని కూడ ఖండించి, తత్త్వజ్ఞానమే స్థాయి 
అని ,చెప్పినాడు. జ్ఞానానందాది విశుద్ద ధర్మయుతమై, విషయోపభోగ రహి తమై 
యుండు ఆత్మన్హాయి అని సారాంశము. ఈ 'స్టాయి ఇతర స్థాయుల వంటిది కాక . 
స్థాయితమ మయినది. మిగిలిన స్థాయిభావముల కన్నింటికి మూలభూత మయినది. 
దీనికి గల కారణము శాంతము (ప్రకృతి. మిగిలినవి వికృతులు. [పకృతి వలన పుట్టినవి 
_ మరల ప్రకృతిలొనే లీనమగును. ఆయా నిమిత్తముల ననుసరించి రత్యాదిభావములు 
శాంతము నుండి |ప్రవర్తిల్లి, ఆ నిమితములు తొలగగనే మరల నవి శాంతములో 
"లీనమగును. కావున శాంతము భిత్తి వంటిది. మిగిలినవి వానిపె [వాయబడు 
' చిత్తరువుల వంటివి. భిత్తి స్థిరమై నది. చిత్తరువులు ఆస్థరములు. కావున శాంతమే 
(పధానము. 
మరియు శాస్త్రముల నన్నింటిని పండితులు శమము కొజకే స ఎజించిరని, 
ఎవని మనస్సు శాంతముగ నుండునో వాడు సర్వశాస్త్రజ్ఞు డని , 
శమార్థం సర్వృశ్యాస్తాణి నిర్మితాని మనీషి ధభిః 
తస్మాత [ సర్వశా స్తజ్ఞః యస్యశాంతం మనస ఎదో 
అను క్లోకము వలన తెలియుచున్నది. కావున దీని ననుసరించియు శాంతము 
(ప్రధానమని తేలుచున్నది. 
భరతుడు శాంతరనము నేల (పస్తావింపలేదు? అను (పశ్నమునకు 
అభినవగుప్తుడిచ్చిన సమాధానము - భరతుడు వికృతిరసములనే పేర్కొన దలచెను. 


98 


శాంతరసము ఇతరముల కంచె ఉత్కృష్ట మగుటచేతను, మిగిలినవానికి మూలభూత 
మగుటచేతను, ప్రకృతిరస మగుటచేతను దీనిని ఉక్త పాయముగ బుజుమార్గమున 
పేర్కొనలేదు. అభినవగుప్నని కాలము నందలి నాట్యశా[స్త | గంథముల లోను శాంతరస 
(పసంగము లేదు. కాని ఈతని కంట పూర్వమందున్న నాట్యశాస్త్ర (గంథములలో 
శాంతరస (ప్రస్తావము కలదని “తథాచ చిరంతన పుస్తకేషు స్థాయిభావాన్‌.....” అను 
(వాతవలన తెలియుచున్నది. 

భరతుని నాట్యశాస్తమున శాంతరస (ప్రస్తావము లేదనువారు భరతుడు 
(ప్రకృతిరసమును గక వికృతిరసములనే పేర్కొనదలచెనని సమాధాన మిత్తురు. 
శాంతరస (పస్తావము నాట్యుశా(స్తమున గలదనువారి మతమున వివాదమే లేదు. 

మరి ఏంబది భావము లగుట అను ఆ'క్రేపమునకును సమాధానమును 
చెప్పవలసి యున్నది. శమము, నిర్వేదము అనునవి ఆత్మధర్మములు. కావున 
శమమన్నను, నిర్వేదమన్నను ఆత్మయొక్క పకృతి ధర్మమే వివక్షిత మగుచున్నది. 
కాని వికృతి కాకపోవుటచే శమస్టాయిక మనుటలో నెట్టి దోషమను లేదు. 

శాంతరస [ప్రధానములగు కావ్యము లున్నవా! అను ప్రశ్నమునకు సమాధానముగ 
మహాభారతము, సౌందరనందము, బుద్దచరి తము, మొదలగు శవ్యకావ్యము లను, 
(పబోధచం[దోదయము, భర్తృహరి నిర్వేదము, మొదలగు దృశ్యకావ్యములను 
ఉదాహరణములుగ చూపీరి. 

ఆనందాభినవగుప్తుల మతమున ' శాంతమే (పధానరసమని కొందరి వ్రాతల 
వలన స్పష్టమగుచున్నది. అభినవగుప్తున గురువగు భట్టతౌతుడు కూడ ఈ 
అభి పాయమునే తెలిపినట్టు కాణే పండితుడు తన '[600602 (0 Sahitya 
darmpana' లో |వాసినాడు”. 
(ప్రయసు సక 

రుదటుడు, తన కావ్యాలంకారమున 'దశమో రసః (ప్రేయాన్‌' అని (పేయస్సును 
పదియవ రసముగ పేర్కొని, దానికీ స్వేహమును స్థాయిగ పేర్కొనినాడు. “స్నేహ 


ననా 


Ls We know that Bhottatauta was the Guru of Abhinavagupta that he wrote a work called 
‘Kavya Koutuka' on which Abhinavagupta wrote a vivarana. One of his doctrines was that santa 
was at the head of all Rasas as it led to Moksha. 
-Introduction to Saniryadarpana 
-P.V.Kane 


99 


అ 


(పకృతిః (పేయాన్‌” అని చెప్పే “అన్యోన్యం (పతిసుహృద్యోర్వ్యవహారోఒ యం 
మతస్త తి స్నేహితుల పరస్పర వ్యవహారము (పేయము అనియు చెప్పినాడు. 
ఇంతటితో నూరుకొనక నిర్వేదాది వ్యభిచారిభావములయందు రస్యమానత్వము 
కలదు. కావున ఇవియు రసములే అని చెప్పినాడు. ఈ వాదమును (ప్ర పథమమున 
లేవదీసినవాడు భట్టులోల్లటుడు. ఈతడు రసములనంతములని, లోక పసిద్దిననుసరించి 
భరతుడు కొన్నింటినే యుదాహరించెనని అభిప్రాయ పడెను. రుదటుడు కూడ ఈ 
సిద్దాంతమునే బలపరచెను. నిర్వేదాది వ్యభిచారిభావములు కూడ సముచిత విభావాది 
 సామ్మా(గ్రిసముల్లసితములయిన రసము లగునను వీరి అభిప్రాయమును అభినవగుప్పుడు 
అంగీకరింప లేదు. 

దండి భామహాదులు కూడ (పయస్సును గూర్చి చెప్పియున్నారు. వీరి 
అభి పాయానుసారము ఇది (పియతరాభ్యానము మా(తమే. 'పేయం (పియత 
రాఖ్యానమ్‌'. ఉద్భటుడు (పేయస్సును అలంకారమా[తముగానే చెప్పినాడు. దండి 
అభి పాయానుసారము రతిమూలకము శృంగారము, (ప్రీతిమూలకము (పేయస్సు. 
ఈరెండును అత్యంత సన్నిహి తము అయినట్లు కన్చించినను ఇవి భిన్నములే. 
వాత ఎల్యము క 

భరతుడు ఆయా రసము అందలి వర్ణముల నెట్టు ఉచ్చరింపవలయునో 
చెప్పుచు “హాస్య శృంగారయో స్స్వరితోదాత్తె!, వీరరౌదాద్భుతేషు ఉదాత్త కంపితెః 
కరుణ వాత్సల్య భయానకేషు అను దాత్తస్వరిత కంపైః...... అని వాత్సల్యమును 
పేర్కొనెను. దీనినాధారముగ చేసికొని విశ్వనాథుడు “అథ మునీం[ దసమ్మతో 
వత్సలోరసః అని [ప్రారంభించి 'స్పుటం చమత్కారితయా వత్సలంచ రసం 
విదుః....” అని చెప్పినాడు. స్పుట చమత్కారిత్వము ననుసరించి వత్సలమును . 
కూడ రసమని తలంతురు. దీనికీ వతృలతాస్నేహము స్థాయి అని విభావాదులను 
కూడ నిరూపించిది. 

భోజహరిపాలదేవులును ఈ వాత్సల్యరసమును అంగీకరించిరి. జగన్నాథుడు 
ఈ వత్సలమును అంగీకరింపలేదు. 


భక్తి ః 
ఉజ్జ్వలనీ లమణి కర్త రూపగోస్వామి భక్తిని రసముగ అంగీకరించెను. మధుసూదన 
సరస్వతి దీనిని ఆమోదించెను. రూపగోస్వామికి పూర్వము నందు బోపదేవుడు, 
100 


- హేమ్మాది-ఇరువురు తమ భాగవతముక్తాఫల మందు, దానికి వ్యాఖ్య యగు కెవల వదక 
యందు భక్తిరసమును గూర్చి వివరించి యున్నారు. “స్పష్టం ముక్తిఫలే చెతద్య్భోపదేవేన . 
_ వర్షితమ్‌' అని రూపగోస్వామి తన ఉజ్జ్వ్యలనీలమణి యందు బోపదేవుని స్మరించెను. , 
మధుసూదన సరస్వతి భక్తిరస విభావాదులను వివరించినాడు. భగవదాకారతాచిత్తవృత్తి 
స్థాయిభావమని పేర్కొనెను. భగవదాకారతాచిత్తవృత్తికిని, భగవ(దతికిని అంత 
.భేదములేదనియు, ఈ చిత్తవృత్తిఫలమే భగవ దతి అనియు చెప్పి నాడు. 'భగవిద్విషయక 
(పేమ (పకర్సో భక్తిఫలమ్‌”. (శవణ కీర్తనాది సాధనములు కూడ భక్తి శబ్దవాచ్యములే 
అనియు చెప్పినాడు. పరమానందరూపు డగు భగవంతుడు మనస్సున (ప్రతిబింబించి 
స్థాయి భావత మును పాంది రసత్వము నాపాదించును. ఈరీతిగ భక్తిరసము 
పరమానందరూప మగుట నిర్వివాదాంశము. బింబ|పతిదింబభావము వ్యవహారసిద్ద 
మగుటవలన ఇట ఆలంబనవిధావ స్థాయిభావముల కెక్యములేదు. 

భక్తిరసము శాంతములో నంతర్భవంచు నని కొందరి తలంపు. కాని భక్తి 
శాంతములు భిన్నములు.మధుసూదనసరస్యతి అభి పాయము ననుసరించి ఈరెండును 
ఒకదానితో నొకటి కలియనే కలియవు. 

'  మధుసూదనసరస్యతి భక్తిని రసముగ స్థాపించుచు- 

“కాంతాది విషయావాయే రసాద్యా[స్త త నద శం 

రసత్వం పుష్యతే పూర్ణసుఖాస్పర్శిత్వ కారణాత్‌ 

పరిపూర్ణ రసాక్షు దరసేభో భగవ(దతిః 

ఖద్యోతేభ్య ఇవాదిత్య (పభేవ బలవత్తరా” 
అని చెప్పియున్నాడు. కాంతాది విషయకములగు ఏరసము లందెనను భగవ(దతి 
యందు వలె పరిపూర్ణమగు సుఖములేక, సరమానందము కలుగదు. కావున వీనికి 
రసపుష్టి లేదు. అవి క్షు దరసములు. భగవ[దతి పూర్ణరసము. ఇది మిణుగురుపురుగుల 
కాంతికంటు సూర్యప్రభ బలవత్తరమయినట్టు, మిగిలిన రసము లకంచు బలవత్తరము; 
(శ్రేష్టతరము. 

జగన్నాథుడు రసత్వమునకు గల లక్షణము లన్నియు దీనికి వర్తింపచే యుచునే, 
భరతుడు పేర్కొనలేదు కనుక దీనిని రసముగా పరిగణింపరాదనెను. 

కాని అభినవగుప్తు హేమచం[ద్ర, ధనంజయాదులు భక్తిని రసముగా నంగీకరింప 
లేదు. 


101 


భక్తితోపాటు (శద్దను కూడ కొందరు రసముగ నంగీకరించిరి. 

వాజ్మయమున మా(తము భక్త స్నేహ వాత్సల్యాదులు బహుధా 
పోషింపబడుటయే గాక, వానివలన రసానందమును కలుగుచున్నది. ఇందులకు 
సహృదయులే [ప్రమాణము అని “అర్హతా స్థాయికః స్నేహోరస ఇతిత్వసత్‌ .....' 
అని అభినవభారతిలో అభినవగుప్పుడు చెప్పినాడు. ఈ అభ్మిపాయములను డా! 
రాఘవన్‌ గారు విమర్శించియున్నారు.* వీరి విమర్శ యుక్తియుక్తముగనే యున్నదని, 
స్నేహ వాత్సల్యాదులను రసములుగ ఆనంగీకరింపవచ్చునని, అందుదోష 
మిసుమంతయును లేదు అని సాహి త్యదర్శనమున గలదు.ే 
మాయ ః 

రసతరంగిణీకర్త భానుదత్తుడు మాయారసమును గూర్చి చెప్పి యుండెను. 
(పవృత్తి నివృత్తి భేదమున చిత్తవృత్తి రెండు విధములని, నివృత్తి యందు శాంతము 
(గహి ంపబడినట్లుగ, (పవృత్తి యందు మాయారసము నంగీకరింపవలె నని ఈతని 
అధి ప్రాయము. “చిత్తవృత్తిః ద్విధా - (పవృత్తిర్ని వృత్తిశ్య, నివృత్తా యథా శాంతరసః, 
తథా[పవృత్తౌ మాయారస ఇతి (ప్రతిభాతి అని చెప్పబడినది. మిధ్యాజ్ఞానము దీనికి: 
స్థాయి. తదితర విభావాదులను కూడ ఇతడు నిరూపించియుండెను. ఈ మతమును 
మందారమరందచంపువు కూడ బలపరిచెను.“* రసచం(దికాకర్త యగు విశ్వేశ్వరుడును, 
కావ్యవిలాసకర్తయగు చిరంజీవి భట్టాచార్యుడును ఈవాదమును ఖండించినారు.* 
ఇతరములు క 

భానుదత్తుడు స్పృహాన్థాయికమగు కార్పణ్యమును రసముగా చెప్ప యుండెను. 
కొందరు మృగయా, అక్ష కీడ, పతి, | శద్దలును, అర్షతాస్థాయికమయిన స్నేహమును, 
గర్భ నాయిక మగు లౌల్యమును, ఆసక్తీ నాయిక మగు సుఖమును, మతి నాయిక మగు 
ఉదాత్తమును, గర్వస్థాయిక మగు నుద్దతమును 'రసములుగ గణించియున్నారు. 
కొందరు (పీడనకమును కూడ రసముగ చెప్పియుండిరి. అభినవగుప్తుడు విని 


శ్‌ 


The number of Rasas, pp. 123 -24 

నాటా త్యదర్శనము, పు. 196 

కావ్యాలంకార సం గహము, సన్నిధానం వారి వ్యాఖ్య, పు. 309 
సాహా త్యదర్శనము, వుటలు, 196-97 


102 


rr 


నన్నింటిని భావమాతములుగనే పరిగణించెనుకాని రసములుగ నంగీకరింపలేదు. 

అభినవగుప్పుడు రస, భావములకు గల భేదములను కూడ నిరూపించి 
యున్నాడు. రన మతు నహృదయె హృదయోవర్ణకము అనియు, 
పురుషార్గోపయోగు లనియు, రంజనాధిక్యము గలవిఅనియు చెప్పిభావము లట్టుకావు 
అనినాడు. అభినవగుప్పడు రత్యాదులగు స్థాయి భావములు విభావాది భావసామగిచే 
పురిపుష్టములా శృంగారాది రసస్వరూపమును పొందగలవు కాని నిర్వేదాది 
వ్యభిచారిభావము లట్టు రసత్వము నొందజాలవు అని చెప్పెను. కావున రసలక్షణమై న 
ఆస్వాద్యత్వము శృంగారాదలుకు వలా నిర్వేదాదులకు లేదని, దాని ననుసరించి 
నిర్వేదాదులు పురుషార్గోపయోగులు కాజాలవని, కావున ఇవి రసములు. కావన్ని . 
భావములే యని ఈతని సిద్దాంతము. 

రససమీకరణ వాదములు : 

ఇవికాక రససమీకరణ వాదములు కొన్ని కలవు. భోజుడు శృంగారమొక్కటియే 
రసమని “శృంగార ఏవ ఏకోరస అని చెప్పినాడు. ఈతని మతము ననుసరించి 
శృఃగారమునకు అహంకార, అభిమాన రసములను నామాంతరములు కలవు. శాంతము 
అహంకార పశమము. తక్కినవి అహంకార రూపములే. | 

ఈతడు శృఃగారమును మా(తమే అంగీకరించుబెచే_ఆదై అహంకారరస మని 
చెప్పియుండెను. అహంకార మనిన ఇట గర్వమని అర్థము కాక 'నేను అను నొక 
అభిమానవిశేషమనిి అది కలవాడు రసికుడని, అది లేనియెడల నీరసుడని,ఈతని అ 
భిిపాయము. ఈతని మతము ననుసరించి శృంగార మొక్కటియే రసము. 
మిగిలినవన్నియు భావములు. 

ఇట్ల అదు ఎత రసవాదము కలదు. ఈవాదమును స్థాపించినవాడు నారాయణుడు. 
సత్త్వగుణాధిక్యతచే బాహ్య(పపంచమును మరపింపగల ఆనందము సామాజికునకు 
కలుగును. ఈ ఆనందము [బహ్మానందసదృశము. లోకోత్తర చమత్కారమును 
(పాణముగా గలది. ఈ చమత్కారవే మనోవిస్తార మనియు, మనోవిస్తారమే 
విస్మయమనియు చెప్పవచ్చును. కావున విస్మయ మెల్ల రసములకు కారణమయినది. 
అందుచే అద్భుతము నందు ఇతర రసము లన్నియు నిమిడియున్నవి. ఈతని 
సిద్దాంతమీతీరున నున్నది. 

ఇక కరుణరస వాదము - “ఏకోరసః కరుణఏవ నిమిత్తభే దాధ్భిన్న: పృథ 


3 103 


క. 


కృథగివ్నాశయతే వివర్తాన్‌ | ఆవర్త బుద్చుద తరంగమయాన్‌ వికారాన్‌ | అంభోయథా 
సలిలమేవహి తత్సమస్తం!- కరుణము ఒక్కటేయే రసము. జలము ఏరీతిగ 
తరంగములు, బుద్భుదములు ఇత్యాది రూపములతో కనబడునో అస్లు కరుణము 
కూడ భిన్నభిన్నమగురీతిని కనబడును అని భవభూతి చెప్పి నాడు. దీని ననుసరించి 
లోకమంతయు శోకమయము. అదియే నిమిత్తభేదముచే భిన్న భిన్నములగు శృంగారాది 
రూపములుగ గోచరించును. శృంగారాదులు తాత్మాలికములె తుదకు శోకముగనే 
పరిణమించునని భావము. తరంగ, బుద్భుదాదులు ఎట్టు జలరూపములో, అస్టే 
శృంగారాదులు కరుణరూపములని భవభూతి అభి పాయము. రసానుభూతి వలన 
చ్చిత్మదుతి కలుగుననియు, ఇది |పధానముగ కరుణమున కలుగుననియు, కావున 
కరుణమే (పథానమనియు సారాంశము, 

శాంతమొక్క_ టియే రసమనియు, అది (పకృతిరసమనియు మిగిలినవన్నియు 
- వికృతిరసములనియు, అదియే అభినవగుప్తుని ఆశయమనియు ముందే చర్చింప 
బడీనది. 

ఇన్నరసములు లేనేలేవని, ఒక్మ్కజశేత ఈసమని, -దానికి ఆనందము స్థాయి-అని 
కవికర్దపూరగ్‌*స్వామి వాదము. ఈతడు తన అలంకార కౌస్తుభమున రజస్తమోగుణములచే 
స్పృగింపబడని పుద్దసత్త్యస రూపమగు మనస్సునకు ఆనందమను ధర్మము గలదనియు, 
అదియే స్థాయి అనియు సిద్దాంతము చేసియున్నాడు. భిన్సభిన్నములగు రసములు 
లేవా? అనియు, ఉన్నచో వానికి స్థాయి ఒక్కటే ఎట్లగుననియు (పశ్నలు 
ఉత్సన్నమగును. దీనికీతడిట్లు సమాధానమును చెప్పి యున్నాడు. జపాకుసుమాది 
వివిధపదార్థముల సంయోగముచే స ఎటికము ఒకసారి ఎట్జుగా మరియొుకసారి 
పచ్చగా, ఇంకొకసారి నల్లగా ఎట్టు కనబడునో, అసె ఒక్కటే స్థాయి అయినను అది 
ఉత్సాహాది పోషకమగు అనేక విభావాదుల సంయోగముచే వీరాది రూపమును 
దాల్చును. మరియు ఘటశరావాది నానావిధములగు పాతలలో బింబానే కము 
(పతిఫలించినను సూర్యబింబము ఎట్టు ఒక్కటియో, అల్లే ఉపాధి భేదమున 
రత్యాదుల లో భేదము కానవచ్చినను, స్థాయి అయిన ఆనందమున భేదములేదు. 
కావున ఈతని మతము ననుసరించి ఒక్కటియే రసము. 

ఏరసము వలననైనను కలుగునది ఆనందమే కావున ఈ సిద్దాంతము దోష 
జుష్టము కాదు. శృంగారము వలన గాని, కరుణము వలన గాని, మరి ఏఇతర రసము 


\ 


104 


వలన గాని కలుగు ఆనందము ఒక్కటియే. విభావాదుల లో భేదము గలదు కాని 
ఆనందములో భేదము లేదు. విభావాది భేదము ననుసరించియే శృంగారాది రసభేదము 
లేర్ప డినవి. సరస్యతీకంఠాభరణ వ్యాఖ్యాత అయిన భట్ట నరసింహాచార్యులు కూడ 
రసాస్వాద మొక్కటీయే అని నిరూపించినాడు. అభినవగుప్పుడు మా తము ఈమతమును 
తెలుపలేదు. అయినను ఇది ఆతని సిద్దాంతమునకు విరుద్దముగా కానరాదు. 

ఇట్లు రసతత్త(మును చర్చించుచు పలువురు పండితులు ఒక్క్కాక్క రసము 
నభిమానించి అది ఒక్కటియే రసము అని పేర్కొనిరి. వీరి చర్చల నుండి 
వెలువడినవియే శృంగార, కరుణ, అదు తే, శాంతరస సమీకరణములు. 

ఈవిధముగ ఎన్నియో వాదములు లేవదీయబడినను అవి వారి వారి (ప్రతిభా 
(పకటనార్థములే కాని సహృదయ హృదయంగమములు కావు. భట్టలోల్లటుడు 
“అనంతావె రసాల, - రసములు అనంతములు అని వాదములు లేవదీసినను, 
అభినవగుప్పుడు వీని నన్నింటిని అంగీకరింపక తొమ్మిదింటేని మాతమే రసములుగా 
నంగీకరింభైినాడు. ఇతరముల నన్నింటిని భావములే యని చెప్పినాడు అనగా 
రసములు తొమ్మిదియే యనియు, అవి వరుసగా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, 
వీరు భయానక, బీభత్స, అద్భుత, శాంతము లనియు, వాని స్థాయి భావములు 
వరుసగా రతి, హాస, శోక, |కోధ, ఉత్సాహ, భయ, జుగుప్స, విస్మయ, శమము 
అనియు సిద్దాంతీకరించెను. అతివ్యాప్తిని అరికట్టుటకు ఇట్టే పద్దతి స్వీకార్యము. 
రసానుగుణు వృత్యాదులుః 

ఈ నవరసములలో శృంగార కరుణములు సుకుమారములు. హాస్య, శాంత, 
అద్భుతములు అలతి సుకుమారములు. వీర భయానకములు అలతి (పాఢములు. 

(ప్రతాపరు[దీయమున - 

“అత్యంత సుకుమారౌ ద్వౌ శృంగార కరుణౌ మతా 

' అత్యుద్దతరసౌ రాద బీభత్స పరికీర్తితౌ 

హాస్యశాంతాద్భుతాః కించిత్సుకుమారాః (ప్రకీర్తితాః 

ఈమష్మత్పౌఢౌ సమాఖ్యాతా రసౌ వీరభయానకా” 
అని చెప్ప, మరియు - “య్మత శృంగార కరుణావతి కోమలేన సందర్భేణ వన్య 





6. ఈ సిద్దాంత వ్యాసమున నవరసములకే లక్ష్యలక్షణ |పదర్శనము జరుగును. 
7 (పతాపరు( దీయుము - కావ్య పకరణము, వో 17, 18. 


105 


తేత| తకెణిక్కీ యత రాద బీభత్సావతి (సౌఢేన సందర్చేణ (పతిపాద్యేతే త తార 
భటీయ్మత నాతి సుకుమారా హాస్యశాంతాద్బుతా నాతి సుకుమారేణ సందరే te 
సం గథ్యంతే తత భారతీ. యత నాతి[సాఢా వీర భయానకౌ నాతి (పౌఢేన 
సందర్భేణ నిర్వాహ్యేతే త్మతసాత్వతీ అని చెప్పినాడు. 

కోమలము లగు శృంగారకరుణము లందు కెశికీవృత్తిని, సౌఢములగు రౌద్ర, 
బీభత్సము లందు అరభటీవృత్తిని, నాతిసుకుమారములగు హాస్య, శాంత, అద్భుతము 
లందు భారతీవృత్తిని, నాతిసౌఢములగు వీర భయానకములందు సాత్వతీవృత్తిని | 
నిర్వహి ంపవలెను అవి భావము. 

ఇవే అభి పాయములను కావ్యాలంకారసం[గహ కర్తయు చెప్పి యున్నాడు. 
కావ్యాలంకారసం[గ్రహమున —- 

“కెఠికీ చెలంగు శృంగార కరుణలందు 

నారభటి రౌద్ర బీభత్స హారిణి యగు 

నలరు భారతి హాస్య శాంతాద్భుతముల 

నమరు సాత్త్వ్యతి వీరభయానకములో 
కరుణము లందు అనవలెను. కరుణ పదము దుష్ట్రము : 

* వృత్తులు సాక్షా దసోపస్కారములు. రీతులు పరంపరగా రసోపస్కారము లని 
చెప్పుదురు. రీతులు వృత్తుల నాశయించియే యుండును. కెగికి వెదర్భిరీతిని, 
మాధుర్యగుణమును, (దాక్షాపాకమును ఆశ్రయించుకొని యుండును. ఆరభటీ 
గౌడిరీతిని ఓజోగుణమును, నారికేళపాకమును ఆ(శయించుకొని యుండును. 
సాత్త్వతి పాంచాలీరీతిని [పసాదగుణమును, కదళీపాకమును ఆశ్రయించుకొని 
యుండును. భారతీవృత్తి శబ్దవృత్తి. దానినుండియే రీతులు మూడును జనించినవి. 
మిగిలినవి అర్థవృత్తులు అని సన్నిధానం వారి అభిప్రాయము. 

ఇక గుణములు రసధర్మములు. “రస మెచ్చట ఉండునో గుణమును అచ్చట 
ఉండును. గుణ మెచ్చట ఉండునో రసము అచ్చట ఉండును అను సిద్దాంతము 
ఆనందవర్రనాదులగు నాలంకారిక సార్వభౌము లందరిచేతను అంగీకరింప బడినది. 
మాధుర్యమును సంభోగశ సృంగార, కరుణ, విప్రలంభ, శాంతము లందు తరతమాధిక (ముతో 
(పయోగింప వలయును. ఈ రసము లందు సమాస రచనయు తగనిది. అర్రము 





8. కావ్యాలంకార సం[గహము, ఆ.2, ప. 74్కపు.171 


106 


స్పష్టముగ తెలిసిన గాని రసానుభూతి కలుగదు. కావున కవి ఈ రసములందు 
మాధుర్యగుణమునే ఉపయోగింప వలయును. మాధుర్యము చిత్త దుతికి కారణము. 

ఓజము వీర, బీభత్స, రౌ[దము లందు |కమముగ అధికముగ నుండవల యును. 
ఇది చిత్తదీప్తికి హేతువు'. వీనియందు ద్వీరసమాస రచన యుక్తమే. ఒకానొకచో 
అసమాన రచన గాని, అల్సిసమాస రచన గాని యుండవచు ను. 'రౌదాదౌ 
మధ్యమసమాసా సంఘటనా, కదాచిద్దీరోద్దత నాయకసంబంధ వ్యాపారాశయేణ 
ద్విరసమాసాపివో అని ధ్వన్యాలోక కర్త తెలిపియున్నాడు. (పసాదగుణము సర్వరస 
సాధారణమని చెప ఏ బడినది. 

వరములు గుణవ్యంజకమ్ముల్తె వీని వలన రీతు లేర్పడును. గుణములు 
రసధర్మము లగుటచే వీనివలన ఏర్పడిన రీతులును రసధర్మములే అగును. 
మాధుర్యము వెదర్భీరీతి యందు, ఓజస్సు గౌడీరీతి యందు, (ప్రసాదము పాంచాలీరీతి 
యందు ఉండును. 

భరతుడు - “తేషా ముతృత్తి హేతవశ్చత్వారో రసాః తద్యధా -..శృంగారో 
రాదో, లర, బీభత్స ఇతి - అత శృంగారాద్ది భవేద్దాస్యో రౌదాచ్చ కరుణోరసః 
వీరాచ్సెవాద్భుతోత్పత్తి రీభత్సాచ్చ భయానక :నా.శా., అ. 6:అని ఈ రసములలో 
నాలుగే (పధానములని, అవి శృంగార, రౌ[ద, వీర బీభత్సము లని, వీనినుండీ 
తక్కినవి జనించిన వని చెప్పినాడు. మరియు - 

“శృంగారానుకృతిర్యస్త సహాస్యస్తు |పకీర్తితః 

రౌదస్యైవచ యత్కర్మ సజ్జేయః కరుణోరసః 

" వీరస్యాపిచ యత్కర్మసో ద్బుతః పరిక్షీర్తితః 

బీభత్స దర్శనం య(తజ్జేయః సతు భయానక - :నా.శా; 6-6, ఉ0,41క్లో 
| అని చెప్పినాడు. శృంగారానుకృతి హాస్యము, రౌ(దకర్మఫ లవే కరుణము, వీరము 
యొక్క కర్మ అద్భుతము, బీభత్స దర్శనము నందు భయానకము అని చెప్పబడినది. 

ఈ[పకరణమున రసముల నిమ్మర్హ వాని జన్యజనకత్వనిరూపణము ఆయా 
రసముల గుణవృత్తిరీతుల నిర్ణయము స్టూలముగ జరిగినది. 


107 


3. ఈ. రసాదిదేవతలు = రసవర్రములు 


నాట్యశా[స్తమున రసముల కధథధిదేవతలునుు, రసములకు గల వర్ణములును 
పేర్కొన బడినవి. 

'శ్యామోభవేత్‌ శృంగారః సితో హాస్యః (పకీర్తితః 

కపోతః, కరుణశ్సెవ రక్తో రౌ(దః ప్రకీర్తితః 

గౌరో వీరస్త విజ్ఞేయః కృష్ణాశ్చాప భయానక: 

నీలవర్ణస్తు బీభత్స: పీతశ్సెవాద్భుతః స్మృతః 

శ ఏ్రంగారో విస్టుదెవతో గ హాస్యః (పమధథదెవతః 

రౌదో రు|దాధిదేవశ్చ' కరుణో యమదెవతః 

బీభత్సస్య మహాకాల: కాలదేవో భయానః 

వీరో మహేం(దదేవః స్యాదదు లో (బహ్మదూవతః' : 
అని నాట్యుశా(స్తము. ఇట్లే సాహి త్యదర్పణకారాదులును పేర్కొనిరి. 

వీనిని ఈ (క్రిందివిధముగ పట్టికరూపమున చూపవచ్చును 


రసము వర్ణము చైవతము 
1.శృంగారము శ్యామవర్హము విమ్హువు 
2.హాస్యము సితవృర్ణము (పమథులు 

3.కరుణము కపోతవర్ణము యముడు 

4.రౌ[దము రక్తవర్ణము రుదుడు 

5.వీరము గౌరవర్షము మహేంద్రుడు 

6.భయానకము కృష్ణవర్తము కాలుడు 

7.బీభత్సము నీలవర్ణము మహాకాలుడు 

8. అద్భుతము పితవర్ణము (బ్రహ్మ 

9. శాంతము ధవళవర్గము శ్రీ నారాయణుడు 


సాహి త్యదర్పణకారుడు చాలవరకు భరతునితో నేకీభవించిననుఒండు రెండు 
అంశములను మా(తము భిన్నముగ చెప్పి యున్నాడు. వీరమునకు హేమ వర్షమును, 
అద్భుతమునకు గంధర్వ అధిదెవతమును చెప్పియున్నాడు. 


1. నా.శౌ, అధ్యా.6, కో 42-45 


108 


సరసభూపాలీయమున :కావ్యాలంకార సంగ్రహము :- 
“హరికి శృంగార లీలాధిపత్య మొనర్చు 
గణనాథు హాస్యసంగతునిజేయు 
నలిక విలోచనునిపె నధిక రౌ ద్రము నిల్పు 
శ (కుపై వీరరసంబు నెణవు 
యమునిపైని దయామయత్వంబు ఘటియించు 
జగతి మహాకాలు సభయు జేయు 
శర్వరీం[దుని జుగుప్పారసాన్వితుంజేయు 
శతధృతి నద్భుతాన్వితు నొనర్భు 
శాంతి (బహ్మంబుటజేర్చు నిచ్చలు నృసింహు 
భువనభరణంబు, వరవిఘ గ్‌ నివహహరణ, 
మీశతయు, భోగము ననేకనృపతి' హృతియు, 
ననియు యశమును, మదియు బోధాతిశయముి * 
సాహి త్యదర్ప ణకారునకు వీనికిని ఈవిషయమున కొంత భేదము కాననగు చున్నది.* 
ఇట్టె కావ్యాలంకార సం|గహమున వరములను గూర్చి- 
“'మరకతానీకదంభమున శృంగారంబు, 
హాస్యంబు ముక్తాఫలౌ ఘరుచుల( 
గరుణవి. దుమ వరగొరవచ్చలమున 
రౌ|దంబు కురువిందరత్నకలన 
వీరంబు గోమేధికారోపిత స్ఫూర్తి 
భయము వెడూర్య శోభామిషమున 
బీభత్స మిం దనీలాభాగుణంబున 
శాంతినిర్మల హీర కాంతిగతుల 
నద్భుతము పుష్యరాగ రాగాపదేశ 
విలసితంబున సాకారవృత్తి గాంచి 


నవరసంబులు వాల్సు...... స్త 





2. కా.సం.-సన్నిధానం వాది వ్యాఖ్య, 3-149 ప., పుటలు 427-28 | 
' 3. ఆయా బేదములు ఆయారస (పకరణము లందు చెప్పబడినవి. 
4. కా.సం. -సన్నిధానం వారి వ్యాఖ్య, 3-150 ప., వుటలు 428-29 
109 


ఈ విషయమున కూడ సాహి త్యదర్పణకారునకును, ఈతనికిని కొంత భేదము 
కలదు. 
“శృఃగార ముత్స లాంచితము విష్టుండు కర్త 
తెలుపు హాస్యము గణాధిపు(డు చేండు 
కరుణ కామాయంబు కాలుడు పతి 
రౌ ద్రమవ్యక్త రక్తంబు హరు(డు విభుండు 
వీరంబు గౌరంబు వృ(తారిపతి 
భయానకము ధూమము మహాకాలుండీశు 
డసితంబు బీభత్స మధిపతి నంది 
యద్బుతము హేమాభమంబుజ భవుండు 
భర్త; శాంతము నిర్మల స్పటీకనిభము 
పరగు నధిదెవతము పర|బహ్మమం(డు 


55 


1444 


అని పేర్కొన బడినది. 

ఈ విధముగ కొన్ని అలంకారిక (గంథములలో రసములకు వర్ణములును, 
అధిదెవతములును చెప్పబడియున్నవి. కాని త దసమునకును, ఆ దేవతలకును గల 
సంబంధమెట్టిదో ఎచ్చటను చూపబడలేదు. దీనిలోని ఆంతర్యమును మనమే 
(గహింపవలయునని వారి ఆశయము కాబోలు. కాందరాధునిక విమర్శకులును 
అలంకార |గంథములందు వీని నిరయమును గూర్చిన అంశములు తెలుపబడకపోవుట 
వలన వీని కెక్కువ [పాధాన్యము నిచ్చియుండక పోవచ్చును. మనస్తత్వ శాస్త 
'దృక్కాణము నుండి రసములను పరిశీలించి విమర్శించిన శ్రీ, రాకేక్‌ గుప్తా వీనిని 
గూర్చి భరతుడు అష్టరసము లకును నొక్కొాక్కు దేవతను వర్గమును కూర్చుటను 
బట్టి యిది ఆలంకారికు లందరిచేతను అనుసరింపబడినను, వీనికి మనస్తత్వశాస్త 
దృష్టితో చూచినచో నేమ్మాతము (ప్రాముఖ్యము లేదనిపించునని చెప్పినారు." 





ర్‌. కావ్యాలంకార చూడామణి, ఉల్లా.2, ప. 135 


"6. ‘Bharatha has assigned a colour and a God to each of the eight Rasas, out of which 
according to him, only four are fundamental, the other four being derived from them, one from 
each. All this though copied by most of me later writers, can hardly be said to have any real 
psychological significance......' 


-Psychological Studies in Rasa, p.2 
110 


కావున మనము వీనికి నిజముగ (ప్రాముఖ్యమున్నదా! లేక యనావశ్యక కల్పనయా 
"అను విషయమును, పరిశీలింపవలసి యున్నది. 

డా రాధాకృన్ణ గారు తమ సిద్దాంతవ్యాసమున నిట్టు చెప్పి యున్నారు- 
“ఏవెనా రెండు వస్తువు లొక్కచో సమకూర్చ బడిన వన్నచో వానిలో రూపమునందో, 
గుణమునందో సారూప్య ముండుట సహజము. అనగా నారెంటిలో నొకదాని 
యొక్క. స్వరూపము నవగాహన మొనర్చుకొనుటకు రెండవదాని తత్త్వమును 
(గహించుటచే సహాయపడవలె ననుట. ఏదియైన నొకరూపంమును గూర్చి 
సామాన్యజనులకు బోధపరుపవలె నన్నచో కొంత సులభముగ చెప్పవచ్చును. 
అట్లుగాక ఒక గుణమును గూర్చి రూపములేనట్టి దానిని గూర్చి బోధపరుపవలె 
నన్నచో నది కష్టతరము. అట్టి సమయములలో [శోతకు బాగుగా పరిచయము గల 
యొక రూపమును, మనము చెప్ప బోవు గుణమున కాలంబనమగు దానిని చెప్పినచో 
దానిద్వారమున వానికీ గుణమును గూర్చి బోదపరచుట సులభమగును. అహింసను, 
శాంతిని గూర్చి చెప్పదలచిన బుద్దభగవానుని రూపమును గుర్తునకు తెచ్చి తన్మూలమున 
బోధించిన (కోత మనస్సులో చక్కని ముదపడును. అట్లే చుప్పనాతితనమును 
చెప్పుటకు హర్పణఖను సూచించిన చాలును. ఆ భావ మంతయు (శ్రోత 
మనస్సునకు బొడగట్టును. ఇట్టే యుద్దేశ్యమున మనమునందిడుకొనయే మన 
ఆనట్యశా[స్తాచారీ రూపకల్పనము గావించిరనిపించును.” 

నాట్యవేదమున “చిత్తభావస్పదము లయిన రసములకు వర్షదెవతములు 
నిరూపించుట సాభ్మిపాయము. వర్జాభిధానము పూజాదులలో ధ్యానములో 
నుపయోగించును. వేషధారణ మొనరించు నటులకు ముఖరాగయోజనమున 
నుపయోగించుననియు నందురు. ఆయా రససిద్దిలో ఆయా దేవతల పూజించుట 
సముచిత సంప్రదాయమని సూచించుట దేవతానిరూపణ భావము. విమ్ణవు కామదేవుడు. 
(పమథులు భగవన్మహాదేవుని గణములవారు. క్రీడాపరాయణులు. రుదుడు 
(తెలోక్యసంహారకర్త. మహాకాలనాథుడు బీభత్నదెవతము. అతడు తద్విభావ మగు 
కంకాలము ధరించును. శ్మశానము సేవించును. మహేందుడు (తైలోక్యరాజాు. 
దేవేందుడు. (బహ్మ యంచిత్యాద్భుత (సష్ట. ఈ వర్షదెవతాత్మక విధాన మంతయు 


4 





7. కరుణరసము - ఆం|ధవాజ్మయము 


11l 


నాగమసిద్దముగా నున్నది" అని వివరింపబడి యున్నది. 

సాహి త్యదర్శనమున ఆచార్య నరసింహంగారు - “వీనిని చెప ్పంటులో సందర్భశుద్ది 
లేదనియు, నివి యుక్తిసహములు కావనియు, నేటివారి యభిప్రాయము. కాని యా 
యభి|పాయము సరికాదు. అలంకారికులీ వర్దాదులను సహేతుకముగనే నిర్ణయించిరో 
అని వానిని కొంతవరకు వివరించ యున్నారు. 

శృంగారాది రసములకు ఆయా వర్షదెవతముల నిరయము ఎంతవరకు 
సమంజసమో వరుసగా పరికింతము. 

శృంగారము శ్యామవర్ణము. విష్ణుదెవతము. శృంగారము నాయికా నాయకులకు 
అనంతసుఖావహము. ఈ విషయమై నెట్టి అభి పాయ భేదములును లేవు. ధ్వన్యాలోకము 
శృంగార ఏన పర్మపహ్లోదనో రసి అని చెప్పుచున్నది. సుఖము సత్త్వము నుండి 
జనించును. సత్త్యగుణమున కధినాయకుడు విష్ణువు. కావున శృంగారము విమ్షుదెవత 
మనబడినది. ఇట్లే వర్ణవిషయమునను సామంజస్యము కలదు. విమ్షదెవతము కావున 
శ్యామ వర్ణము చెప్పబడినది. 

హాస్యము శే తవర్ణము. (ప్రమథదెవతము. “ధవలతావర్థ్యతే హాసకీ ర్యోః' అని 
కవిసమయ (ప్రసిద్ధము. కావున కవిసమయము ననుసరించి హాస్యమునకు శ్వే తవర్ణము 
చెప్పబడినది. (పమధులు హాస్య పియులగుటచే (ప్రమథ్నదెవత మనబడినది. కాందరి 
మతము ననుసరించి హాస్యమునకు గణపతి అధిదేవత. “గజముఖము, గుజ్జురూపము, 
చేటచెవులు, మొద్దలెనవానితో నున్న ఈ దేవుని యాకృతిని చూచుటతోడనే నవ్వు 
ఉదయించును" అని శ్రీమతి మాణిక్యం వేదవల్రితాయారు గారు గణపతి 
అధిదెవత మగుటలో గల సామంజస్యమును చెప్పియున్నారు. 

కరుణము కపోతవర్ణము. యమదెవతము. కపోతవర్ణమన మలిన వర్ణము. 
శోకస్థాయికము కరుణము. ఈశోకము పాపము వలన కలుగును. “మాలిన్యం 
వ్యోమ్నిపాపే” అని కవిసమయము. .ఇట కూడ కవి సమయానుసారముగ దీనికి 
కపోతవర్దము చెప్పబడినది. యముడు శోకాకారుడగుటచే నిది యమదెవత మనుట 


సమంజసమే. 





8. నాట్యవేదము, పు.202 
9. సాహిత్యదర్శనము, పు.242 
10. “తెనుగు సాహిత్యంలో హాస్యరసము” 


112 


డా!రాధాకృష్ణగారు ఈ కరుణ విషయమై న రసాధిదేవతా వరములను గూర్చి 
విఫులచర్చ చేసి యమకపోత వరముల సామంజస్యమును నిరూపించిరి. 1] 

రౌదము రక్తవరము. రు[దాధిదెవతము. రక్తవర్ణమన లోహిత వర్ణము. 
కోధము రజోగుణము నుండి పుట్టును. “అజావేకాం లోహిత పక్ష కృష్ణామ్‌' అని 
(కుతి. “కామ ఏష [కోధ ఏష, రజోగుణ సముద్భవ అని భగవద్గీతలో గలదు. కనుక 
(కోధము లోహి తవర్గమగుట (శుతిసిద్దమగు విషయము. మరియు నిది సంహారకారకము. 
అందుచే |త్రిభువనసంహార కారుడగు రుదుడు అధిదెవత మనుటలోను, రక్తవర్ణమని 
చెప్పుటలోను సామంజస్యము గలదు. 

వీరము గౌరవ్వర్ధము 7 హేమవ్వర్ర నుని కొందరుః మహేం(ద్రదెవతము. మహేం[దుడు 
సర్వవీరాధిపతి యగుటచేతను, ఆతని వర్ణము గౌర :హేమః వర్ణ మగుటచేతను ఇట 
కూడ వర్గదెవత విషయములు సమంజసముగానే యున్నవి. 

భయానకము కృష్టవర్హము. కాలుడు దెవతము. కాళరా।తి వలె భయమును 
కలుగ జేయునది ఇది. మృత్యువును మించిన భయము సర్వ సాధారణముగ 
నుండదు. మృత్యువును భృత్యువుగ జేసికొన్న పరేతరాట్టును మించిన భయానకమూర్తి 
ఎవరుందురు? ఇట్లు దీని సామంజస్యము నూహి ౦పవలెను. 

బీభత్సము నీలవృర్ణము. మహాకాలుడు దెవతము. ఇదియును మానసికోద్వేగజనక' 
మగునదియే. నీలకృష్ణములు స్టూలదృస్టి నభేదములు. సూక్ష్మదృష్టిని కించిద్భేదములు. 
నీల మిట భయమును కలుగజేయక రోతను గలిగించును. శ్మశానవాసి యైన 
మహాకాలుడు శ్మశానమును తలపింపజేసి రోత కలుగజేయును. కాష్టపిష్టకముల 
భస్మమువలన శ్మశానమున నీలివర్ణమే తోచును. శ్మశానమున కంటె జుగుప్పావహమై నట్టిది 
“వేరొకటి కానరాదు. కనుక నిట నివి సమంజసములే యనవచ్చును. 

అద్భుతము పీతవరము. [బహ్మాధిదెవతము. స్పృస్టి అద్భుతావహమై నట్టిది. 
దానికర్త ఈ అద్భుతమునకు కారకుడు. అతడు పద్మరాగసంస్కృష్షుడెనచో ఏతవర్దుడె 
భాసించును. ఇట్లు దీనిని సమర్జింప వచ్చును. 

శాంతము శ్వేత వర్ణము. నారాయణాధిదెవతము. (పశాంతమై, క్రీరపోథోధి 
యందు శ్వేతుడెన శేషుని పాన్సుగా గలిగిన నారాయణుని మూర్తి కన్నులకు 





11. కరుణరసము - ఆం|ధవాజ్మయము 


113 


గట్టీనట్టుండును. |త్రిగుణాతీతుడె యోగవిద్రనున్న ఆ మూర్తియు శ్వేతవే. 
పరిసరములును శ్వేతములే. కనుక ఇది ఎంతయు సమంజసము. 

అమూర్తమగు రసమునకు వర్ణము సంగతమా? అను (ప్రశ్న యుదయించును. 
భరతుడు బుషి, ఆతని కట్టు భాసించినది. “ఆప్తవాక్యంహి (పమాణమ' అనుట 
(ప్రాచీన పద్దతి. విషయావబోధకు సాదృశ్యములు చెప్పుట లోక పసిద్దము; హేతువాద 
పురస్సృరము. అమే దెవితవిషయమును (గ్రహించుట సమంజసము. 


114 


౨, ఉ. రసాభాసము 


రసాభాస మననేమి? రసము వలె (ప్రకాశించుట రసాభాసము. విభావాది 
సామాగ్రి సంప్ఫూర్ణముగ లేనిదయ్యు ఆరోపణంబున రసము వలె కన్పడుట రసాభాస 
మనియు, ఆరోపితంబగు రత్యాది భావము రసాభాస మనియు చెప్పవచ్చును. ఈఈ 
రసాభాసమును పలువురు ఆలంకారికులు పలువిధములుగ నిర్వచించియున్నారు. 

సాహి త్యదర్పణమున. - 'అనౌచిత్య (పవృత్తతే అభాసరస భావయోళి 
త్స.పరి. -262: అని కలదు. రసభావముల నౌచిత్యమున (పవర్తిల్లినచో [కమముగ 
రసాభాసము, భావాభాసము అగునని యర్థము. లోకమర్యాదాతి కమణము; అనౌచిత్యము. 
లోకమర్యాదను అతి|క్రమించి ప్రవర్షిల్లిన నాయికానాయకాదుల రసము అనౌచిత్యము 
అని చెప్పనగును. 

'తధాభాసౌ అనౌచిత్య ప్రవర్తితాః అని కావ్య పకాశము 

“అనుచిత విభావలంబనత్వం రసాభాసత్వమ్‌” అని రసగంగాధరము 

అనుచిత విభావాలంబనత్వము రసాభాస మనియు, ఏ విభావము వలన 
అనుచిత రత్యాదులు కలుగునో అది రసాభాస మనియు రసగంగాధరకారుడు దీనిని 
పరిష్కరించి సిద్దాంతీకరించెను. 

గురు ముని రాజపత్నులు అనుచితాలంబనము లనుటకంచొ వారియందు 
రతి అనుచితము అనుట తగునని రసగంగాధరకారుని ఆశయము. వారు అనుచిత. 
ఆలంబనములు అనుట శిష్యాదుల విషయమున మా(తవే. గుర్వాదులకు వారు 
అగమ్యలు కారు. కనుక గుర్వాది శబ్దములచేత శిష్యాదులను అనుసంధించుకొని వారి 
విషయమున అనుచిత ఆలంబనము అని అర్థము చెసికొనవలెను., తుదకు 
రసగంగాధరకారుని ఆశయమును, ఇతరుల ఆశయములును సంవదించుచున్న 
వనియే చెప్పదగును. 

“ఏక తెవానురాగ కృేత్తిర్యజ్ల్మేచ్చగతోఒ పివా 

యోషితో బహుసక్తిశ్చేదసా భాస స్తిథామతః 
అని (ప్రతాపరుద్రీయము. నాయికానాయకులలో నొక్కరికి మ్మాతమే అనురాగ 
ముండి రెండవవారికి లేకున్నను, అనురాగము తిర్యగ్గతమై నను, మ్లేచ్చగత మై నను, 
లేదా నాయికకు పలువురి యందు అనురాగమున్నను రసాభాసమగును. విభావాది 


115 


సావు గీ సామ (గ్యాభావముచే రసాభానము ఏర్పడును. విద్యావివేకాది 
సంస్కారపూర్జులగువారి యందే అట్టి విభావాది సామ్మగ్రీసమ్మగత యుండును. 
అట్లుగాక విద్యాసంస్కార విహీ న్నులెన మ్లేచ్చాదుల రత్యాదులు పాశవికములే యగును 
గనుక, అవి అనుపచీయములౌ రసభావము నందవు. ఇక పశు పన్ష్యాదుల విషయమున 
విభావాదులు అసమ్మగము గనుక రస(ప్రతీతి పూర్తిగ ఏర్పడదు. శృంగార ముత్తమ 
యువ(ప్రకృతిక మయినపుడే లోకకళ్యాణ హేతు వగును. కనుక దానినే మన పెద్దలు 
సమాదరించిరి. అదియును ధర్మబద్దము కావలెనని న్నిర్ణయించిరి. కనుకనే బహుపురుషుల 
యెడ ఆసక్తి గల (స్తీ పరమగు నదియు అనుచితమనియే వారి ఆశయము. కనుక 
నదియు రసాభాస మగును. 

సాహి త్యదర్పణమున రసాభాసమును గూర్చిన వివరణము ఇట్లు గలదు - 

“'ఉపనాయక సంస్థాయాం మునిగురుపత్ని గతా 

యాంచ బహునాయక విషయాయం రతౌ తథాను 

భయనిష్టాయాం (పతినాయక నిష్టత్వే తద్వద 

ధమపా(త తిర్యగాదిగతే శృంగారేఒనౌచిత్యమ్‌' -:తృ.పరి., క్లో.253-64 
ఉపనాయక విషయకమును, ముని గురుపత్నిగతమును, బహునాయక విషయమును, 
అనుభయనిష్టమును, (ప్రతినాయకనిష్టమును, అధమపా తగతమును, తిర్యగాదిగతమును 
అగు రతి అనుచిత మగుచున్నది. కనుక రసాభాసము. (ప్రతాపరు[దీయ లక్షణమున 
ఉపపతి విషయకమగు రతియు, |పతినాయకగతమగు రతియు చెప్ప బడకపోవుటచే, 
ఈ లక్షణమే సమ్మగ మనవచ్చును. 

కావ్యాలంకార సం(గహకర్త - 

“పలువుర కొక భామినిపెం 

దల(పును నొకవారసతికి. ౧దగ బలువురపై 

వలషపును, మృగ విహగాదుల 

కెలవు రసాభాసమయ్యె క్లితి నెట్టున్నన్‌ * 

పెని పేర్కొనబడిన పలువిధములగు రసాభాసములలో ఏకతెవానురాగ 
విషయకమగు రసాభాసము ఎట్టి వాదమునకును గురికాలేదు; అది నిర్వివాదాంశము. 
కాని తిర్యగ్గతమగు రతి విషయమున మ్మాతము కొన్ని అభి పాయభేదములు కలవు. 





1. కావ్యారిరార సం|గహము, సిన్నధానం వారి వ్యాఖ్య, ఆ.3, ప.142,పు.413 


116 


విభావానుభావ వ్యభిచారి భావముల సంయోగము వలన రసము నిష్పన్న 
మగునని యాలంకారిక సిద్దాంతము. ఒక దృశ్యము గోచరమై నంతనే ఒక 
భావముప్పతిల్లును. ఆ భావము తీవత్వము నొందినచో దాని ననుసరించి 
అనుభావాదులు జనించును. భావములకును, అనుభావములకును కార్యకారణ 
సంబంధము గలదు. వీనికి వ్యభిచారులు తోడ్పడిన ఆ భావము సాయి నొందును. 
సహృదయుడు దీనిని పలుమారులు భావించుట వలస ఆనందము కలుగును. అట్టి 
ఆనందమునే రస మందురు. అవిదగ్ద్హులగు తిర్యజ్హేచ్చుల యెడ గల రతి తాత్కాలిక 
హృదయరంజకము కావచ్చును. కాని సహృదయ హృదయము లందది (పవేశించి, 
వారిచే భావ్యమానము కాజాలదు. కనుక అది రసాభాసమయిన దని చెప్పిరి. కాని 
తిర్యగాదుల రతి అనుచితము కాదని, ఉపాదేయవే అగునని ఆలంకారికులు కొందరు 
దీనికి కావ్యమున కొంతవరకు స్థానము నిచ్చి యున్నారు. 

రతి తిర్యగ్గతమై నను రసాభాసము కాదనియు, రసమే యగుననియు 
ఏకావళీకారుడగు విద్యాధరుని అభ్మిపాయము. “విభావాది సంభవో౭పి రసం 
(పతిపయోజకః। నవిభావాది జ్ఞానం! తతశ్చతిరశా ఎమస్వేవ రసో- విభావాదులుండుట 
అవశ్యకమే కాని తజ్ఞానము ఆవశ్యకము కాకపోవుటచే తిర్యక్కు_లు విభావములౌనను 
రసాభాసము గాక రసమే అని ఆతని ఆశయము. 

ఉపనాయక సంస్థమయినది ధర్మశాస్త నిషిద్ధము. అది నింద్యము. అట్లై గురు 
ముని పత్నీగత మగునది మాతృస్తానము నందు అపచరించుట వంటిది. ఈల్లి 
వావితలపరాదు, అను నానుడిని బట్టి తలచుటచే పాపమగు ఇది తగనిది. (పతినాయకగత 
మగునది ఏల నింద్యము? -దీనికి సమాధానము ఊహ్యము. “రామాదివతు వర్తితవ్యమ్‌ 
నరావణాది వతు. కనుక కావ్యమున వర్ణ్యము రామాదిగత శ ఎంగారమే కాని రావణాది 
గతము కారాదు. స్పృహణీయమగు దానిని కావ్యమున విస్తరించి, అనుకరణయోగ్యము 
కాని దానిని కావ్యమున సంగ్టేప్రంచుట మన పద్దతి. కనుక |పతినాయకగతమె నదానిని 
సంక్టీప్రింపవలసి యుండును. కనుక నచ్చట విభావాది సామ గ్యాభావముచే రసాభాసము 
ఏర్పడ్రుచున్నది. 

బహునాయికాగత మగు రతి బహునాయకగత మగు రతివలె దోష మగునా? 
అను (ప్రశ్నకు కావ్యమున అది దోషజుష్టము కాదు అనవలెను. ఏలన బహునాయికల 





2. కావ్యాలంకార సం[గహము, పు. 418 


117 


యందు అనురక్తుడగు నాయకుడు దక్షిణనాయకుడు అని ఆలంకారిక మతము. 

పతి పంచకము గల (దౌపది అనుచితాలంబన మగునా? అను (పశ్న 
ఆధునికులకు ఉదయించును. దీనిని శ్రీ, వేదాల తిరువేంగళాచార్యుల వారు 
'దౌపదీ విషయమున నట్టి దోషములేదు. ఏమనగా నామె తన సహజ వివకౌదార్యములతో 
దన పతుల నయిదుగురను గూడ మిక్కిలి (పేమించినది. కావున వారియెడ నామె 
చూపించు భావ చేష్టాదికము లందు (పేమ ఆస్వాద్యమగు చుండును అనిరి. 
ఇంతేగాక (దౌపది వివాహము విచి తపరిస్టితులలో జరిగినది. ఆమె తన పతులయం 
దనురక్త యగుట నారదకృత సమయపాలనా విశిష్టము. కనుక అది అనుచితము 
కాదనుట సమంజసము. 

తిర్యగాది అను శబ్దముచే పూజ్యపాదుల రతి వృ్యర్ణ్యము కాదని న్విర్ణయింప 
నగును. “అత్యుత్తమ దేవతావిషయకత్వేన వర్ణ్యమానా రతిరనుచితా! తద్వర్హనం హి 
మాతా పితా రతి వర్తన మివ అత్యంత మనుచితంో అని మమ్మటాచార్యుడు 
వచించెను. ఉత్తములెన దేవతల రతిని వర్ణించుట అనుచితము. అది తలిదండ్రుల 
రతివ్యర్ణనము వలెనే అత్యంత మనుచితము. ' 


ఇక ఇతర రసాభాసములుః 
1, హాస్యముః 

“గుర్వాద్యాలంబనే హాస్యే' అని సాహి త్యదర్పణము. గుర్వాద్యాలంబనమగు 
హాస్యము హాస్యాభాసము. ఆదిపదముచే తలిదం[డులు మున్నగు పూజ్యులను 
(గ్రహింప దగును. వీరి నాలంబనముగా కలిగి హాస ము (పవ ఎత్తమయినచో హాస్యాభాసము. 
2.  కరుణముః 

“హత పా(తగతే కరుణే - సాహి త్యదర్పణము. కృష్ణమోహనకృత లక్ష్మీవ్యాఖ్య. 
ధీరోద్దతుడగు నాయకుడు తనచే చంపబడిన శతువును గూర్చి తానే రోదనము 
చేసినచో అది కరుణాభాస మగును. 


3. రౌ[దముః 
“రౌదే గుర్వాదిగత కోపే అని సాహి త్యదర్ప ణము. గుర్వాదిగత మగు 





3. ఆంధ్ర ధ్వన్యాలోకము / 
4. కావ గ్థవకా శము 


118 


కోపము రౌ(ద్రాభాసము. ఆ దిపదముచే తలిదండులు,మునులు, సురలు, మొదలగువారు 
(గాహ్యములు. వీరిపె చూపు కోపము అనౌచిత్యదోషదూషిత మగుట వలన నిది 
రౌ దాభాస మగును. “కోధాత్మకో భవే దౌదః | పతిశూరె రమర్షిత, రూక్ష పాయో 
భవేదతనాయకోఒత్వ్యు[గ వ్మిగహః అనుటనుబట్టి ఇది |కోధస్థాయిక మనియు, 
(పతిహరుని ఎడ (క్రోధము గలవాడును, రూక్ష పాయుడును, అతు! గవి గహుడును 
నాయకుడనియు విదిత మగుచున్నది. దీని ననుసరించి (పతిశూరజనితమగు 
(కోధమే రౌదమునకు స్థాయి అగును కాని గుర్వాది జనితమగు (కోధము స్థాయి 
కాదని తేలుచున్నది. 

4. వీరముః 

“ బహ్మవధాద్యుత్సా హేఒ ధమస్మాతగతే తథావీరే” అని సాహి త్య దర్పణము. 
(బహ్మవధాదులను చేయుట యందలిది, అధమపా[తగత మగునది అగు ఉత్సాహము 
వీరాభాస మగును. ఆది శబ్దముచే పితృవధాదులును (గ్రాహ్యములు. అపా తదాన 
మిచ్చుట, వానిపట్ల దయచూపుట, మొదలుగా గల కృ తిమధర్మము అందు 
ఉత్సాహమును చూపిన అదియు వీరాభాసమే అగును. ఇట ఆలంబనము 
అయోగ్యమగుట వలనను, ఇది ధర్మశా(స్తనిషద్ద మగుట వలనను ఈ ఉత్సాహము 
అనౌచిత్యదోషజుష్ట మగుచున్నది. :వీరో భయానకావిష్టో వీరాభాస ఉదీరితః - 
భావ(ప్రకాశిక; హీనేప్మాతేషు తిర్యక్షు తదాభాసం విజానతె - సరస్వతీ కంఠాభరణముః. 
ర. భయానకము 

“ఉత్తమ పాతగతత్వే భయానకే' అని సాహి త్యదర్ప ణము. ఉత్తమ పాతతగత 
మగు భయానకము భయానకాభాస మగును. భయానకము (స్త్రీ, నీచ బాల ప్రకృతికము. 
అట్టుగాక ఉత్తమ పాతగతముగ చెప్పబడిన అది భయానకాభాస మగును. 

6. బీభత్సము: 

“బహ్మజ్ఞానిగత జాగుప్పే బీభతే ఎ - సాహీత్యదర్పణము, లక్ష్మీవ్యాఖ్య. 
(బహ్మజ్ఞానిగత మగు జుగుప్పు బీభత్సాభాస మగును. కదర్యాది వస్తువులను చూచునపుడే. 
జుగుప్స కలుగును. సుందరవస్తువులను చూచునపుడు జుగుప్స కలిగినట్లు చెప్పినను 
జుగుపా ఎభావమే అందురు. 


119 


7. అదు భతము : 

“విశేష దర్శిత ప్మాతగతే అద్బుతే- లక్ష్మవ్యాఖ్య; “అలోకోత్తర వస్తువులను 
చూచియు విస్మయపడుట అద్భుతాభాసము' అని నరసభూపాలీయ వ్యాఖ్య సన్నిధానం 
వారిదిః. లోకోత్తరవస్తువే దీని కాలంబన మగును గాని లోకోత్తరములు కానివి 
ఆలంబనములు కావు. 

8. శాంతము: 

ాంతేచ హీన నిష్టే అని సాహి త్యదర్ప ణము. శాంతము హీ ననిష్ట మయిన 
శాంతాభాస మగును. హీనులు శమ తత్త్వజ్ఞానా సమర్ధులగుటచే, వారి నాశయించుకొనిన 
శమము శాంతాభాస మగుచున్నది. 

ఇక రసాభాసము ఆస్వాదయోగ్య మగునా! కాదా! అను [ప్రశ్న ఉదయించును. 
రసము వలె రసాభాసము సంపూర్ణముగ లేకపోవుటచే ఆనందజనకత్వమున 
కించిన్న్యూనతను పాందియున్నది. అంతమా[తమున అది ఉపాదేయమవే కాదని గాని, 
ఆసా దయోగ్యమే కాదని గాని అనుట అసమంజసము. రసాభాసమును కూడ 
వర్ణించిన మహాకవులు కలరు గనుక సహృదయులు దీని నంగీకరింతురు." 

మరియొక చిన్న సందేహము. రసాభాసము, రసభంగము ఒక్కటియేనా! 
లేక ఏమైనా భేద మున్నదా! “అనౌచిత్యాదృతే నా౭ న్య దస భంగస్యకారణమ్‌' 
అనుదాని ననుసరించి రసభంగమునకు అనౌచిత్య మొక్కటియే కారణము. మరొక్కటి 
కాదు. రసాభాసమునకు, రసభంగమునకు అనౌచిత్య మొక్కటియే కారణముగా 
చూపబడినది. అట్టియెడ రసభంగ రసాభాసములకు భేదవేమియును లేదా? అను 
(పశ్న యుదయించును. రసభంగ రసాభాసములకు ఈ షద్చేదము గలదు. 
'స్థాయ్యాది చర్వణావసరముననే కాలుష్యము, తత్తత్కారణముల వలన గోచరమగుచో 
నచట రసభంగమే. ఆ కాలుష్య మప్ప టికి కాక పాశ్ళాత్యస్పురణ మగుచో రసాభాసాది 
(ప్రసంగ మనియు స్పష్ట పడగలదు' అని ఈవిషయమై (శ్రీ వేదా లవారు ఆంధ 
ధ్వన్యాలోకమున విపుల చర్చ కావించిరి. ఆభాసమున సహృదయులకు ఆస్వాద 
ముండును. రసభంగమున రస్మపతీతియే లేనపుడు ఆస్వాద ముండుట కవకాశమే 
లేదు. గామో నాస్తి కుతస్సీమా అని గదా! 

ఇంతకరకు రసాభాస మన నేమి? రసాభాసము రసమా? కాదా? అను 
విషయమును, రసాభాస రసభంగములకు గల భేదమును, రసాభాస వెవిధ్యమును 
పరికించితిమి. 





5. ఈ విషయమును ధరణికోట వెంకట సుబ్బయ్య గారు రసగంగాధరమున విపులముగ చర్చించి 
యున్నారు, పుటలు 463-64 


120 


3. ఈ. రసదోషములు 


“రసాపకర్షకా దోషా - రసమును తగ్గించునవి దోషములు అని సాహి త్య 


దర్పణమున దోషలక్షణముకలదు. కావ్యాలంకార సం[గహమున అర్హదోషములు, 
వాక్యదోషములతోపాటు రసదోషములు కూడ వివరింపబడి యున్నవి. కావ్యాలంకార 
సం గహకర్త- 

“రసములు వాచ్యములైనను 

వెస నదియును దోషమయ్యె; విపులో[గ రణం 

బసదృశ బీభత్స రసో 

ల్లసితము; శృంగార సహిత లలన యనంగన్‌ ౫ 
అని చెప్పేయున్నాడు. 

రసగంగాధరమున - “య్మతవిభావాదిభి రభివ్యక్తస్య రసస్య స ప్రశబ్దేనాభిధానం 
త(తకోదోష ఇతిచేత్‌, వ్యంగ్యస్య వాచ్యీకరణే సామాన్యతో వమనాఖ్యదోషస్య వక్ష్య 
మాణత్వాత్‌ , ఆస్వాద్యతావచ్చేదకరూపేణ ప్రత్యయా జనకతయా రసస్థలే వాచ్యవృత్తేః 
కాపేయ కల్పత్వేన విశేష దోషత్వాచ్చ' - విభావాదులచే అభివ్యక్తము కాదగిన 
రసమును ఆ రసశబ్దముచే పేర్కొనుట వలన వమనము అనుపేరు గల దోషము 
కలుగును. అది కపిచేష్టా పద్భశము. దానివలన నియతాస్వాదకత్వ ధర్మవిశిష్టముగ 
ఆది ప్రత్యయజనకము గాదు. కనుక విభావాది సామ[గీ పరిపుష్టమై నను రసమును 
స్వశబ్దవాచ్యము చేయరాదు. 

మమ్మట విశ్వనాథాదులు కూడ రసదోషములలో స్వశబ్దవాచ్యతాదో షమును 
చెప్పి యున్నారు. 

“వ్యభిచారి రసన్థాయి భావానాం శబ్దవాచ్యతా' - కావ్యప్రకాశము 

“రసస్యోక్తి: స గశబ్లేన స్థాయి సంచారిణోరపి” - సాహి త్యదర్ప ణము 

వీని సారాంశమేమన రసములు గాని, స్థాయి వ్యభిచారి భావములు గాని 
స్వశబ్దవాచ్యములు కారాదు. అనగా రసాది సాధారణ పదములచేతను, శృంగారాది 
విశేషవాచకములచేతను వాచ్యము చేయరాదని భావము. ఇవి వ్యంగ్యరూపములుగ 





ly కావ్యాలంకార సం(గహము, ఆ.4, ప.55, పు.507/ 


191 


అభివ్యక్తము లయినపుడే ఆస్వాద్యము లగును. 
రసము వాచ్యమగుటకు ఉదాహరణము - 
“తాముద్వీక్ష్య కురంగాక్షీం రసోనః కో౭ ప్యజాయత 
చం[దమండల ముద్వీక్ష్య శృంగారే మగ్నమాంతరమ”* 
శృంగారాది శబము వాగ్యమగుటకు ఉదాహరణము - 
“శృంగారి గిరిజాననే, సకరుణో రత్యాం, (పవీరః స్మరే 
బీభతో౭ స్థ భీ రుత్చణీ చ భయకృ న్మూర్యాజఒద్భుత స్తంగయా 
రౌదో దవిమర్హనే, చ హసకృన్మగ్న: (పశాంతశ్చి రా 
దిత్డం సర్వ రసాత్మక: పశుపతి ర్ఫూయాత్సతాం భూతయేో 
థి 
స్లాయిభావ వాచ్యతకు ఉదాహరణము - 





శివే శృంగారా[ర్హా, తదితర జనేకుత్సన పరా 
సరోషా గంగాయాం, గిరిశనయనే విస్మితవతీ, 
హరావిభ్యో భీతా, సరసిరుహ సౌభాగ్యజయినీ 
సఖీ ఘస్మేర్తాతేమయి జనని దృష్టి, సృకరుణాోో 
వ్యభిచారి భావముల వాచ్యత్వమునకు ఉదాహరణము - 
'స్మవీడాదయితాననే, సకరుణా మాతంగ చర్మాంబరే, 
స తాసాభుజగే, సవిస్మయరసా చందేఒ మృతస్యందిని, 
సేర్చ్యా జహ్నుసుతావలోకన విధౌ దీనాకపాలోదరే, 
పార్వత్యా నవసంగమ (ప్రణయినీ దృష్టిః శివాయాస్తువః 
ఈ భావములనే వ్యంజితము చేసినచో ఆ రసదోషము పరిహార్య మగును. అందులకు 
ఉదాహరణము - 
“వ్యానమాదయితాననే, ముకుళితా మాతంగచర్మాంబరే 
సోత్మంపా భుజగే, నిమేషరహితా చంద్రేఒ మృతస్యందిని, 
మీల[దూ బి సురసింధు దర్శనవిధౌ, మ్లానా కపాలోదరే, 
పార్వత్యా నవసంగమ (పణయినీ దృష్టిః, శివాయాస్తువ్‌ 
2. సాహి త్యదర్శనము,. పు.278 
వె, కావ్యాలంకార సం[గహము, ఫు. 511 1సన్నిధానం వారి వ్యాఖ్య ః 
4 
5 


సాహి త్యదర్శనము, పు. 279 
కావ్యాలంకార సంగ్రహము :సన్నిధానం వారి వ్యాఖ్య, పుటలు 508-9 


122 


ఇటు పీడ, కరుణ, _తాస ఇత్యాది వ్యభిచారులు స్వశబ్దముచే (గహి ంపబడక, వాని వాని 
అనుభావములగు వ్యాన మత, ముకుళనము ఇత్యాదులు చెప్ప బడుట వలన రసదోషము 
లేదు. 

వమన దోషమునకు కవులేల పాల్పడిరి? అనేకులు రసనిర్భరము గావలసిన 
తావులందు విభావాదులను గూర్చక్క, రసనామమునే [పయోగించుట జరిగినది. అది 
చమత్కారజనకము కాదు. మరికొందరు విభావాది సామి వలన రసము వ్యక్తమగు 
స్థలమున శృంగారాది పదము లున్నచో పునరుద్దీపమగు ననుకొనిరి. విభావాది సామి 
వశమున రసము పరిపుష్టమై న తరువాత తదుద్దీపనము దోష మగును. కావున 
రసనామధేయ్మ గహణము దోషమని భావించిరి. 

నవరసగంగాధరమున ఈ వమనాఖ్యదో షమును (ప్రతిపాదించు సందర మున 
“'స్వశబ్బోక్తి ఉంకే రసము అస్వాద్యము కాదు. (ప్రకట మయినప్పుడు దాని అభిరుచి 
తగ్గుతుందో. సాహి త్యదర్పణకారుని మతము ననుసరించి 'ఎచ్చట విభావనుభావకృత 
పరిపుష్టి లేమియే అనుగుణమో, అచ్చట వ్యభిచారిని తన శబ్దముచేత చెప్పుట 
దోషము కాదు అనియు ఎచట విభావాది వరిపోషము [వకృతరన 
(పతికూల[ప్రాయమగునో అచట స్వశబ్దముచేత చెప్పుటయే న్యాయమనియు 
చెప్పబడినది.” 

వమనదోషకల్సనము కేవలము నిర్మూలమని (శ్రీ, వేదాల తిరువేంగళాచార్యుల 
వారు సిద్దాంతీకరించి ఈ విషయమై విపులమగు చర్చ చేస్తి మరియు నిట్లు 
చెప్పి యున్నారు. “ఇంతటికి తత్వమేమన, స్వశబ్దముచే వ్యంగ్యము లుపాత్తము 
లయినచోట దోషము లేకపోవుటమే కాదు; కొన్ని చోటుల సంశయము పోయి, 
.వెశద్యాధిక్యమే కల్గినది. ఉదాః “జాత్ఫుక్యేన కృతత్వరా' - మున్నగు స్థలము అందు 
- ఇట “కృతత్వరా - దోషభయాదులచేతను త్వర కల్లును. ఉత్కంఠచే తను 
కల్లును. ఇట దేనిచేత? అను సంశయము కల్లగా 'బాత్సుక్వేన' అని వ్యభిచారి భావము 
వాచ్యమగుటచేత సంశయ మపనయించినది. వ్యభి చారిభావము లందే, 





(సక్ఫూ(తకల్పముగా, రసానుభవము కల్లును. వ్యభిచారి భావములపట్ల స్వపదటి ! 





6. నవరస గంగాధరము, పు. 141 
7 ఆం(ధసాహి త్యదర్పణము, పుటలు 258 -59 


123 


(గ్రహణము దోషము కాకపోవుకేల? రసవిషయమున దోషమగుకుల? ఇట నిజమునకు 
వ్యభిచారిభావముల విషయమున దోషము కాకపోవుట న్యాయము. అట్టె 
రసవిషయమునను. ఇట్లు పర్వత వ్యంగ్యములకు స్వపద| గహణము దోషముకాదని 
సిద్దాంతము. 

ఈ విషయమున నిదియు పర్యాలో చనీయము. రసాస్వాద విషయము 
భరతముని ఉదాహరణము నొసంగను. పానకము నాస్వాదించిన రసజ్ఞానకు అది 
పానక మని, దాని రసము మధురమని మాటల నవగతమై నంతనే పూర్వము 
స్పురించిన రసము భంగమగుట అనుభవసిద్దమా? అష్టే (పకృతము నందును 
కావ్యరసాది పట్లను అవగంతవ్యము”.* 

రసదోషములు తిక్కన భారతమున కలవా? అను విషయమె విపులచర్చ 
గావించిన ఆచార్య రామకోటిశాసస్తీ గారి అభి పాయ మిట ఉపాదేయము. “స ఫశబ్దవాచ్యత 
అనుదోషము రసమునకు లేదు - ఉన్నదనుకొన్నను భారతము వంటి ఇతిహాస 
(గంథమున అది గుణమే కాని దోషము కాదు. దోషము కాని రసదోషము అని 
చెప్పిరి. 

కేవల స్వశబ్దవాచ్యదోష మొక్కటిమా[తమే కాక మరికొన్ని రసదోషములు ' 
పేర్కొనబడినవి. 

'వ్యభిచారి రస, స్థాయిభావానాం, శబ్దవాచ్యతా; 

కష్ట కల్పనయా వవికత రనుభావ విభావయోః 

(ప్రతికూల విభావాది (గహ; దీప్తీం పునః పునః; 

ఆకాండే (పథనచే దా; వంగస్యాప్యతివిస్తృతిః 

అంగినో= ననుసంధానం (పక తీనాం విపర్యయః 

అనంగస్యాభిదానం చరస్టే దోషాసు స్యరీద బి 
ఇందు రసాది శబ్దములను వాచ్యముచేయుట దోషముకాదని నిరూపింప బడినది. 


తి. ఆం(ధధ్వన్యాలోకము, పుటలు 547-68 





9. తిక్కన కావ్యశిల్పము, వు. 467 


10. కావ్యాలంకార సంగ్రహము *నన్నిధానం వారి వ్యఖ్యః, పు. 508 


124 


మిగిలినవి దోషములే. అవి అనుభావ విభావములు కష్టముగ గుర్తింపబడుట, (పకృతరస 
విరుద్దము లయిన విభావాదులను (గహి చుట్టు తిరిగి తిరిగి రసమునకు దీప్తి 
కలిగించుట, అసమయమున రసవిచ్చేదనము చేయుట, అసమయమున (పకాశము 
చేయుట అంగభూతముగా నున్న రసమును మిక్కిలి విస్తరించుట, అంగిరసమును 
పోసింపకుండుట, స్వభావమును సముచితముగా వర్ణింపకుండుట, రసానుపకారకమై న 
దానిని వర్ణించుట, మొదలగునవి. 

ఈ దోషములలో వమనాఖ్యదోసము దోషము కాకపోవుటచే కావ్యమున అది 
పరిహార్యము కాదు. కాని మిగిలినవానిని పరిహరించి దోషజుష్టము కాకుండ కావ్యమును 
తీర్చిదిద్ద వలెను. 


125 


4వ (ప్రకరణము 
పర్వాంతర్లత రసపోషణము - స్తూలవివేచనము 


'వాకుత్తు తిక యజ 5S (పకారము రసాభ్యుచిత బంధముగ సొకొక్కుక్కు 

మాటు” :కా.ఖం., పీఠిక.13: అని రసధుని యగు శ్రీ నాథుని గూర్చి వేమారెడ్డి 
డపలుకు. తిక్కన గారి వెగిష్ట్యమీ యొక్క పలుకులో వ్యక్తమగుచున్నది. తిక్కనార్యుని 

కవిత్వము సర్వజనాకర్షణీయ మగుటకు కారణభూతములగు వానిలో రసపోషణము 
(పధానము. 

కావ్యేందిరకు కథాచిత్య పాతాచిత్యములు శరీర ఆరోగ్యములు కాగా, 
రసౌచిత్యము జీవ మగును. ఈ మూడును సమ్మప్రాధాన్యము గల అంశములే యై నను, 
ముఖ్యము లో యై నను, జీవ పధానమగు రసము మరింత ముఖ్యమగును. 
తిక్కనామాత gక ఎత మగు భారతము నవరస సుధాభ్ధి. నవరసములకు నీది పట్టుకొమ Ye 
ఈ రసక్షే తమున అన్ని రసములును [పోదిసేయబడీ యున్నవి. మహాభారతములో 
లేని రసములేదనియు అన్ని రసతరంగిణులును ఈ క్రేరాబ్దిలో సంగమించిన 
వనియును చెప్పవచు ఎను. 

తిక్కన కృత భారతము నందలి పదునేను పర్వములలో ఏయే పర్వములలో 
ఏయే రసములు పోసింపబడినవో స్టూలముగ పరికింతము. 

తిక్కన కవిత్వతత్త్వ నిరతిశయాను భవానంద భరితాంతఃకరణుడై తాను] 
రచింప బూనిన యీ భారతభాగమును గూరి = 

“హృదయా పది చతుర్ణమూర్షిత కథోపేతంబు నానారస్తా 

భ్యుదయోల్లాసి విరాటపర్య మట యుద్యోగాదులుం గూడా 

బదియేనింటీ( దెనుంగుబాస జనసం|పార్ట్యంబులౌ పెంపునం 


దుదిముట్టున్‌ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారంగన్‌ 
అని చెప్పికొనినాడు. భారతామృతమును క్షర్ణపుటముల నారగోలి, ఆంధధావళి 
మోదమును బొరయునట్టుగ రచింపబూనినాడు. _సాత్యవతేయ సంస్కృతిని 
శ్రీ విభవాస్పదమయిన చిత్తముతో మహాకవిత్త్య దీక్షావిధి నొంది, ధర్మాద్వెతస్థితిని 
భారతసంహి తను తెనుంగుబాస లో వినిర్మింపబూనిన వాడెనను, ఇందలి ఏఘట్టుమున 
కాఘట్టమునే యొక ప్రబంధముగ చేయదలచినాడు. ఈతడుపయోగించిన ఈమూడు 
విశేషణములు కేవల విరాటపర్యమునకు సంబంధించినావా! లేక యావత్‌ భారత 
భాగమునకు సంబంధించినవా! అను విషయ మిట కొంత విచారింప వలసి 
యున్నది. కొందరి దృస్టి ననుసరించి ఈ మూడు విశేషణములును చతుర్రమగు. 
విరాటపర్యమునకు మా(తమే సంబంధించినవి. అయిన ఉద్యోగాది పర్వముల 
మాకేమి? అని “హృదయాహ్లాది' మొదలగు వెశిష్ట్యము కలవి కావా! అవికూడ 
నట్టివియే యైన వీనిని ఒక్క విరాటపర్వమునకే సంబంధించిన విశేషములుగ 
తలంచుట సరికాదు. పదునెదు పర్వములను తుదిముట్టు (వాయదలంచిన తిక్కన 
' ఈ విశిష్టలక్షణముల నన్నిటిని యొక్క విరాటమునకే పరిమితము చేయుట 
యందు తాత్పర్యము కలిగియుండు ననుట అంత సముచితమగు విషయము కాదు. 

ఈమూడు విశేషణములును కేవల. విరాటపర్వమునకు గాక మొత్తము 
భారతమునకు సంబంధించినవే అనుట సముచితము. పెపద్యమునకు ముందు 
'ఆదరణీయ సార....” అను పద్యము కలదు. “అదియును” అను వచనము దానికి 
ముందు కలదు. ఈ పద్యమున “అష్టాదశపర్వ నిర్వహణ సంభృతమవై క "అనియు, 
అందు అది( దొడంగి మూండుకృతు లాం[ధకవిత్వ విశారదుండు..... అనియు 
చెప్పబడినది. మరియు “విరాటపర్వమట యుద్యోగాదులుం గూడా .....తుదిముట్టు 
రచించుటొప్పు” :విరా., 1-5-7: అనియును గలదు. 

ఈ విధముగ వీని నన్నింటిని సమన్వయించి చూచిన ఈ విశేషణము 
లన్నియు పదునేనుపర్యముల భారత భాగమునకు సంబంధించినవియే యగును. 

“రచనాకాతుకమున మన మలరగి అని చెప్పికొనుటచే, ఆ కౌతుకము 
. పదునైదు పర్వములను తెనుగున (వాయవలెనను రచనాకౌతుక మగును కాని, ఒక్క 
విరాటపర్వమునే హృదయాహ్లాదిగ, ఊర్జిత కథో పేతముగు నానారసాభ్యుదయోల్లాసిగ, 


కై. భారతము, విరా. ఆ.]1-7 
127 


(వాయవలెనను కౌతుకము కాజాలదు. కావున ఈ విశేషణములు తిక్కన కృతములగు 
పద్యునెదు పర్వములకు సంబంధించినవియే యగును. “నానా రసాభ్యుదయోల్లాసి" 
అను విశేషణము విరాటమునకు మామే అన్వయించునవి ఒకరిద్దరు చెప్ప యుండ, 
శతాబ్దము [క్రిందట మరియొకరు “ఇది ఉద్యోగపర్వమునకు సంబంధించినదిగా" 
(వాసిరి. “పాదలంజేయు ముదంబు....ఎల్లెడన్‌ * ఈయన శ్రీ కరాలపాటి 
రంగయ్యగారు. ఇట్టు ఎవరికి తోచినట్టు వారు ఏదో ఒక పర్వమునకు మాతము ఈ 
విశేషణములు ఉపయోగించుట కాక్క భారతము పదునైదు పర్వములకును ఈ 
విశేషణములు ఉపయోగించుట సముచితము. ఊర్చితకథో పేతము, హృదయాహ్హాది, 
విశేషణముల మాట ఎట్టున్నను “నానా రసాభ్యుదయోల్లాసి విషయమున మా[తము 
భారతము మొత్తము నానా రసాభ్యుదయోల్లాసి అని చెప్పకతప్పదు. ఈవిధమగు 
విమర్శనమును (శ్రీ, కేతవరపు వారు తమ సిద్దాంతవ్యాసమున చేసియున్నారు." 

నానారసాభ్యుదయోల్లాసి అనగా అన్నిరసముల యొక్క పుట్టుకచే (ప్రకాశమునకు 
వచ్చినది అని అర్థము. భారతమున అన్ని రసములును పుట్టి, అంగిరసమునకు 
(పకాశమును చేకూర్చినవి. భారతమున అంగిరసము శాంతము. ఇది ఇతర అంగరసము లచే 
అభ్యుదయమును పొంది స్పుటముగ (పకాశించినది. 

- పదునెనిమిది పర్వముల భారత భాగమున చతుర్రమును, పదునైదు పర్వముల 
భారత భాగమున (పథమమును అగు విరాటపర్వమున ఏయే రసములు గలవో 
స్టూలముగ చూతము. ఆస్వాదింపబడునది రసమని, విభావాదుల సంయోగముచే 
రసనిష్పృత్తి కలుగునని, రసస్వరూప వివరణాదులు తృతీయ (పకరణమున గావింప 
బడినవి. రసస్వరూపమును పూర్తిగ అవగతము చేసికొనిన గాని తిక్కన గారి భారత 
భాగము నందలి రసములను గూర్చి నిర్దారించి చెప్పలేము. 

మహాభారత వాహినీతీరమున తీర్ణభూతమగు ఈ విరాటపర్వమును గూర్చి 
“సభారంజనము, సర్వమనోజ్ఞము నాల్గవ పర్వము నొదగి విరాటపర్వము వెలయన్‌ ' 
1భార.ఆది.1-41 అని నన్నయ గారి మన్నన అయిన, హృదయాసోది, ఊర్హిత 
కథోపేతము, నానారసాభ్యుదయోల్లాసి అని తిక్కన గారి స్పష్టోక్తి. భారతము 
మొత్తము భాగమున్నకెన నేమి, కేవల ఈ విరాటపర్వమునకెన నేమి ఇట (ప్రయోగింపబడిన 





2. తెనుగుకవుల చరిత, వు. 156 *శ్రీ నిడుదవోలు వారిదిః 
తె. తిక్కన కొవ్యశిల్ప ము, పుటలు 186-88 


128 


ఈ మూడు విశేషణములును మూడు రత్నముల వంటివి. ఇందలి యితివృత్తము 
మానవజీవితమునకు అత్యంత సన్నిహి తమును, వీర శృంగారాది రసముల కా శయమును 
అగుటచే నిది హృదయాహ్ష్లాది యగుచున్నది. సాధారణముగ లోకమున సంభవించు 
వివిధ సన్నివేశములతోపాటు, ఆయా సందర్భములలో వ్యక్తుల వర్తనముల వలన 
వ్యక్తములగు వారివారి నెజ కీల స్వభావాదులకును ఇందు ఎక్కువ అవకాశ 
ముండుట్లచే లౌకికజీవిత మిట సంపూర్ణముగ (పతిబింబించిన దనవచ్చును. ఈ 
పర్వము నందు పేర్కొనదగిన [వధాన ఘట్టములు కీచకవృత్తాంతము, 
ఉత్తరగో|గహణము, అభిమన్యుని వివాహము. “కీచకవృత్తమున వీరరస మంగియు, 
రౌద మంగమును కాగా, నుత్తరగో[గహణ కథ యందు వీర మంగియు, హాస్యము 
తదంగము నైనవి. ఉత్తరాభిమన్యు వివాహఘట్టుము లలితశృంగార (ప్రధానమై 
మనోహరవె నది* అని శ్రీ భూపతి వారు విరాటపర్వ రస సంబంధమగు 
విషయములను కొన్నింటిని చెప్పి యున్నారు. భీమకీచకులు నాయక పతినాయకు లుగ, 
వీరము (పధానముగ, ధర్మార్థములు ఫలముగ గలిగిన ఈ కీచకవృత్తాంత ఘట్టముననే 
తన ప్రతినను సార్దక మొనరించుకొనిన అసద్భ శప్రజ్ఞాధురీణుడు తిక్కన. లోకజీవితము 
నందు సాధారణముగ (ప్రాధాన్యము వహించు ఇం(దియవ్యాపారమ్నులెన కామ(కో ధాదులు 
ఈ కీచకవృత్తమున ముఖ్యవిషయము లగుటచే తిక్కన రచనయు వాని కనుగుణముగ 
(ప్రబింధమార్గమున నడచినది. ఉద్యానవన సూర్యోదయ, సూర్యాస్తమయాది వర్ధనము లు, 
తరువాతి కాలమున పెంపాందిన (పబంధరీతి కాదర్శమ్నులెనవి. విరాటపర్వమున 
సూచింపబడిన ఈవిధానమే ఎజ్జున సోమనాథాదులచే |గహి ంపబడినదె, (శ్రీ నాథాదులచే 
పోసింపబడి, రాయలకాలమున పరిణతిని కాంచిన దనవచ్చును. ఆన్థానపతితమగు 
(పతినాయకగత మగు ఈ (పణయము ఏక తెవానుగత మగుటచే నాభాసమై వీరరస 
విజృంభణమునకు తావొంసగుటయే కాక్క, రసాంతరముల కటనట నిలువ 
తావాసంగినది. అందుచేతనే ఇందంగి వీరమని, అంగములు రౌదాదులని 
చెప్ప బడుచున్నది. కావ నము నందలి (పధానరసమునకు (పోద ఖీ 9కమ్నులె రసాంతరములు 
'వర్ణింపబడిన నాడే రసము సుస్థిరమై సహృదయ హృదయాహ్లాద మగుచుండును. ఈ 
ఘట్టమున వీరము (పధానమై [కమ పరిపుష్టము కాగా, రౌద్ర కరుణ, బీభత్స, 
హాస్యాద్భుతములు పరిపోషకము అయినవి. శృంగార మాభాస మయినది. ఈరీతిగ 





4. భారతము-తిక్కన రచన, పు.23 


129 


ఒండురెండు రసములుదక్క, తక్కిన రసములు స్ఫుటముగ వర్ణితము లగుటచే 
నీఘట్ట మొక్కటియే నానారసభ్యుదయోల్లాసి అయినది. కీచకగత మగు శృంగారమీ 
ఘట్టమున అత్యధికముగ వర్ణింపబడినది. ఇందలి (పకృతిగత మగు వర్షనాచాతుర్య 
మంతయు శృంగారమయము. ఇట్టు ఎంత విస్తారముగ వర్షింపబడనను ఇది 
(పతినాయకగత మగుటచేతను, ఏక తెవానురాగమునకు తార్మాణ మగుటచేతను 
ఇది ఆభాస మయినది. కీచకివిషయమున వర్ణితములెన మోహవికారాదులును, 
విరహమును, శృంగారాభాసము నకే పోషకమ్నులెనవి. పరసతిని కామించిన నీచకాముక 
చిత్త ప్రవృత్తి వర్ణనము శృంగారరసపోవకము కాజాలదు. రతి అనుస్థాయి ఉభయనిష్ట 
మయినపుడే, అనుభావాదులచే పోసితమె, శృంగారరసముగ పరిణమించును. ఇట 
రతి అనుభయనిష్టము. కీచకునికి (దౌపదిపె వ్యామోహము కలదు. కాని దౌపదికి 
కీచకునిపై నట్టి భావము లేదు. కావున అది అభాసపరిణత మయినది. అట్లయ్యు 
నాయకుడగు భీమసేనుని వ్యవసాయమునకు సహకరించి ఆతని ఆ([గహవృక్షమునకు 
బీజ పాయ మయినది. 

రౌదరస స్ఫూర్తి భీముని యందే మనకు తరచుగ గోచర మగుచుండును. 
కీచకునిచే కచాక ఎష్టయై న [దౌపదిని సభలో నుండి చూచిన భీమసేనుని నిప్పులురాలు 
కన్నులందును, సాం దఘర్మసలిలము [కమ్ము అంగము లందును, నితాంతపీడన 
రటదాస్యరంగ వికట(భుకుటీచటుల |పవృత్త నర్తనఘటన్నాపకార భయ దస్సురణా 
పరిణద్ద మూర్తి యందును రౌద్రరసము మూర్తీభవించి యున్నది. భీముని ఈ 
కోపాటోపమును గాంచిన ధర్మజుడు ఆతని కోపరసము పేర్మిచెరచి శమింపచేయుట్లకె 
నిగూఢభాషణము లాడినాడు. ఇట_కశాంతరసము సూచనామ్మాత నిబద్దము. ఈ 
ఆభాస శృంగారముచే జనించి, పత్నీపరాభవ దర్శనజనిత | కోధమున |పవృద్దమయి, 
కష్టపరంపర్శాశవణమున పరిపుష్టమై కీచకవధోత్సాహమున ఉన్న సందర్భము చివరకు 
భీమునితో స్థిరపడి వీరరసముగ పరిణమించినది. ' కీచకవధోతా ఎహమున ఉన్న 
సందర్భమున భీమసేనుడు పలుభావములకు లోనయినాడు. సజాతీయ విజాతీయ 
భావములచే భీముని యుత్సాహము సందిగ్ధదశ నందక సుస్థిరత్వము నొంది వీరముగ 
పరిణమించెను. ఇట వీరరసపోషణము కలదు. నిగూఢరూపమున ఉన ్న భీమసేనుడు 
కీచకునితో “ఇట్టివాడవు శాన....” ఃవిరా. 2-338: అని పలుకు సందర్భమున 
హాస్యరసమృు, పంచాణంబేణమును పాదువునట్లు ఆక్రమించి కోపాటోపదీప్తాంగుడై, 


130 


బెడిదములగు పిడికిటి పోటులతో, ఆతని చంపు సందర్భమున, రౌ. దమును, 
కోపము చల్లారక వికృతపు చావు చంప మది వేడుకపుట్టి, వాని మస్తకమును 
పీనదీర్ణభుజ శాఖలును, పాదయుగళంబును, మేనిలోని చారునట్టు నుగ్గుగా తురిమి, 
నించిన [కంతల తిత్తియై న యాతని దేహమును నేలపె జిదిపి, చక్కని ముద్దగా చేసిన 
సందర్భమున బీభత్సమును, కడు నక్కజమగు చందమున నున్న ఆపీనుగును 
విస్మయానంద నిర్మగ్నయయి, ముక్కుపై నంగుళము కదియించుకొనిన |దౌపదిని 
వర్ణించు సందర్భమున అద్భుతరసమును పోసింపబడీినవి. (దౌపది సింహబలునిచే 
భంగపాటు పాందిన నందర్భమున ఆవె పరిదేవనారూపమున కరుణము 
చోటుచేసికొన్నది. ఇట్టు రసముల నన్నింటిని ఏకత పరిపుష్టము లొనరించి 
వీరరసము నుజ్జ్య లతరము గావించుటచే నిది అంగి అయి, తదితరములు అంగములయి, 
ఈ ఘట్ట మొక్కటియే నానారసాభ్యుదయోల్లాసి అయినది. ఇట్లు ఏ సన్నివేశము 
లందు ఏయే పాతములకు, ఏయే రసభావములకు ఎంతవరకు (ప్రాధాన్యము 
కలదో, ఎంతవరకు అవసరము కలదో, అంతవరకు మ్మాతమే (గ్రహించి జాచిత్యభరితముగ 
రసపోషణమును గావించుట తిక్కన గారి కావ్య శిల్పము. ఇందు ధర్మజుని శాంతము, 
భీమగతమగు రౌద్రవీరములు, (ద్రౌపదీనిష్టమగు కరుణము, కీచకాలంబన శ ఏంగారాభాసము, 
వధవేళ యందలి రౌ[దబీభత్సములు, బహువిచితముగ సంధానితమ్నులె ఈతని 
రసపోషణ సామర్థ్యమును వేనోళ్ల చాటుచున్నవి. 

ఉపకీచకవధ సందర్భమునను ఎడనెడ కొన్నిరసములకు తావు కలిగినది. 
ఉపకీచకులకు పట్టుపడిన సందర్భమున |దౌపదీపరిదేవన రూపమున కరుణమును 
భీముడు ఉపకీచకులను చంపు సందర్భమున వికట[భూకుటి ఘోరఫాలకలిత 
స్వేదోదృటుడును, చలద్వికృతోష్ణద్వయుండును, సమ్మగ |కోధవేగుండును అయి 
భీమసేనుడు ఒక ఉన్నతావనీజమును పెణుకి రౌ ద్రాతిరకమడర, భుజశిఖరమందమర్చి 
విజ్బంభించినపట్లు రౌ[ద్రమును, తెలివాంది పురంబు సొచ్చి రాచవీథి నరుగుచున్న 
(ద్రౌపదిని చూచి 'యమ్మరో రక్కసి యంచు నుల్లములుకు' పురజను ల భయ చే ష్టావర్థనా 
సందర్భమున హాస్యరసమును పోషించినాడు. 

దక్షిణగ్‌ో |గహణ సందర్భమునను, అంతకంతు ఉత్తరగో| గహణ సందర్భమునను 
వీరరసమయాత్మకు డగు అర్జునుని వర్ణించుపట్ల తిక్కన వీరరసపోషణ చాతుర్యమును 
వెల్లడించెను. ఉత్తరగో| గహణమున ఉత్తరుడు “తెప్పించి తొడుగు మీవని యొప్పించిన....” 


131 


విరా.4-39: అని తను. తాణమును తెప్పంచి ధరింపుమను సందర్భమున ఆతడు 
దాని నిట్చునట్టుగ ధరించినవాడె అచటి అబలాజనమును నవ్వించినాడబ. 
ఈసందర్భమున_హాస్యరసమును పోషించెను. భీష్మ(దోణ కృపాది ధని ఇనికరాభీలం 
బయిన దుర్యోధన (గీష్మాదిత్య పటు (ప్రతాప విసరాక్షీర్షం బయిన కారవసైన్యమును 
చూచి భీతి యడరిన మనస్సుతో, వెలవెలబారుచు వెగడొందిన పెదవుల 
తడియారుచుండ, చల్లన నంగముల నిండ చెమరుచుండ, పదములు కరములు 
గుదియ వడకుచుండ, గద్గదికమగు వెలుగుతో నున్న ఉత్తరకుమారుని వర్ణించు 
సందర్భమున భయానకరసమునకు అనుగుణములగు అనుభావాది వర్ణనము 
జరుపబడినను, అంగనాజను లెదుట బీరములు పలికి (పతిజ్ఞలు సల్పిన ఈ 
ఉత్తరుడిట్టు భయపడుటలో హాస్యరస స్ఫూర్తినే కలిగించినాడు తిక్కన. వివ్వచ్చుని 
యుద్దమంతయు ఉత్సాహస్తాయిక మగు వీరమునకు తావొసగినట్టేదే. వరదాన 
మహానుభావంబున అర్జునుని శిరస్సుపై కిరీటము వాలిచిన సందర మున అద్భుతమును 
కలదు. 

ఈ పర్వమున తుదిఘట్టుముగా పేర్కొనదగినది ఉత్తరాభిమన్యుల వివాహ 
వర్ణనము. ఇది పవితమగు లలితశృంగారమున కాదర్శము, సరసమును అయి, 
యున్నది. నూతన వధూవరుల చేష్టల నత్యంత రమ్యముగా కవి వర్ణించినాడు. 
ఈసందర్భమున నూతన వధూవరుల పరస్పరావలోకనములు, హోమసమయ 
కృత్య సంస్పర్శభంగులు మొదలగువాని వ్యర్షనమున లలితశృంగార రసపోషణము 
కలదు. ఇట్లు విరాటపర్వము పలురసములకు ఆలవాలమై తిక్కనామాత్యుని 
రసపోషణ సామర్ధ్యమును పలువిధముల వెల్లడి చేయుచున్నది. ఈ విరాటపర్వము 
నానారసాభ్యుదయోల్లాసి ఎట్లయినదో (శ్రీ, రాంభట్ల వారు తమ వ్యాసమున చక్కగా 
నిరూపించి యున్నారు." 

'ఉద్యోగపర్వము రాజకీయవిషయ ప్రధానమై నది. లోకశాంతి, లోకానర్హములకు 
హేతువులగు సంధివిి గహముల వినిశ్చయము (పయోజనముగ పాండవు లొనర్చిన 
(ప్రయత్న మిందలి విషయము. పాండవుల భావికర్తవ్యమును నిశ్చయించుటయే 
కాక, ఈపర్వము సత్యధర్మన్యాయములకు లోకమున గల స్థితి ఎట్టిదో కూడ 
వ్యక్తము చేయుచున్నది. లోకహి తమును, బంధుహి తమును కోరిన ధర్మజుని 


5. భారతి- 1957 జనవరి, సంపుటము ఏ3 సంచిక 1, పుటలు 6-8 


132 


ఆశయమును నెరవేర్చువాడె కృష్ణుడు సామదాన ద్వైధీభావముల నతి చతురతతో 
(వయోగించుట ఇందలి |వధానేతివృత్తము' అని చెవుటయే గాక, 
. రాజకీయసంబంధములగు రాయబారములీ ఘట్టమున (ప్రధాన సన్నివేశము లగుటచే 
సంభాషణ్లశెలి | ప్రాధాన్యము వహి ంచినదనియు, ఇందలి యితివృత్తమును పోషీంచుటలో 
తిక్కన తన అఖండమగు లోకజ్ఞానమును, మనస్తత్వపరిజ్ఞానమును, మంత తంత 
నిష్ణాతృత్వమును (ప్రదర్శించినాడనియు (శ్రీ, భూపతి వారు చెప్పేయున్నారు. 

ఉత్తరాభిమన్యుల వివాహమునకు వచ్చిన బంధువర్గము, వారి వివాహానంతరము 
ఒకచోట సమావేశమయి పాండవుల భావికర్తవ్యమును గూర్చి చర్చించుటతో 
నీపర్వము [పారంభమగును. | దుపదుని పురోహి తుడు రాయబారిగా వెడలుట ఇందలి 
(పథమఘట్లము కాగా సంజయుడు రాయబారనిమిత్తమై వచ్చుట రెండవఘట్టుము. 
కృష్ణుడు తుదిపయత్నము గావించుట మూడవఘట్టుము. ఇట్లు ఈ పర్వమున 
మొదటే మూడాశ్వాసము లందును ఈమూడు ఘట్టములు (ప్రాధాన్యము వహించి 
యున్నవి. చతుర్జాశ్వాసమున కృష్ణుడు కుంతి యింటికి జని ఆమెతో మాటలాడుట, 
కృష్ణునితో రహస్యోక్తులు పలుకుట ఇత్యాది అంశములు కలవు. ఈ ఘట్టము . 
(పధానముగ మం[తతం[త నిష్టాత ఎత్వము, మనస్తత్వ పరిజ్ఞానము కలది కావున 
రసపోషణమునకు ఇందంతగా తావులేదని కొందరి అభ్మిపాయము. డా॥రంగారవు 
గారు తమ సిద్దాంత వ్యాసమున ఈ ఉద్యోగపర (మును కూడ నానారసాభు ్రదయోల్లాసిగా 
నిరూపించి యున్నారు. ఇట్లు ఈ పర్వమును గూర్చి భిన్నాభిపాయములు కలవు. 
ఇది నానా రసాభ్యుదయోల్లాసి అయినను, కాకున్నను రసపోషణ సమర్జ్దుడగు 
తిక్కన, కావ్యరన తత్పరతాదృ్నీ కలవాడగుటచే ఈ వ ర్వమునను 
అవకొశమున్నంతవరకు రసపోషణమును కావించియే యున్నాడు. 

సంజయుడు ఉపష్టావ్యము నుండి హస్తినాపురికి చేరి ధ ఎతరాష్టునితో 
తెలుపుమని అర్జునుడు పుత్తెంచిన పలుకులు వీరరసావలంబనములు. ఈ పర్వమున 
కౌంతేయుల నాశయించి యున్నది యత్నవీరము అని డాక్టర్‌ సు బహ్మణ్యం గారి 
అభి పోయము. సామదానాది నీత్యుపాయముల ననుసరించి పాండవులు కౌరవులతో 
సంధి యొనర్చి తమ భాగమును తాము పొందవలెనని యత్నించుటయు, 





6. భారతము - తిక్కన రచన, పుటలు 41, 42 


133 


దుర్యోధనాదులు రణమున్నకె బద్దకంకణులె యుత్సహించుటయు నిందలి 
(పధానకథాభాగములు. ఇట లోకశాంత్తికె ఈ సంధియత్నము జరుపబడినది. “సంధి 
కుదరనిచో రణమున కాయత్త్లులె యుండి యుండుటచే నిది ఉపాయ సాధనాత్మకమగు 
యత్న విశేషమే యగుచున్నది. అనగా వారు పరిస్థితు లనుకూలించినచో శాంతివీరులు 
లేదా రణవీరులు” అని డాక్టర్‌ సుబహ్మణ్యముగారు తమ అభిప్రాయమును వెల్లడీచేసిరి. 
_ధృతర్మామ్టుడు సంజయుని వలన పాండవుల పక్షమున గల వీరవరుల బలపరా కమములను 
విని స్వపక్షవినాశము తప్పదని భావించినవాడె సంజయా! నేనేమి సేయుదు 
నెందుజొత్తు, నెద్ది దెరువెవ్వరు శరణంబు.....” :ఉద్యో.2 -184-200: అనురీతిగ 
పలవించిన సందర్భము కరుణాభాసమని (శ్రీ, నండూరి రాధాకష్ణగారి అభిప్రాయము. 
(దౌపది తన భంగపాటును కృష్ణునితో చెప్పికొని దుఃఖించిన సందర్భమునను, కుంతి 
దుఃఖవర్షనా సందర్భమునను కరుణము చోటుచేసికొన్నది. డా! రంగారావు గారి 
అభి| పాయము నగుసరించి “ఈఘట్టము శాంతాభాసముతో నారంభమె, వీర రసముతో 
సాగి చివరకు కరుణము నందు పర్యవసించు చున్నది మి తరసముల సమ్మేళనము 
ఇచ్చట మ్మితరస వ్యవధానముతో నొనర్స బడినది. తత్కాలపా త కథాస్వభావముల 
ననుసరించి చితచితముగా వివిధరసముల తదంశముల సమ్మేళన మొనర్చుట 
మహాకవి (ప్రతిభాధీన మయిన విషయమే కాని కేవల శాస్తగతనియమ నిబద్దము 
కాదు. తిక్కన అటువంటి (ప్రతిభాశాలి. 

ఇట కావ్యరస సంబంధి [ప్రయోజనము సాధింపబడిన దని, అంగిభూతమగు 
శాంతమున కిటనే బీజము వేయబడినది. ధర్మజుని చిత్తము నందు యుద్దమునకు 
పూర్వమే శ్రీ కృష్ణుని మాటల వలన పుట్టిన వ్యధలోని భాగముగా బంధువుల పట్ల 
మమకారము నిక్లేపింపబడినదని, ఇది |కమముగా పుంజుకొని యుద్దాంతమునకు 
పుష్టమై నిర్వేదరూపమున పరిణమించి అంగిరసపోషణ కుపకరించెనని, దానికీ 
తగినట్లు అంగభూతమగు వీరము యొక్క. తీవ్రత అరికట్టబడినదని, ఇది ప్రధానరసమును 








7. _ వీరరసము, పు.171 


రి. కరుణరసము -ఆం|ధవాజ్మ యము 
9. Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 


134 


దృష్టియందిడుకొని చేయబడిన కావ్యశిల్పమని కేతవరపు వారు చెప్పి యున్నారు. 
సమరోత్సాహము ధర్మజుని యందు, కేం! దీకరింపబడకుండ “బంధువర్గమున్‌ 
ఘోరముగ వధించుటకు(గోలొ-నకున్నది బుద్ది మీరు నిర్ణారణసేయుడాహి తము , 
ధర్మము నయ్యెడు వృత్తమెట్టిదో' :ఉద్యో.4-90: అని తమ్ములనుచూచి అనినట్టు 
రచింపబడినది. నాయకుడగు ధర్మజుని యుత్సాహము భంగించుట వలన అంగ 
భూతమగు వీరరస విజృంభణము అరికట్టబడును. వీరమున కననుకూలమగు 
శోకముతోడి యనుత్సాహము. కాని యుద్దము జరుగవలెను కావున మరల నుత్సాహము 
కల్పింపబడవలయును కావున “లోక సం|గహార్తమై అట్టి కర్మ ఆచరింపవలెనని' 
అర్జున విషాద ఘట్టమున నిరూపింప బడును. శాంతరసమునకు wh 
అంగభూతములగు రసములు పోష్టింపబడినవి. “ఏయే రసములు అంగరసములుగా" 
కథ యందు (ప్రవేశించినను అంగిరస మగు దానికి న్యూనత రాకూడదు. (ద్రౌపదీ 
సంభాషణవేళ [పధానరసమగు శాంతేతరములు విజ ఎంభజించినట్టు భాసించినగు 
తరువాతి యర్జున శ్రీ, కృమ్ణుల మాటలలో నాతీ(వత తగ్గి మరల శాంత రసమునకే 
(ప్రాధాన్యము స్టాపింప బడిని దనినారు డా! రంగారావు గారు... ధృతరాష్ట్రుని 
సభయందు (శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపు సందర్భమున అద్బుతరసము ' 
తళుక్కుమన్నది. ఈ పర్వమున “ఎత్తిన వేడ్క.... అని తిర్యగ్గతమగు రతియు 
వర్ణింప బడినది. పన్న నవ్వు, కలకల నవ్వు ఇత్యాదులు కూడా వర్ణింపబడ యున్నవి. 
ఇట్లు ఈపర 'ఫమునను అవకాశ మున ఎంతవరకు ఆయా రసములకు తావు కల్సి ంచినాడు. ' 
రససిద్దుడగు తిక్కన. 

తరువాత పేర్కొనదగినవి భీష్మ, (దోణకర్ల, శల్య, సౌప్తిక పర్వములు. ఈ 
ఐదుపర్వములను కలిపి యుద్ధపంచక మని వ్యవహరింతురు. యుద్ధ పంచకమును 
గూర్చి శ్రీ భూపతి వారి అభిప్రాయము లిట్టున్నవి- “వేదవ్యాస మునీశ్వరు 
పాదంబులు దలచి (మొక్కు భక్తి రసెకాస్వాదన సుకరానందోత్సాదన దివ్యమతి 
నగుచు దగ నెజీగింతున్‌ * అను యుద్ద(పవర్తనమును ధృతరా(ప్టునకు తెలుపబూనిన 
సంజయుని పల్కు_లు యుద్దపర్వ రచనకు కడంగిన తిక్కన యెడ ముఖ్యముగా 
సమన్వయించు చున్నవి. అష్టాదశాక్ష'హి ణీ సైన్యప్రవర్తితమును, అష్టాదశ దివస 


10. తిక్కన కావ్యశిల్పము, పుటలు 258-539 
11.Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 


135 


పరివ్యాప్తమును అగు యుద్ధమును రసవంత మగు కావ్యరూపమున పోషించుట 
యెంతటి దుష్కరకార్యవూ, ఎంతటి యసాధారణకార్యమో తిక్కన ఎయింగును. 
కావున వ్యాసమహర్షి యందలి భక్తి రసెకాస్వాదనముచే నానందము సుకరముగ 
సిద్ధించిన దనియు, నాయానందసిద్దిచే దివ్యమతినె యీ యుద్దపర్వములను 
రచింతు ననియు తిక్కన పలికియున్నాడు”* 

ఈ యుద్దపంచకమున [పధానరనము యుద్దవీరవే. అయినను 
సందర్భానుసారముగ రౌద్ర, బీభత్స, అద్భుత్కకరుణాదులు పోసింపబడియున్నవి. 
ఈ రసము అన్నియు సంగభూతములె భారతమున అంగి భూతమగు శాంత 
రసమునకు పోషకములే అగుచున్నది. ధర్మమార్గానుయాయులె పాండవులు తమను 
ఒడ్డున చేర్చు నావికునిగా కృష్ణు నెన్నుకొని కురుక్లే తయుద్ద మను మహాసాగరమును 
దాటగల్లిరి. ఇది దాటుటలో కొన్ని ఇక్కట్టులపాలయినను, కృష్ణసాహాయ్యమున 
నవలీలగా వాని నెదుర్కొని తమ లక్ష్యము నందుకొనిరి. కవిబహ్మ యగు తిక్కన 
ఈపర్వపంచకము ననన్యసామాన్యమగు (ప్రతిభతో నిర్వహి ంచి రసపోషణ చ క్రవర్తియె , 
యొరులకు చేతకాని కావ్యశిల్పమును సంతరించినాడు. 

ఈ యుద్దపంచకము ఒక విచ్శిత కథాకథన విశేషమును తెల్పునట్టేదె, 
పాండవవీరుల యుద్దపాటవమును పలువిధముల చాటుచున్నది. పాండవులకు 
ధృష్టద్యుమ్నుడు సర్వసేనానియ్రై , సౌప్తికపర్వాంతము వరకు సజీవియై యుండెను, 
కౌరవులకు నలుగురు సేనానులు మారిరి. వారి నొక్కౌాక్కరిని సంహరించుట 
యందు పాండవుల యత్నమును నిరూపించుటయే యొక్కొాక్కపర్వము యొక్క 
(ప్రయోజనము. భీష్మ, (దోణ, ఇత్యాది పర్వనామములే ఈ అంశమును విదితపరచు 
చున్నవి. క్రమముగా శ్రీణించు కౌరవవీర నివహము నొక వంకను, కొంత తరగినను 
మూలబలము చెదరని పాండవబలమును నొక వంకను గాంచి తారతమ్యద ఎప్టీలో 
పరిశీలించిన పాండవుల యుద్దసాధన సామర్థ్యము సువిజ్హేయ మగును. 

డాక్టర్‌ జి.వి.సు[బహ్మణ్యం గారు “ఈ యుద్ధ్దపంచకమున కనపడు వీరులలో 
(పతియొక్కడును ఉత్తముని వలె భాసించి కారణజన్ముడెనట్లును, ఏదో యొక 
,వెయక్తీక ధర్మము నాశ్రయించి యుద్దము చేసినట్టును గోచరించెదరు. (పతినాయకుడగు 
దుర్యోధనుడు సెతము తాను యుద్ధము చేయుట దైవికమగు నాత్మధర్మ మని 





12. భారతము - తిక్కన రచన, పు.70 


136 


పూర్వమే నిరూపించి మన కాశ్చర్యమును కల్షించినాడు. 'మునులార! నన్ను విధి 
యేమని మున్ను బుట్టించె నట్టులయ్యెడుగాకీ, వినజవిగాని పలుకులకు బనిగలదే! 
యడుగుడింక బహుభాషణముల్‌ ' :ఉద్యో.3-325: (కాంతదర్శనులు, బుషిపుంగవులు 
నయిన నారదాదులం గాంచి రారాజన్న మాటలివి. నాజన్మ రహస్యమును (తెకాలిజ్ఞా 
లయిన మీరు గుర్తింపలేదా! అని ఎగతాళి” అని చెప్పిరి." 

అంగిరసపోషణకు విరుద్దముగ అంగమగు వీరము అధికముగ పోసింపబడ 
కూడదు. కావున భీష్మపర్వమున అర్జునవిషాద ఘట్టముననే దానికి తగిన రీతిని 
పాదుగొల్సినాడు తిక్కన. “శాంతము కేవల జ్ఞానరూపము. అది నిష్మీయము. 
యుద్దము కావలయును కనుక జ్ఞానముతోపాటు కర్మ చెప్పబడినది. ఫలాభిసంధి 
రహి తమె న కర్మయే కర్మ యనియు, అది జ్ఞానము కంట భిన్నము కాదనియు, 
లోకసం[గహముకొర క్ట కర్మ ఆచరింపబడనేవలయుననియు సమన్వయము చేసీ 
శాంతానుకూలచై న సామ్మగి |వవేశపొట్ట బడినది. దానివలన అర్జునుడు 
ఉత్సాహి యై నాడు. కాని అది యుద్దరంగమునకు రాకపూర్వమున్న, కౌరవులకు 
నాశనము చేయవలయునన్న, ద్వేషముతోడి యుత్సాహము కాదు. నేను 
నిమిత్తమా(తుడను, అంతయును కర్మ పరిపాకమును బట్టి జరిగిపోవును. లోకసం[గహము 
కరకు నిమత్తమా[తముగా నిలుచుట ధర్మము. ధర్మము గనుక నిలువ వలయును 
- అను ఈవిధమైన ఉత్సాహ మది. దాని వలన యుద్దమునకు యుద్దమును 
జరిగినది. అది వీరలక్షణము కలది కాకుండను బోయినది ** ఆచార్య కేతవరపు 
వారు చెప్పియున్నారు. ఈ(ప్రయోజనము నాశించియే భారతకర్త భీష్మపర్వమున 
(పథమాశ్వాసమున ఠః అర్జునవిషాద ఘట్టుమును వర్ణించినాడు. (ప్రధానరసమును 
దృసియందియడుకొని దాని స్ఫూర్తికి అంగరసము లడ్డురాకుండ ఇట్లు చేసినాడు. 

యుద్దపంచకమున విరివిగ యుదవీరము పోసింపబడినది. (పతిద్వంద్వుల 
(పతియొక్కురి యుద్ధమునను మనకు విరరస పోషణము కాననగును. దుశ్ళాసననుని 
వధ సందర్భమున తన ప్రతిజ్ఞ పూర్తిచేయుటకు తగిన అవకాశము అభించినది కదా 
అని యుత్సాహముండుటచే వీరమును పూర్వవిషయస్మరణ వలన కలిగిన (కోధముచే 





13. వీరరసము, పు. 176 
12. భారతము - తిక్కన రచన, పు.70 
14. తిక్కన కావ్యశిల్పము, పు.269 


137 


రౌ, ద్రమును, చేసిన జుగుస్పాకరమగు |కియచే బీభత్సమును పోసింపబడినవి. “లీలం 
గేలనమర్చి....' , నరసింహు డసురేందు (వచ్చుకరణి....' క్షర్ణపర్య., ఆ. 3-214- 
217: అనురీతిని భీముని మాటల వలనను, [క్రియల వలనను బీభతృభయానక 
రసపోషణము గావించినాడు తిక్కన. ఒక్కసారిగ చంపబడుట చంపబడువానికీ 
ఒకవిధమగు సుఖము. పీడింపబడి పీడింపబడి చంపబడుటకంటె వేరు నరకము 
ఉండదు. దుశ్శాసనుని కట్టి ఘోర నరకావస్థను కల్పించినాడు భీముడు. ముఖమున 
కత్తి యుళిపించుట, మాటలతో, చేతలతో బాధించుట - మొదలగునవి ఆనారకీయతను 
మరింత తీవతర మొనర్చినవి. ఇట్లు భీమపరముగ రౌదము వర్ణింపబడినది. 
సెంధవవధ నాటి యుద్దమున అర్జునుడు గావించిన వీర విహారమును వర్ణించుచు 
తిక్కన యద్భుత రసమును పోషించెను. కౌరవసెన్యము విరుథుడైన 
యర్జునునా[క్రమించినపుడు అతడు ప్రదర్శించిన య (స్తకాశలము అనాధారణములగు 
నాత్మవిశ్వాస గాంభీర్య శౌర్యములు అద్భుతావహములు, దివ్యములు. సెంధవుని 
శిరమును (తుంచియు, దానిని క్రిందబడనీయక అంతరిక్షముననె (తిప్పుచు అర్జునుడు 
యుద్ధమును సాగించిన విధానమును అట్లే అదు  తరసోత్సా దకముగ వర్ణితమె నది. 
భీష్ముని అపజయవార్త విని వెంటనే ధృతర్మామ్టుడు శోక్షార్లవమున మునుగుట, 
(దోణుని వధను వినగనే ధ ఎ్రతర్మామ్టడు వదనంబు వెల్లనయి హృదయము జల్లనునట్లు 
చింతించులు, అభిమన్యున్నికె అర్జునాదులు దుఃథించుట - ఇత్యాదులన్ని యు 
కరుణరస పరిపోషకములు. ఇక యుద్దరంగ వర్ణనము బీభత్సావహమే. రక్తసిక్తమగు 
యుద్ధరంగమున తుండెములగు అవయవములడు యుద్ద రంగము బీభత్సమునక్తు 
తావు కల్పించెను. కొన్ని సందర్భములలో తిక్కనార్యుడు జుగుప్ప్సావహ మగు వానిన్‌ 
_కూడ రమ్యములగు నుపమానములతో మనోహరముగ వర్ణించు నేర్పు కలవాడు. . 
“ధరణి నెత్తుటదోగి యాభరణనికాయ శ స్తభఖిండ జాలముల చాలనొప్పె...తెఅవవోలె 
'భీష్మ.3-162: అను పద్యము దీనికి తార్కాణము. ఇట్టివియే మరికొన్ని గలవు. 
ఇట్టు ఈ యుద్దపంచకమున వీరము విస్తృతముగ వర్షింపబడినను, శాంత 
రసానుకూలముగనే చేయబడినది. ఈ పర్వపంచకమున (పధానమయినది వీరమె 
అయినను, రౌద్ర బీభత్స, భయానక, అదు బతు కరుణములు కూడ జౌచిత్యానుసారము 
పోషింపబడి యున వి-ఇవన్నియు అంగభూతములగు రసమ్నులె అంగియగు శాంతమున 
కుపస్కారము లెనవి. ఇట్టు హాస్యము తప్ప తక్కిన రసము లన్నియు నిందు కలవు 
కావున యుద్ధపంచకము గూడ నానారసాభ్యుదయోల్లాసియే. ఈ రీతిగ పరిశీలించిన 
138 


విరాటోద్యోగముల వలె నిది రసవంతము కాదను అభ్మిపాయము తొలగి, తిక్కన 
అసమానమగు కౌశలముతో దీనిని కూడ రసష్టావితము చే సెననియు, నానారసోల్లాసము 
గావించననియు రసజ్ఞాలు గుర్తింపగలరు. - 

యుద్దపంచకము తరువాత వచ్చు పర్వము (స్తీ పర్వము. భారత రచనలో నీ 
స్తీపర్వ మొక విలక్షణమగు సృష్టిగ కనిపించును. ఇది (పధానముగ భావాత్మకము. 
కరుణరసాత్మకము. ఒక విధముగ కథయ లేనిదని చెప్పవచ్చును. డా॥రంగారావు గారు 
“ఈ (స్తీపర్వమును గూర్చి నన్నయ “పర్వుచు (స్తీపర్వాదిక పర్వంబుల నేనిటం 
గృపాయిత స్తీపర్వంబు పదనొకండగు పర్వము....నావె లయు సుకవి పండితసభలన్‌ * 
ఆదిపర్వ. 1-55: అని (వాసినాడు. ఇది కృపాయితమై ఎవఎెలయునని చెప్పబడినది. 
అనగా క ఎపయేయై యనితర భావసాంకర్యమై యుండునని బావము. కృప యనగా 
కరుణము అని యర్థము. మరి ఏయితర పర్వములను గూర్చి (వాసిన పద్యము 
లందును నన్నయ యిట్లు రసభావములను సూచింపలేదు. ఈ యొక్కచోటనే 
యీవిషయమును సూచించుటచే నీపర్వమనితర విశిష్టమని చెప్పినట్లయినది. 
ఈపర్వము “సుకవి పండితసభలన్‌” వెలయునని చెప్పబడినది. మరి ఏయితర 
పర్వము లందును పండితులు పేర్కొనబడిరి కాని సుకవులు పేర్కొనబడలేదు. ఈ 
విధముగ నిచ్చట ఒక్కచోటనే సుకవి (ప్రస్తావన యుండుటచేత ఈపర్వము 
యొక్క నిర్వహణము సుకవులకు మా(తమే సాధ్యమన్న భావము సూచిత. 
మయినది" అని చెప్పి యున్నారు. ఈపర్వము తర్వాత శాంతిపర్యము నుండియు 
శాంతము రాజ్యుమేలు చున్నది. సామ్యస్థితి శాంతమునకు ఆయువుపట్టు. పరస్పర 
విజిగీషావ్యగ్గులె పోరు సలిపినచో ఆవేశకావేశము లకు తావెక్కువ కలుగును. అటనుండి 
సామ్యస్థితికి చేరుటకు, అనగా తౌల్యమును సాధించుటకు మరొక్క ఆధారము 
కావలసియుండును. కరుణము దానిని సమకూర్చినది. తత్సూ ర్వ పంచకమునకును, 
శాంతిసప్తకమునకును వ్యాసుడు నిర్మించిన సేతువు కరుణ (ప్రధానమై న (స్తీపర్వము. 
దానిని |గహించిన నన్నయ్యగారు దీని (ప్రాశస్త్యమును ప్రత్యేకభంగిని (ప్రసంగించిరి 
అనికూడ డా॥రంగారావు గారు అభిప్రాయపడిరి. 

ఈపర్వమున మొట్టమొదట చూడగానే కనిపించు లక్షణము అందలి 
విస్తృతమైన వృత్మవెవిధ్యము. ఇతర పర్వము "లందు విఖ్యాతవృత్తము అయిన 


16. Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 


% 


139 


చంపకోత్పల శార్హూల మత్తేభాదులు, దేశీయములౌన సీసగీతాదులు భారతము 
నందంతట |పయోగింపబడినవి. (స్రీపర (మును పరిశీలించిన ఈస్థితి వ్యత్యస్త 
మయినట్లు స్పష్టముగా కన్చించు చున్నది. ఇందు విశేషవృత్త [పయోగబాహుళ్యము 
కాననగును. ఇట్లు విపులమగు వృత్తవెవిధ్యము, గమన వెవిధ్యములతో (స్తీపర్వము 
ఎ లక్షణ్యమును సంపాదించుక్‌"న్నది. 

ఈవృత్త వెవిధ్యమును గూర్చి పలువురు పలురీతుల అభిప్రాయములను 
వెలువరించి యున్నారు. ఆం|ధకవుల చరి తము నందు వీరేశలింగం గారి అభి పాయము 
ఇట్టు గలదు. “తిక్కన మొదట రచించిన పద్యములను చూచి వానియందు 
విశేషవృత్తవుఎలు లేకపోగా వండితులతడు సామాన్యవృత్తవుు లతో 
కాలముగడుపుచున్ననాడే కాని యపూర్వ వ ఎత్తరచనాకుశలుడు కాడని యాక్షేపంచిన 
మీదట నతడు స్త్రీపర్వము నందు బహువిధ వృత్తము లను రచించెనను వాడుక గలదు. 
ఈవాడుక తిక్కనసామయాజాలు తాను రచించుచు వచ్చిన భారతమును పండితులకు 
చూపుచు వచ్చెనని స్థాపించు చున్నది” చాగంటి శేషయ్య గారు ఈ అభ్మిపాయము 
అసమంజసమని అభి పాయపడిరి. వారు ఇట్లు | వ్రాసిరి. “స్తీపర్వము దుఃఖకరమె నది. 
అందు సస్త్రీపాతలు ఎక్కువగా పాల్గొని శోకరస పూరితములగు వాక్యముల 
పల్కుచుండుట కాననగును. ఆకథ కనుకూలముగ నుండునని యావ ఎత్తముల 
నాతడు రచించియుండదో నని అభ్మిపాయపడినారు. ఈ అభి పాయములు 
సత్యములు గావని డా! రంగారావు గారు తమ సిద్దాంత వ్యాసమున సతార్కికముగా 
ఖండించినారు. ఆచార్య రామకోటీశాస్తిగారు “పూర్వము (ప్రవర్తించిన |గంథము 
నందలి రసభావములకును తత్స రమున ప్రవర్తింప నున్న రసభావములకును విరోధమును 
పరిహరింపను, విశేషమై న రసము, దాని వెశిష్ట్యమును సు రించునట్లును తిక్కన గారు 
విశేషనృత్తములను వాడియున్నారు'.” అని చెప్పిరి. కరుణరసాత్మకమగు నీపర్వాంతమున 
మందాాక్రాంతమును వాడుటలో తిక్కన గారి వృత్తౌచిత కము మనకు విదితము 
కాగలదు. ఇట్లు [ప్రారంభమున వక్తవ్యాంశమును తరళముతో [ప్రారంభించుట యందును 
కొంత బౌచిత్యము కలదందురు. “ఛందస్సు వలన తిక్కన సాధించిన రసప్రతీతి 
అనిర్వచనీయము, సహృదయై కవేద్యము' అని నండూరి వారు." 
16. ఆం ధకవితరంగిణి, పు.194 
17: తిక్కన కావ్యశిల్పము, పుటలు 515-16 
18. తిక్కన భారతదర్శనము, పు.299 

140 





'స్రీపర్వము రెండాశ్వాసముల పర్వము. ఇందలి విషయము కూడ స్టూలముగ 
రెండు వర్గములుగ విభజింప బడినది. విషాద విహ్వలుడెన ధృతరాష్టునకు విదురుడు 
కృష్ణద్వైపాయనుడు సల్పిన ఆధ్యాత్మప్రబోధము. అ్లే గాంధారిని కృపాచార్యుడు, 
వ్యాసుడును ఊరార్చుట, ధృతర్మాష్టగాంధారులు పాలికలనుకు పోవుట మొదటి 
ఆశ్వాసము. పాలికలను నందలి (స్త్రీల విలాపము రెండవ ఆశ్వాసము. ఇందు స్త్రీప్మాత 
లెక్కువగా పాల్గొని శోకపూరితములగు వాక్యములను పలుకుచుండుట కాననగును. 
ధృతర్మాష్టుడు సపరివారముగ పాలికలను సందర్శించుట హృదయవిదారక మగు 
ఘట్టము. ఇందలి కథ మిక్కిలి దుఃఖకరము. “తిక్కన విరాటోద్యోగము లను, 
యుద్దపంచకమును (వాసిన పిమ్మట తన కవితాగానమునకు మధ్య “తానం రాగం 
పల్లవిగ ఛందో వెవిధ్యమును (పదర్శించె నను వారు కలరు. ఇట ఏడుపర్వములు 
అటు ఏడుపర్వములు అని లెక్క సరిపోవుట కేవలము యాదృచ్చికము. తిక్కన 
'స్రీపర్వమున నాయకమణిగ నెంచె ననుట కేయాధారములును లేవు అని 
నండూరి వారు. (స్తీపర్వమున కనిపించు ఛందోవెవిధ్యమును గూర్చి పలువురు 
పలురీతులు వ్యాఖ్యానములు చేసి యున్నను, ఇంతవరకు తృప్తికరమగు వ్యాఖ్యానము 
రాలేదనియే చెప్పవచ్చును. 

(స్రపర్వమున మూర్తీభవించిన శోకదేవత గాంధారి. (స్తీజనాలంబనముగ కరుణరస 
మిట ఉత్కటముగ పోసింపబడినది. గాంధారి ఈపర్వమున తనదుఃఖమును మాతమే 
కాక కౌరవపాండవ వనితాజనముల హృదయగత దుఃఖమును కూడ తానే వెలువరించినది. 
రణరంగమున తమ ఆత్మీయుల కళేబరములను చూచి, పలువిధములుగ 
హృదయవిదారకముగ దుఃఖించుచున్న కురుకాంతలను ఒక్కొక్కరిని కృష్ణునకు 
చూపుచు తన హృదయగతావేదనను వెలిబుచ్చినది. “తన కత్యంతము |పితిపాతమగు 
బొమ్మ (క్రీందపడి భగ్నము కాగా ఆ శకలములను గూర్చి హృదయమునకు 
'శేర్చికొనుచు, కన్నీరు కురియుచు, మాటిమాటికి తల్లి దుఃఖమును చూచుచున్న 
బాలిక వలె ఉత్తర తన జీవితేశ్వరుని మృతదేహమును హృదయమున జేర్చుచు 
కన్నీరు గార్ఫు)చు మాటిమాటికి కృష్ణుని చూచుచున్నదిని శ్రీ, భూపతి వారు. ఈ 
సందర్భమున భగ్నజీవిత యగు ఉత్తర ముగ్రస్వరూపము స్వాభివికముగ వర్ణిత 
మయినది. గడచిపోయిన ఉత్తర లలితశృంగారమును ఉత్కట శోకభావముతో 





19. తిక్కన భారతదర్శనము, పు.300 


'l4l 


మేళవించి కరుణరస పోషణము గావించినాడు కవి. ఇట్లు భూర్మిశవసుని భార్య 
దుఃఖించిన సందర్భమునను కరుణముతో శృంగారమును మేళవించినాడు. ఈ 
(స్త్రీపర్వమున కరుణరసమునకు తప్ప తదితరములకు అంతగా తావులేకపోయినది. 
“ప్రేవులు గండలు పెరికి వేటాడి.....” అనురీతిని యుద్ధరంగమును వర్ణించు 
సందర్భమున మాతము కొంతవరకు బీభత ము చోటుచేసికొన్నది. ఇట్లు ఇందు 
ఇతర రసము అంతగా చోటుచేసికొనలేదు కావున ఈపర్వము నానారసాభ్యుదయోల్లాసి 
కాకపోయినది. అయినను ఈ భారత భాగము నానారసాభ్యుదయోల్లాసి అగుటకును, 
అంగి యగు శాంతరస పోషణమునకును ఎక్కుడు ఉపకరించినది. భారతభాగము 
నందలి [ప్రధాన అంగరసములలో ఈ కరుణ మొకటిగా మన్నన కెక్కి యున్నది. 
కౌరవపాండవాంగనా జనముల యా[క్రందనము లాధారముగ |స్తీపర్వమున 
పాషింపబడిన నిర్వేదము తదనంతర కథాభాగమున శాంతముగ పరిణమించినది. 
శాంతరసము శమస్థాయికము. కోకాధిప్టిత మగు (స్తీపర్వ రచనానంతరము ఈపర్వములను 
రచించుట ఎంతయు నుచితము. భారతేతివృత్త పరిణామము ననుసరించియు, 
(స్తీపర్వానంతరభాగము ఈరీతిని శాంత్యధిష్టిత మగుట సముచిత మగు విషయము. 
నెత్తుటి కూటిని రోసిన. ధర్మజునికి ధర్మోపదేశము గావించుట శాంతిపర్వమున 
ముఖ్యాంశము. ధర్మజుని మనమున గలిగిన నిర్వేదమును తొలగించుటుకేె శ్రీ, కృష్ణుని 
అను[గహమున భీష్ముడు చేసిన (పయత్నము శాంత్యానుశాసనిక పర్వముల బహుధా 
విస్కృతము. శాంత్యానుశాసనిక పర ము లుపుర్రుషార్థ్‌ముల నన్నింటిని సమగ్రముగా 
పరామర్శించినవి. భగవద్గీత యందు సూ|త| పాయముగా 'ప్రస్తుతింప బడిన వన్నియును, 
ఇటు ఆఖ్యానాది పురస ఎరముగా (పపంచింపబడీ ధర్మజునికీ సామ్య స్థితిని (పసాదించినవి. 
భీష్ముడు చసన జ్ఞానోపదేశమున సామ్యస్థితి నందిన ధర్మజుడు, స్వధర్మోన్ముఖుడె 
రాజ్యభారము వహించి, వ్యాసచోదిత్తుడె లోకహి తార్థము అశ్వమేధమును వేదోక్త 
విధమున నిర్వహించి, దేశము నందలి రాజుల నెల్లర, నేకెక దర్శశాసనబద్దులను 
గావించినాడు. అంతియుగాక నిరాసక్తుడై వేదోక్తములగు కర్మల నాచరించుట 
వలనను, స్వధర్మమును (శద్దతో నిర్వహి చుట వలనను, గృహస్థుడు భవబంధ 
విమోచనమును బడయగలడను విషయము ధర్మజుని అశ్వమేధ వృత్తాంతము 
మూలమున వ్యక్తీకరింప బడినది. భీష్మనిర్యాణానంతరము శ్రీ, కృష్ణుడు, వ్యాసుడు 
అశ్వవేధమున చిత్తమున (పవర్తింప చేసి పిదప “మీ కారుణ్యంబున నా కోకంబంతయు 





142 


బాసె, సుమనస్క_త కలిగ” 'భార.అశ$-1-1783:ః అని ధర్మజుడు తానుగా చెప్పినాడు. 
'శాంతిపర్వము మనశ్శాంతి (పదము. ఆనుశాసనిక పర ము విధినిషేధములతో 
కర్మను (పతిపాదించినది. అశ్వమేధము కర్మను యజ్ఞముగా, అనగా నదియు నొక 
తపముగా నిరూపింపబడినది అని (శ్రీ కేతవరపు వారి అభి పాయము. 
ఈరీతిగా నీపర్వములు ఆధ్యాత్మిక తత్త [పకృతి రహన్యాదులతోనిండి 
యున ఎవి. నాయకుడును, ఫలాధికారియు నగు ధర్మజుని సశరీర స సర్గ పాపకి 
పూర్వము అతని చిత్తము శాంతిని పాందవలసి యున్నది. పూర్వజన్మ సంచితమగు 
సంస్కారముచే సత్యనిష్ణ, ధర్మపరత్వము దెవభక్తీ మున్నగువానిని కలిగియుండి వాని 
సహాయ్యమున ఇందియాదు లను వశపరచుకొని, రాగ ద్వేషాదులను అడచి అతడు 
తన ధర్మమును నిర్వహ ంచినాడు. ధర్మజుడు మోహవిలసితుడ తెలుత ద్యూతమున 
(ప్రవర్తించినను, తదుపరి అరణ్యవాస తపోనియమములచే పూర్వసంస్కార స్మృతిని 
గాంచినాడు. ఈతడు ఇందియ ని గహముచే శీ కృష్ణు నాలంబనముగ గొని, 
భీమార్జునాదుల సహాయ సంపత్తి వలన, దురో ్రభనాది శ తువర్గమును జయించినాడు. 
పిమ్మట భీష్మ గురూపదేశముచే జ్ఞానియ్రై, ఆత్మసాక్షాత్కారమును గాంచి, తుదకు 
సశరీర స్వర్గమును పొందినాడు. “ఈ విశిష్టమగు నాధ్యాత్మిక తత్త్వమును ప్రతి 
పాదించుటలో వ్యాసుడవలంబించిన విధానము విశిష్టముగ నున్నది. దివ్యాంశ 
సంభూతుడును, ఇం[దియవిజయముచే మనోవాక్కర్మలందు సంయమియు, 
జ్ఞానియునై జీవితమును గడపి, వీరోచితమగు ధర్మయుద్దమున ఫలాపేక్ష లేక వర్తించి, 
తుది( (బశాంతుడె, యుత్తరాయణము నెదురు సూచుచు, నంపశయ గవ నిషస్టయందున్న J) 
భీష్మ డుపదేష్ట. (పాపంచిక కష్టసుఖాద్యనుభవము కలవాడు, ధర్మపరుడు, నాత్మవిమర్శ 
జాతపశ్చాత్తాపఖిన్నుడు, వీతరాగుడు, జిజ్ఞాసువు నగు ధర్మజుడు (కోత. బోధ్య 
మగునది శాంతి ప్రదాయక మగు సాధ్యాత్మికము ఇట్టి విశిష్ట పరిస్థితి కనుగుణముగ 
తిక్కన రచన యందును (పశాంతతాగాంభీర్యము లు నెలకొన్నవి. భావోద్వేగ 
వర్ణనాదుల విసర్టించి తిక్కన కూడ సంయమియై రచనకు గడంగినాడు”.** అని 
ఆచార్య భూపతి వారు చెప్పియున్నారు. నీతిశాస్త ధర్మశాస్త సంబంధి అయిన 
పర్వము లివి. జితేందియత్వము, యోగనిష్టఇత్యాదుల వలన ఆత్మ సాక్షాత్కారమును 





20. తిక్కన కావ్యశిల్పము, పు.312 
21. భారతము -తిక్కన రచన, పు. 163 


143 


గాంచి, |బహ్మానందమును పొందిన గురువు, ఇహలోకవిముఖుడు, పరిణతమనస్సు_డు, 
మముక్షువు అగు శిష్యున కుపదేశించురీతిని ఈపర్వములు రచింపబడి యున్నవనియు 
వీరు భావించిరి. భావోద్వేగముల కిందు ప్రసక్తి లేకపోవుటయే గాక, కావ్యసంబంధము లగు 
నర్గవెచి త్యాదులు, ధ్వన్యలంకార వకోక్యాదులు - ఇట్టివానికి ఇందు (ప్రవేశము 
లభింపలేదు. దురవగాహము లగు అంశములను సుబోధ్యమగురీతిని, సులభ్యశెలిలో, 
లోకసాధారణము లగు దృష్టాంతముల సాహాయ్యమున కవి వివరించినాడు. 
నిర్విల్ణామానసుండగు ధర్మజునికి శాంతి (పసాదించి కర్మమార్గావలంబిగా చేయుటుకె 
ఈ పర్వము లందు ధర్మ(పబోధము గావింపబడినది. 

శాంతిపర్వమున (పథమాశ్వాసమున ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము 
జరిగిన తరువాత ది $తీయాశా (సము నుండి ధర్మ(పబోధవే యితివృత్తముగా 
కలదు. ఇందు దండనీతికి గల (ప్రాధాన్యము పేర్కొనదగినది. భీష్ముడు దండనీతిని 
బహు(పకారముల స్తుతించి, మకుటాయమానముగ “దండంబు సాక్షాద్దేవుండ, అట్లగుట 
దెలిపెడు నది యొక్క యితిహాసంబు కలదని" దండోత్పత్తి కథనమును గావించును. 
ఈపర్వమున వ్యాఘగోమాయు సంవాదము, కుర్కురకథ, దీర్ణదర్శి మొదలగు 
మత్స్యముల కథ, మూషిక మార్జాలముల సంవాదము, గ ఫ(ధజంబుకోపాఖ్యానము, 
కపోతోపాఖ్యానము, మున్నగు అర్ధవాద రూపక పద్య కథానిక లనేకములు కలవు. 
ఇవన్నియు భీష్ముడు ధర్మజునకు ధర్మసూక్ష్మత నెణేంగించుటలోని అంతరా గములు. 
శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగ తాత్పర్యము లో నిర్మలులౌ కొనియాడెడు వారికి ఈ కథలు 
ఉభయ జగదుతాత్తతను కూర్చ గలవు. ధర్మరాజా మాటల లోచెప్పవలె ననిన “ఎవ్వని 
యెడ విశ్వసింపకున్నం జిత్తంబునకు విశామంబు కల్లదు. విశ్వసించిన దురితంబులు 
దొడరు' - అట్లగుటంబేసి పరమకర్తవ్యం బెయ్యదియో నిశ్చయించుటకే ఈ 
అర్థవాదరూపకము లగు కథలు. ఇవి కేవల కట్టుకథలు కాక, లోకవ కాంత దర్శకములె, 
మానవస్వభావమునకు దర్పణ![పాయము లగుచున్నవని చెప్పవచ్చును. వీనితోపాటు 
(పత్యక్షపబోధమును ఈ శాంతి పర్వమున విస్పష్టముగ గోచరించును. 
ఆధ్యాత్మికతత్త్వ మునకు మూలకంద మనదగు నిది నిజముగ ధర్మాద్వెతమూర్తియే. 
నీతి ధర్మోపదేశము లతోపాటు, పురుషార్థము లలో (పధానమగు మోక్షమార్గము కూడ 
ఇట వివరింప బడినది. శమప్రధాన మగు నీపర్వము శాంతము నంగిగా కలిగి 
యున్నది. అంగిగా శాంతము నిబద్దింపబడినను, కొన్ని ఉపాఖ్యానములలో తదితర 


144 


రసములు చోటుచేసికొన్నవి. అందు (పధానముగ చెప్ప తగినది కపోతోపాఖ్యానము. 
ఇది కరుణరసాత్మకము. ఇది తిర్యగ్గతాలంబన మగుటచే రసమగునా! రసాభాస 
మగునా! అను సమస్య గలదని చెప్పుచు (శ్రీ, నండూరి రాధాకృష్ణగారు ఈ 
యుపాఖ్యానము వలన గల్లు స్థితి రసస్థితియే కాని రసాభాసము కాదని నిరూపించిరి.* 
ఆంధ ధ్వన్యాలోకము నందు గల విపులచర్చను ఆధారముగ చేసికొని :పుటలు 
138-144: ఇందు రసమే కాని రసాభాసము లేదని చెప్పవచ్చును. “హతపా(తగతే 
కరుణే అనునది కరుణా భాస లక్షణముగ చెప్పబడుటచేతను, అలక్షణము దీనికి 
వర్తింపకుండుటచేతను ఇది కరుణాభాస మనుట కెట్టి అవకాశమును లేదు. 
ఆనుశాసనిక పర్వమున కావ్యశిల్పమునకు, రసపోషణమునకు తావుగల 
ఘట్టములలో గరుడకథయుు, భీష్మనిర్యాణమును ముఖ్యములు. ఈరెండును 
తిక్కనగారిచే (పత్యేకమగురీతిని తీర్చిదిద్దబడినవి. గరుడోపాఖ్యానము (పత్యేక 
రసవతా్శావ్యము. దీనిని ఏకదేశముగ తీసి చదివిన ఇది యొక్కటియే స్వయం 
సంపూర్ణముగ నొక కావ్యముగ కనిపించును. ఈజఉపాఖ్యానము రసవత్కావ్య మని 
పేరువడసి యున్నను, రసపర్యంత వర్ణనము లేదు. అందుచే రసపోషణ విషయమును 
గూర్చి చెప్పవలసిన ఇందలి (పధానరస మిదియని కాని ఈ రసము లిందు 
కానవచ్చుచున్న వని కాని చెప్పుట కంతగా నవకాశము కానరాదు. శాపమును పొందిన 
వినతను “వెలవెలబారుచు..... :అను.1-174 : అని వర్ణించిన సందర్భమున 
సాత్త్వికాభివర్ణనము మా(తము కలదు. ఇందు (పధానముగ పేర్కొనదగు రెండవ 
ఘట్టము భీష్మనిర్యాణఘ్టుము. భీష్ముడు సిద్దిపాందు ఈః ఘట్టుము రససంపూర్ణము. 
గంగాదేవి కృష్ణాదులను కనుగొని దుఃఖించు సందర్భము చదువరులకు కన్నీటిని 
తెప్పించు కరుణరసాత్మక సన్నివేశము. గంగాదేవి శోకమూలమున నిందు కరుణమునకు 
తావు కొంతవరకు కలిగినది. ఈ ఘట్టుముననే భీష్ముడు శరీరమును విడిచి 
నాకలోకగతుండగుటలో కొంత అద్భుతరసచ్చాయ గలదు. ఉల్కాకారమున 
ఆకసమున కెగయుట అనునది కృమ్ణునంతటి వానినే ఆశ్చర్యమున ముంపగా నిక 
మన మెంతటివారము. ఇట్లు విస్మయమున కిట తావు గలిగి అద్భుత మీఘట్టుమున 
చేటోచేసికొన్నది. ఈపర్వము నందే శృంగారరస (పధానమగు మరియొక ఉపాభ్యానము 
కలదు. అది సుదర్శనో పాఖ్యానము. ఈ ఉపాఖ్యానమున అగి దేవుడు సుదర్శనాకరమును 





22. కరుణరసము - ఆం|ధవాజ్మయము. 


145 


కోరు సందర్భమున తిక్కన నూతన సన్నివేశమును కల్పించి రసవంత మొనర్చెను. 
సంగ్రహముగా నున్న కథను విపులీకరించి శృంగారరసమునకు వలయు విభావాది 
సామ(గిని సమకూర్చినాడు తిక్కన. ఈ సందర్భమున ఒకటి రెండు పద్యములు 
మూలమున మృగ్యము అందురు. మూలమున అంత రసవంతముగా లేని ఘట్టమున 
తిక్కన తన రసపోషణ సామర్థ్యముచేత రసవంత మొనర్చినాడనుటలో నెట్టి 
దోషమును ఉండబోదు. ఇక ఇందలి గౌతమీ లుబ్బక సర్ప మృత్యుకాల సంవాదము 
వలన “ఎవరి మరణమునకు వారి కర్మ కారణమగును. వ్యర్హమగు శోకము నీకేల” అని 
ధర్మరాజు మనశ్శాంత్తిక్తె యీ యుపదేశము చేయబడినది. తుదకు “గౌతమీ లుబ్దక 
భుజంగ మ ఎత్యుకాల సంవాదము” అను ఈ యితిహాసము యొక్క తాత్స ర్యమును 
మనస్సునందు నిల్సికొని, నీమనస్సు నందలి శోకమును విడిచి శమంబున సుఖివి 
కావలసినది” : ఆను. 1-42: అని చెప్పినాడు. కావున దీనిని శమ(ప్రధానమై న 
శాంతరస ఘట్టుముగ చెప్పవచ్చును. ఇట్లు సర్వవర్ణ సామాన్య ధర్మ నిరూపణము, 
అహింసా స్వరూప నిరూపణము, హర సనత్కుమార సంవాదము మొదలగు 
ఉపదేశ ప్రాయములెన వన్నియు, అంగిరసమగు శాంతరస పోషణకు దోహదములే. 
ఇటు ఈ ఆనుశాసనికపర్వము శాంత కరుణ శృంగారద్భుతము లను కలిగి యున్నది. 
శాంతము అంగి కాగా తదితరములు అంగమ్నులె అంగిరసోన్ముఖముగ నడచినవి. 
అశ్వమేధపర్వము నందలి యితివృత్తమును అధికముగ ఆధ్యాత్మిక ప్రబోధమే. 
ఇందు ధర్మజుని దయావీరమునకు అర్జునని యుద్దవీరము అంగముగా నిలిచినది. అని 
క్‌"ందరి అభి పాయము. మహాభారత యుద్దానంతరము అర్జునుడు మరల గాండీవమును 
ధరింపవలసి వచ్చినది. “భూపతతి ఎల్లను తెగియే భారత యుద్దమందు బాలురం 
దివిరి వధింప గాదు. కృప దిన్నదనం బెసగం జరింపుమా” అని అజాతశ[తు నాజ్ఞ. 
'అశ్వ.4 - 61. నవనాశ్వము ననుసరించిన అర్జునుడు తనకు ఎదురుపడిన 
(ప్రతిరాజునకును ధర్మరాజు తనతో పల్కిన పల్కులనే తెలి ఏ 'దయ౫'ను ప్రదర్శించినాడు. 
“అహి ౦సా ప్రధాన మయిన ధర్మయజ్ఞము నాయకుని హ ఎదయశాలలో నారంభమయి 
యుండుటచే నీ పుణ్యవాసనలు విరివిగా వ్యాపించినవి. వానిని గంధపాహుని వలె 
ఇం(దతనూజుడు దిగంతములవలుకు |పసరింపజేసినాడు.ో అని డా!సు[ బహ్మణ్యంగారి 
అభిప్రాయము. |తిగర్తదేశాధిపతులు పరాకమవంత్తులె తన నెదిరించినను ధర 


నక నత i 


23. _వీరరసము, వు. 184 
146 


(పబోధముచే దయను తాల్చిన అర్జునుడు సమయోచిత మగు రణపాండిత్యమును 
(ప్రదర్శింప జాలకపోవుటయే గాక తన చేతి గాండీవమును జారవిడుచుకొనినాడు. 
అప్పుడు అచ్చటనున్న కొందరు వీరులు “ఇం దధనువు చందమున నెసకమెసగు 
గాండీవము పాటు గంటిీరే....” అశ్వ. 4-14ః అని యుద్దమునకు దిగి యౌద్దత్యమును 
(పకటించిరి. గాండీవ పతనావమాన కారణముగ అర్జునునకు |కోధము కలిగిది. ఇటు 
(క్రోధము అనుభావాదులచే వర్ణింపబడుట వలన (కోధము స్థాయిగా గల రౌదము 
కాననగును. కాని ఈ రౌ[దము రసపర్యంతము లేదు. ఇట అర్జునునకు కలిగిన 
కోపము తాత్కాలికము. తన అన్నగారి మాటలను నిరాదరించిరని కల్గిన మానసో దేకమే 
కాని వేరొకటి కాదు. పోయినవారు పోగా, మిగిలినవారి బంధువులు శరణువేడ ఆతని 
ఆవేశము అప్రయత్నముగనే చల్దారినది. ఇట శరణు వేడిన వారిని దయతో 
కాపాడుటచే దయావీరము కొంత్యనోటుచేసికొన వది. దీనికి ధర్మజుని యుపదేశవే 
కారణము. “ధర్మరాజు అఖిలప్పధ్వి స్వీయాయత్తమై నట్టుగా నశ్వమేధయాగమును 
సలక్షణముగా నిర్వహించి తత్సామాజ్య మంతయు బుత్విగర్భనముగ ధారవోసి, 
నిష్కామమును, నిరా గక మోహమును (పకటించి ధర్మబద్ధమగు దానవీరమును 
ప్రదర్శించెను* అని డా॥సుబహ్మణ్యం గారు చెప్పిరి. దాను ధర్మ యుద్రవీరము లిటు 
గలవు. అర్జునుడు సింధుదేశాధీశు లతో యుద్దము చేయు సందర్భమున యుద్ధవీరము 
గలదు. అర్జునుని రాక వినగనే, సెంధవుని కుమారుడు హ దయ మాగి మరణింపగా, 
సోదరియై న దుస్సల నెవ్వగతో తన మనుమని వెంటనిడుకొని వచ్చి అర్జునుని 
కెదురేగి, ప్మాత (ప్రాణభిక్ష నర్థించును ఈ సందర్భమున అర్జునుడు కోకా[కాంతుడై 
చిత్తమడరగా తన రాచకాలమును నిందించుకొని, ఆమె నూరార్చి, వీడ్కాలుపును. 
ఈ ఘట్టము కరుణరసోత్సాదకము. 

ఈపర్వమునకు ఉపసంహార |ప్రాయకముగా నున్నది సక్తు(ప్రస్థోపాఖ్యానము- 
మహాభారతోపాఖ్యానములలో నిది మకుటాయమానమె నది. ఈ ఉపాఖ్యాన మూలకముగ 
పమ్మి తహ దయమే ధర్మమునకు విలువ కల్షించుననియు ఆత్మత్యాగమే (ప్రధానమనియు, 
హీ ంసాత్మకంబెన యజ్ఞముకంలళు అహ ంసాత్మకమై న తపోయజ్ఞము గొప్పదనియు 
చెప్పబడును. ఇట్లు ఈపర్వము కూడ ఆధ్యాత్మిక (పబోధమును కలిగియుండి 


24. _ వీరరసము, పు.186 


147 


కరుణ వీరముల నంగములుగాను కలిగి యున్నది. 

ఈ శాంతి తయమున గల అనేకోపాఖ్యానము లు ధర్మాధర్మముల 
(పాశస్త్యా.ప్రాశస్త్యములను తెలుపుచు కర్మయోగమునకు పురికొల్పుచున్నవి. 
ఈశాంత్మి తయ విశిష్టత కిది యొక కారణము. ఈ పర్వ్యతయ (ప్రాశస్త్యము 
నుగ్గడించుటకు మరియొక దృష్టాంతము కలదు. అశ మేధమునకు పోవు సమయమున 
అర్జునుడు తాను యుద్దాత్పూర్వము వినిన తత్తోపదేశమును మరచితి నని, మరల 
దాని నుపదేశింపు మని కృష్ణుని వేడును. భీష్ముడు ధర్మజునకు చేసిన యుపదేశమును, 
కృష్ణుడు అర్జునునకు చేసి పునరుపదేశమును ఇందుండుటచే ఈ భారత భాగము 
విశిష్టమై , మోక్ష ధర్మోపదేశమును కలిగి, శమ (ప్రాధాన్యముచే శాంతరస |ప్రాధాన్యమును 
చాటుచున్నది. భారతభాగము నందలి అంగిరస మగు శాంతరస స్థాపనకీ పర్వ\తయ 
మెంతయు నుపకరించినది. తిక్కన విరాటోద్యోగములను (శద్దతో అనువదించి 
మిగిలినవాని యందంత శ్రద్ద వహి ౦పలేదను నొక జనసామాన్య (శుతి పండితలోకమున 
కలదు. భారత [గంథము యావత్తును పరిశీలించిన | శద్దాళువుల కిది అసత్యమనిపింపక 
మానదు. రసవంతము లగు విరాటోద్యోగముల నెంత రసవంతములుగ తీర్చి దిద్దినాడో 
అంత శ్రద్దగా ఈ శాంత్యానుశాసనికము లను తీర్చి దిద్దినా డనియే చెప్పవచ్చును. 

ఆశ్రమవాస చతుష్టయము వస్త్వెక్యమును కలిగి ఒక కావ్యముగాను లేదా 
నాటకము గాను భాసించుచుండును. ఇందు యుధిష్టరుడు నాయకుడు. ధృతరాష్ట్రుని 
వన(పయాణము వలన ఈతనియందు (ప్రక్షిప్తమయిన నిర్వేదబీజము వృద్ధమరళా, 
మౌనలావహముల (వతీయమాన మగుచున్న కరుణముచే పోషింపబడి,. 
మహ్మోపస్థానోద్యమ రూపమగు విస్తృతిని పొందినదియై , మోక్షలక్షణ పురుషార్థమును 
సిద్ధింప చేసినది. ఇందలి (ప్రధాన రసము శాంతము. అద్భుత (పధానమై న పుతదర్శన 
ఘట్టము నిర్వహణసంధిలో నున్నదని, “కుర్యాన్నిర్వహణే౭ దు భతమ్‌' అను లక్షణమునకు 
ఉదాహరణ([ప్రాయము కాజాలు నని ఈ పర్వ చతుష్టయమును, పరిశీలించిన 
విశదమగును. ఉపవాసక్షేశమున కాలు కదల్పజాలని కుంతీ, గాంధారీ, ధృతరాష్టులు 
మహానలము చుట్టుకొనగా, ఉక్కిరెబిక్కిరియై దిక్కుగానక, యోగనిష్టామాత 
శరణ్యులె దేహములను విడచిన ఘట్టము కావ్యమర్యాదలతో విలసిల్లు కరుణరసఘట్టుము. 
అంగి యగు శాంతమున కిది దోహదము. దీనికి తోడెనవి యాదవ కృష్ణ నిర్యాణములు. 
కరుణ (పధానములెన యీఘట్టముల వలన పీతరాగుడెన యుధిష్టిరుని యందలి 


148 


నిర్వేద స్థాయి పరిపక్వదశకు వచ్చి శాంతరస ,(ప్రతీతిని కలిగించినది. పాతములను 
స్థిరముగ నాక్కాక్క రసమున కాలంబనము లగునట్టు మొదటనుండి చివరివరకు 
పోషించినాడు తిక్కన. ఈతడు కతిచిత్సద [పయోగముచే ఆయా ప్నాతల 
స్వభావోన్మీలనమును సాధించునట్టుగు ఆయా సందర్భము లందలి పాతల 
మనః ప్రవృత్తులను, వారి సహజచేష్టలను అత్యల్ప ముగ వర్ణించుటచేతనే ఆ సన్నివేశమును 
మనకు గోచరింపచేసి యా రసస్సురణమును కలిగించు చుండును. ఈతని 
భారతభాగము నందలి విరాటపర్వాదిగ నెన్నియో సని సవేశములు నాటకతత్వమును 
కలిగి రసభావ స్ఫురణమున కుపకరించినవి. ఈ పర్వచతుష్టయమున (పతీయ 
మానమగుచున్న శాంతము [గంథమునందంతయు (ప్రదీప్త మగుటచే నీభాగము గూడ 
రసవిషయమున తక్కిన భారతభాగములకు ఉపకరించుచు, మహాభారత |గంథ 
తాత్సర్యమునకు దోహదమగుచున్నది. 

ఆ|శమవాస పర ము రెండాశ్వాసముల పర కము కాగా మిగిలిన మూడును 
ఏకాశ్వాన వర్వములే. మూలమున కూడ నివి చిన్నవియే. ధర్మజుని 
రాజ్యపరిపాలన[క్రమము ఆశ్రమవాస (పథమభాగమున వర్ణింపబడ యున్నది. పెద్దల 
యుపదేశములతో నిప్పటికి ఆతని మనస్సు వినిర్మలము, శుద్దజ్ఞానసంపన్నము 
నైనది. పర్వోత్తరభాగము నందలి కుంతీధృతరా[ష్టాదుల య్మాశమ గమనముతోను 
పీదప వారి నిర్యాణముతోను, ఆతని దృష్టి ఐహి కవిముఖయై ఆముష్మికాభిముఖము 
కాజొచ్చెను. యుద్దపర్వములలోని బంధువినాశముతో నత్యంతము ఉద్విగ్నమై న 
యాతని హృదయము, (స్తీపర్వములోని అబ లాజనా[కందనముతో కరుణరస ప్లావిత 
మయినది. ధ తరా(ష్టాదుల మరణముతో ఆతని నిర్వేదము రూఢమై, ఆతడు 
శమపధానుడయ్యెను. ఈ అంశములను తిక్కన అంగిరస మగు శాంతిరసానుకూలముగ 
వర్ణించిన రీత్రి కడు హ ఎద్యము. 

ధృతరాష్ట్రుడు గాంధారీ సహి తుడె వనమునకు (ప్రయాణమయిన సందర్భమున 
ధర్మజుని స్థితి పలుకులు, కృత్యములు-అన్నియు కరుణ రసోత్సా దకములు. 
ఆతడు ఏమియు చేయలేక, ఏడ్చి ఏడ్చి తుదకు ఒడలు కంపింప చదికీలబడీనా 
డనుట స్వాభావికమగు వర్ధనయై రసోద్చోధక మగుచున్నది. ఆతనిస్థితి 'వాకువ్వంగన్‌ 
తెఆగురాదు..... !ఆ|శ, 1-14 : అనుటలో కరుణమును పరాకోటి నధిష్టింప 
చేసినాడు. పదప కుంతియు, అరణ్యమునకు పోవ సమకట్టుట, ధర్మజాదులు 


149 


వారించుట - ఈ సందర్భము నందలి సంభాషణములును చేష్టలును, ఏడ్పులును, 
ఓదార్పులును - ఇత్యాదిగ అన్నియు కరుణరసోత్సా దకములే అయి ఎంతటివాన్నికెనను 
కన్నీళ్లు తెప్పింప కలిగియున్నవి. ఇట్టు కరుణరస పోషణము కాననగును. 
వ్యాసుడు ధ ఎ్రతరా[ష్టాదు లకు భారతరణ మృతులను రావించి చూపు ఘట్టమున 
అద్భుతరసము కలదు. “అవ్విధము అద్భుతరసమున మునుగజేసె :ఆ.2, 126: అని 
వర్ణించినాడు. ఇట్టే విదురుడు యోగమార్షమున ధర్మజుని కలియు ఘట్టుము 
అదుుతరసోత్సా దకమే. ధృతరాష్ట్ర (ప్రభృతులు మృతులయిన సందర్భమున ధర్మజుడు 
కోకించిన ఘట్టము కరుణరసోత్సా దకము. 'అవ్వేళ కరుణముత్క్ట మయె (న ' :2- 
158: అని వర్షించినాడు తిక్కన. 
మౌసలమున యాదవవంశనాశము వర్ణితము. ఈ పర్వమును కరుణరస 
(పధానమగు (పబంధముగ రూపుగొన్న దనవచ్చును. ఇందు (పధానములగు 
కావ్యలక్షణము లన్నియు సమకూరి కరుణరస పోషణము సమ్మ గముగ నిర్వహి ౦ప 
బడినది. (పసిద్దమగు యాదవుల చరిత ఇతివృత్తముగా గల పర్వము. ఇడి 
విషాదాంతమగు నొక కావ్యముగ భాసించిన దను పలువురి అభిప్రాయము సహేతుకమే. 
ఇందు సర 5 యాదవ వినాశమును, బలరామక ఎమ్హల నిర్యాణమును, యాదవాంగనల 
విలాపములను, అర్జునుడు దుఃఖోపహతుడై వర్ణింపగా విని ధర్మసుతాదులు అంతులేని 
నిర్వేదమును పొందిరి. విధిన్నిర్ణయము ఎట్టివార్తికెన అనుల్లంఘనీయ మనియు, 
భవబంధము దుఃఖహేతు వనియు, ఈ బంధవిచ్చిత్తికె జీవుడు ఐహి కములం దాసక్తి 
లేనివాడై, అముష్మికోన్ముఖుడు కావలె ననియు, పరమ తత్త్వమును (గబా ంచినవారె 
ధర్మరాజాదులు మహా(ప్రస్థానాభిముఖులెరి. ఈరీతీగ పాండవులు పరమశాంత్లులా 
సంసారబంధములను సర్వథా పరిత్యజించి, స ;ర్లారోవాణమున కుప[కమించుటతో 
మహాభారతము నందు (పతిపాద్య మగుచున్న శాంతము పరిపక వై రససిద్ధి 
నందినది. యుద్ధ పర్వము లందు ఎడనెడ సూచితమై, (స్తీపర్వ, ఆ[శమవాస 
పర్వములలోపోషిత మయిన కరుణమునకు ఈ పర్వమున పరిణతి సిద్దించిన 
దనవచ్చును. కృష్ణుడు నాయకుడుగ, అర్జునుడు ఉపనాయకుడుగ, కరుణము 
అంగిగ వీరము తదంగముగా గల పర్వమిది. యాదవనాశు బలరామక ఎమ్హల 
నిర్యాణములచే నుత్చన్నమయిన కరుణరసము, అర్జునుని యుత్కంఠ యందు, 
యాదవాంగనల యా[క్రందనము లందు నుద్వేగమును గాంచినది. ఢీ, కృష్ణుడు 





150 


లేకపోవుటచే కాంతివిహినమై, దీనముగా కన్పట్టు ద్వారకలో |ప్రవేశించినప్పటి 
యర్హునుని స్థితియు కరుణరఎసోత్సా దకమే. 

ఈ పర్వము నందలి యితివృత్తము కణ్యాదుల శాపముతో నుప కమింప 
బడినదియై , ద్వారక యందు కలిగిన మహోత్పాతములు, సాంఘిక కల్గ్లోలములు, 
ఇత్యాదులచే కథాబీజమునకు అంకురార్పణము జరుపబడినది. సము[దోత్సవ 
సందర్భము నందలి యాదవుల ఉన్మార్ల్షపకర్తనము చే ఇతివృత్తము పోసింపబడి 
యాదవనాశముచే రసోన్ముఖమై నది. చివరకు బలరామకృష్టుల నిర్యాణముచే రసోత్పత్తిని 
గాంచినది. సత్యభామాదుల తపోవనగమనాది ఘట్టములు ఇతివ ప్రత్తోప సంహారమునకు 
సహాయకమ్నులె శాంతరసోన్ముఖముగ కథను నడపించినవి. కరుణరస [పధానమగు 
యాదవవంశేతి వృత్తము ఈ రీతిగ శాంతరస పోవణమునకు ఉపకరించినది. 
“స్తీపర్వమున శోకోద్వేగమును, శాంత్యనుశాసనికముల లో నిర్వేదమును, మౌసలమున 
కరుణయు (పధానములెనను ధ్యేయమగు శాంతమీ మూడు ఘట్టము లందును 
నంతర్వాహి నిగనే [సవించినది" 2 అనినారు భూపతి వారు. 

మహాప్రస్థానమునకు ఉపోద్దాత్నపాయముగా నున్న, ధర్మజార్జున సంవాదము 
ఉదాత్తమయినది. కర్మపరిత్యాగవాదము ధర్మజుని నోట శాంతి పర్వము నుండి 
వినుచున్నదే. ఆనాడు అది ధర్మజుని మదిలో మెదలినటి కాగా, నేడది ఆతని నిశ్చయ 
మయినది. ఆతని పాతలో నేర్పడిన క్రమపరిణామవికాసము. ఇది. ధర్మరాజ 
దేవేందుల సంభాషణలో నీత డొక నంకటపరిస్థితిలో నిరుకుకొనినాడు. 
వి(ప్రలంభశృంగారముచే సంభోగశృంగార మెట్టు నిగ్గుదే లునో, అట్టె ధర్మోత్సాహము 
ధర్మసంకట పరిస్థితుల లో నాయకుడు (పదర్శించు ధృతిని ఆశ్రయించి, పుష్టిని 
వికాస విస్తరములను గాంచి సారవంత మగును. ధర్మరాజు జీవితములో నిట్టి 
ఘట్టములు ఎని యో గలవు. ధర్మనిష్ణను ఆజన్మ (వతముగ నాచరించ్చి తదానుషంగిక 
ఫలమగు కీర్తిని, శాశ్వతఫలమగు స్వర్గమును పొంది, ఐహిక ఆముష్మిక సుఖములను 
పొందినట్టి ధర్మపరుడు ఈ ధర్మరాజు. ఇట్టి ఫలమాతనికి ధర్మ ప్రవర్తనము వలననే 
కలిగినది. ఇట ధర్మ వీరము (ప్రధానమని చెప్పవచ్చును. ఇదియు శాంతరసాభిముఖముగనే 
నడచినది. 





25. భారతము - తిక్కన రచన, పు. 20 | 


151 


ఇక స్వర్గారోహణము చిట్టచివరి పర్వము. తొంబదిఎనిమిది పద్యములు గల 
చిరుపర్వమిది. ఆకాశగంగావగాహనము తదుపరి మర్త్యభావ సంకలితమయి యున్న 
ధర్మజుని హృదయము దివ్యత్వమును సంతరించుకొనినది. ఇందు శాంతము గాక 
(ప్రత్యేకముగా చెప్పనగు రసవిశేషము లేమియును లేవు. ఈ పర్వ చతున్హయ మీరీతిగా 
శాంంతము నంగిగా కలిగియుండి, కరుణ, అద్భుత, వీరములను అంగములుగ 
కలిగియున్నట్లు విదిత మగుచున్దని. 

తిక్కనామాత్యునిచే నిట్లు రసవత్తరముగ తీర్చ్ప బడిన దగుటచే ఈ భారతభాగము 
అనువాద |గంథమను సు ఎరణయే రాక, అచ్చముగా నాం ధముననే తొలుత 
రచింపబడినదేమో యను దృఢవిశ్వాసమును పాఠకులకు కలిగించు చుండును. ఇట్లు 
రచించిన తిక్కన మహాప్రతిభకు నమస్కరింపని యాంధుడుండడు. ఆజన్మ 
మమలోదాత్తమనీషి అయిన తిక్కన గారి వ్యక్తిత్వాంశలలో ముఖ్యాతిముఖ్యమగు 
రసికత కారణముగ సర్వ రసాభిముఖ్యము గల సౌమనస్యము, వివిధ రసములకు 
(పసక్తీ ఏర్పడిన సందర్భములు ఈ భారతభాగమున అనేకములు గోచరించును. 
ఈతడు “ఏరసము నెత్తికొన్న యారసమునే వలచినట్లు వాసింపచేయగల వలంతి” 
అని అనిపంచుకొనినాడు. శాంతము అంగిగా, తదితరములు అంగములుగ చోటుచేసికొనిన 
ఈ భారతభాగము నానారసాభ్యుదయోల్లాసి అని అనిపించుకొనుటయే గాక్క 
తిక్కనార్యుని 'నానారస భావనా నాడీనిదాన విదగ్దుడినియు అనిపించినది. ఏయే 
పర్వములలో ఏయే రసములకు తావు గలదో స్టూలముగ మా(తవే ఈ (పకరణమున 
వివేచింప బడినది. ఒక్కక్క రసమునకు సంబంధించిన చర్చ, ఆరసమునకు 
భారతమున గల స్థానము - ఇత్యాది అంశములు ఆయా రస పకరణము అందు 
వివరింప బడును. అనితర సాధారణమగు రసపోషణ సామర్ధ్యముచేత నానారసముల 
అభ్యుదయమునకు ఉల్లాసమును కలిగించి, “తను కావించిన సృష్టి తక్కొరుల చేతం 
గాదునాన్‌' అని అనిపించుకొనిన రసపోవణ చక్రవర్తి, తిక్కన. 


152 


0వ (ప్రకరణము 
శృంగార రసము - తిక్కన భారతము 


శృంగార రసము 8 


కావ్యజగమున కల రసచర్వణలో మిక్కిలి వెశిష్టమును సంపాదించిన 
శృంగారము రతిన్థాయికము. శ్యామ వర్ణము. విమ్మదెవతము. ఇది ఉజ్జ$ లవేషమును 
కలిగి యుండును. 'యత్కింంచిల్లోకే శుచి మేధ్యం దర్శనీయం వా తచ్చ్చంగారే 
ణానుమీయతే” అని భరతుని నాట్యశాస్తము. లోకములో నేదేని శుచిగా మేధ్యముగా 
పవిత్రముగా, నుజ్జ్వలముగా, దర్శనీయముగా నున్నచో దానిని 'శృంగారి, 'శృంగారవాన్‌” 
అని అందురు. అనగా ఉజ్జ్వలవేషయుతుడు శృంగారవంతు డనబడుచున్నాడని 
అర్థము. వేష ముజ్జ్వలముగా లేనప్పుడు శృంగారవంతు డనబడుచునా ్నడని అర్థము. 
వేష ముజ్జ్వలముగా లేనప్పుడు శృంగార పద (ప్రయోగమున్న అది ఉపచరితము. 
ముఖ్యము రత్యాస్వాద మున్నపుడే శృంగారోబ్దము (పవర్తించును. ఆచారముగా 
ననుసరించియు, పెద్దలమాటల ననుసరించియు, రసములు, భావములు మున్నగు 
నాట్యాశితము లగు అర్థములకు నామధేయము లేర్పడు చున్నవి. “శృంగారరసము' 
అనునామము ఆచారసిద్ధమై న నామము. శృంగారము నిండు యౌవనములో నున్న 
ఉత్తమ స్త్రీపురుష (ప్రకృతులకు సంబంధించి యుండును. (స్త్రీపురుష హేతుకము. 
ఉత్తమ యువప్రకృతికము అను విషయము నాట్యవేదమున కొంత వివరింపబడి 
యున్నది. * 





li నొట్యశాస్తము, అ.6 
2, నాట్యవేదము, పుటలు 204-6 


జ్‌ 


శృంగారరసమునకు సంబంధించిన ఆర్యలు భరతుని నాట్యశాస్తమున 
(క్రీందివిధముగా కలవు - 

'సుఖ| పాయేష్ట సంపన్న బుతుమాల్యాది సేవక : 

పురుష (పమదాయుక్తః శృంగార ఇతి సంజ్జితః' 

“బుతు మాల్యాలంకారెః (ప్రయజన గాంధర్వ కావ్యసేవాభిః 

ఉపవన గమన విహారెః శృంగార రసః సముదృవతి' 

“నయన వదన (ప్రసాదెః స్మితమధుర వచో ధృతి (ప్రమోదెశ్చ 

మధురెశ్చాంగ విహారెః తస్యాభినయః (ప్రయోక్తవ్యః* | 
సుఖ|పాయములగు నిష్టములతో కూడిన వాడును, బుతుమాల్యాదులను 
అనుభవించువాడును, [పమదాయుక్తడును అగు పురుషుడు శృంగార పద వాచ్యుడగును. 
బుతుమాల్య అలంకారములు, విదూపకాది (ప్రియజనులు, గీతాది హ ద్యవిషయములు, 
కావ్య శవణ పఠనములు, ఉద్యానవన విహారములు, అనునవి శృంగార సముదృవమునకు 
హేతువులు. నయన, వదన (పసన్నతలు, స్మితము, మధురవాక్కులు, ధృతి, 
(పమోదము, మధురములౌన అంగహారములు అనువానిచే శృంగారమును అభినయింప 
వలెను. 

ఈ అంశములే (శ్రీ అప్పారావు గారి అనువాదము నను గలవు. శృంగారము, 
సంభోగము, విప్రలంభము అను భేదముచే రెండు అవస్థలను గలిగి యుండును. 
సంభోగశ్చంగారము వసంతాది బుతువులు, పుష్పహారములు, కామోద్దీపములెన 
గంధము మొదలగువాని పూతలు, నగలు, విదూషకుడు మొదలగు ఇష్టజనుల 
సహవాసము, గీతాదులు, (శ్రేష్టములెన భవనములు, వాని యందలి నివాసము, 
ఉద్యానవన విహారములు ల్లేదా దానిని గూర్చిన (ప్రశంసలు, కామోద్దీపకమ్నులెన 
చిత్రాదులు, ఉత్తమజనుల అనుకరణము జల(క్రీడలు మున్నగు విభావముల వలన 
ఉత్పన్న మగును. అని అప్పారావు గారి అనువాదము. * విభావము నందు ఆలంబన 
విభావము, ఉద్దీపన విభావమును భరతుడెచ్చటను చెప్పలేదని, సూచింపలేదని, ఇది 
కాల్చనికము అర్వాచీనము అని అభినవభారతి.* ఈ చెప్పినవే కాక స్త్రీపురుషులకు 





3. నాట్యశా(స్తము, ఆ.6, 46-48 
4. _నాట్యశాస్తము - గుప్తభావ (ప్రకాశిక, పు. 202 
ర్‌. అభినవభారతి, సంపుటము 1, పు. 304 ఃగుప్తభావ (పకాశిక్క పు.202 


154 


హృద్యము లగునవి శృంగార విభావములే అగును. హృద్యతమ మగు ఈ.విషయ 
సంభారమంతయు సంపూర్ణముగా నున్ననాడు ఉత్తమునకు రతి కలుగును. కావుననే 
రత్నావల్యాదు అందు హర్మ్యవర్ణనము ఉద్యానవన గమనము - ఇత్యాదు అన్నియు 
సంగృహీతము అయినవి. కవి వీనిని తన కావ్యమున నిబంధింపగా, నటుడు 
అభినయమున సాక్రాత్మారకల్స్ప ముగ చేయును. అప్పుడు సామాజికునకు 
వీతవిఘ్నభోగాత్మకముగ రసము ఉదయించును. 

కనులను, కనుబొమలను చతురతతో | తిప్పుట, కడగంటిచూపులను ప్రసరింప, 
చేయుట, లలితములౌన అంగహారములను (ప్రదర్శించుట, మధురములెన వాక్యములను 
పలుకుట మున్నగునవి అనుభావములు. ముఖిరాగ, పులకాది సాత్త్వికమును పరి గాహ్యము. 
ఆలస్యము, ఉ(గత, జాగుప్ప అను మూడును తప్ప ఇతరము లన్నియు ఇందు 
వ్యభిచారులే అగును. ఇక విపలంభశృంగారమును నిరే $దము, గ్లాని, శంక, అసూయ్య, 
(శమ, చింత జాతు ఎక్యము నిద, స్వప్నము, (పబోధము, వ్యాధి, ఉన్మాదము, 
అపస్మారము, జాడ్యము, మోహము, మరణము, మున్నగు అనుభావములచే అభినయింప 
వలెను. 

“శృంగారము రతి (ప్రభవమై నది కదా! అందు కరుణా శయములగు నిర్వేదాది 
భావము లెట్టుండును? విప్రలంభశృంగారము అభిలాషాది దశావస్థలను కలిగి ఉండునని 
.వెశిక శాస్తకారులు ః వెశికశాాస్త మనగా కామసూ(త మని అర్థము": చెప్పియున్నారు. 
శాపము వలని క్లేశము, ఇష్టజననాశము, వధ, బంధనము అనువాని వలన సముత్సన్నమై 
అ పేక్షారహితముగా నుండునది కరుణమని, జొత్సుక్యచింతల వలన ఉత్పన్నమై 
అ పేక్షతో కూడినది విప్రలంభ మని వివరింపబడి యున్నది. నిర పేక్షత్వ సాపేక్షత్యములే 
భేదకములగును కాని నిర్వేదాది భావాభినయమున భేదము ఉండదు. కావున 
శృంగారము నందు నిర్వేదాది సర్వభావములును సంభవించును. అందుచే కరుణ 
విపలంభము లభిన్నము లని తెలియవలెను” అని అప్పారావు గారి అనువాదము. ఈ 
కరుణ విపలంభావస్థలను రెండింటిని కలిపి విశ్వనాథాది అర్యాచినాలంకారికు లు 
కరుణ విపలంభ మనెడి శృంగార భేదమును నిర ;చించిరి. 

రసగంగాధరమున శృంగారరసమునకు (స్త్రీపురుషులు ఆలంబన విభావము 





6. అభినవభారతి, సం.1, పు. 309 :గుప్తభావ (పకాశిక, పు. 203! 
7. నాట్యశాస్తము - గుప్తభావ(పకాశిక, పు. 203 


155 


లనియు, చం(దిక వసంతబుతువు, నానావిధోద్యానములు, పవనాంకురములు, 
రహఃస్థానము, మున్నగునవి ఉద్దీపన విభావము అనియు, (ప్రయముఖావలోకనము, 
(ప్రయాగుణ |శవణము, కీర్తనము, మున్నగునవియును, కంపాదులును అనుభావము 
లనియు, స్మృతిచింతాదులు వ్యభిచారు అనియు చెప్పబడినది. 8 రసగంగాధరకర్త 
భరతుడు చెప్పినవానిని కొన్నింటిని విడిచిపుచ్చినను, రహఃస్థానమును అదనముగా 
చెప్పెను. 

ధనంజ యుని దశరూపకమున అందమై న (ప్రదేశము, కళలు, సన్నివేశములు, 
దుస్తులు, భోగములు ఇత్యాదులపట్ల చూపు (ఫీతిమూలక మగురతి, ఇరువురు 
యువతీయువకులు ఒండారులపట్ల చూపు సంతోషము, మధురమయిన చూపులు, 
చేష్టలు, మున్నగువాని వలన [పకటితమయిన శృంగార మగును అని చెప్పబడినది. 
ధనంజ యుడు “కళలు అను విషయమును అధికముగా జోడించెను. 

ధనంజయుడు “అయోగో వ్మిపయోగశ్చ సంభోగశ్స్చేతిస |తిధా' :4-51: 
అని (తివిధములుగా తెలిపి- 

“తత అయోగోఒనురాగేప్‌ నవయో రేక చిత్తయో: 

పారతం(త్యేణ దైవాద్వావిప్రకర్షాద సంగమః' - :4-51-52: 
అని దాని అవస్థలను కూడ తెలిపియున్నాడు. యువతీయువలకుల మధ్య (ప్రణయ 
మున్నను, స్వాతం(త్యము లేకపోవుటవలననో, దెవము అనుకూలింపక పోవుట 
వలననో,కలయిక లేకపోవుటయే అయోగ శృంగారము. ఇందు అభిలాషాది 
దశావస్థలుండునని చెప్పబడినది. 

విపయోగము వివిధములుగా నుండునని - 

“విప్రయోగస్తు విశ్లేషో రూఢ విసంభ యోర్ష్విధా! 

మాన(ప్రవాస భేదేన మానో౭పి ప్రణయేరక్ష్యయోః' -:4-58! 
'ప్రేయుల ఎడబాటే విపయోగ మని, కారణము అభిమానమో, సాన్నిధ్యము 


లేకపోవుటయో యని = ఇట్లు దశరూపకమున విపయోగ భేదములు వివరింప 
బడీియున్నవి. 





8.  రసగంగాధరము, (పథమాననము 
9.  దశరూపకము, 4-48-50 శ్లోకములు ।సరిసెల్ల విశ్వనాథ వారి వ్యాఖ్యానము, పు. 781 


156 


సంభోగశృంగారము : ఇక సంయోగము లేదా సంభోగశ ంగారమును గూర్చి 


“అనుకూలెౌ నిపేవేతే య తాన్యోన్యం విలాసినౌ 

దర్శన స్పర్శనాదీని సంభోగో ముదాన్నిత” -:4-70: 
మనసు లేకపోయిన (ప్రయు లిరువురును ఒండొారుల దర్వన స్పర్శనాదుల వలన 
ఆనందమును పొందుట సంభోగ శృంగారము. ఇందు (పేమానురూప మయిన లీలాది 
దశవిధచేష్ట లుండునని చెప్పబడినది. 

సాహి త్యదర్పణమున “శృంగంహి మన్మధోద్చేద....” అని చెప్పబడినది. 
శృంగమన మన్మధోద్చేదము. అనగా మన్మధోద్చేదమున కిది నామాంతరము. 
తదాగమన హేతుకము శృంగారము. ఇది ఉత్తమ (పకృతిపాయము. పరోఢయి, 
అననురాగిణీయు, వేశ్యయు నాయికలుగ నుండతగరు. మిగిలిన నాయికలును, 
దక్తికానాయకాదులును, ఆలంబనము లగుదురు. చంద, చందన, రోలంబరుతాదులు 
ఉద్దీపనములు. (భూవిక్షేప కటాక్టాదికము అనుభావములు. బాగ్యము, మరణము, 
ఆలస్యము, జుగుప్స, అనునవి కాక మిగిలిన వన్నియు వ్యభిచారులు. ఇందు రతి 
స్థాయి. శ్యామ వర్ణము. విష్ణుదెవతము* అని ఈక్టోకముల భావము. ఒక్కొక్క ఎడ 
అథమాలంబనము నందును శృంగారము ఉండవచ్చును. కాని అది శృంగారాభాస 
వ్యపదేశ్యము*”* అని సాహి త్యదర్శనము. 

“విపలంభో అథ సంభోగో ఇత్యేష ద్వివిధోమతః అని శృంగారమును 
సంభోగ విపలంభములుగ చెప్పి - 

“య(తతు రతిః (ప్రకృష్ణానాభీష్టముపెతి విపలంభో౭ సా 

సచపూర్వరాగ మాన (ప్రవాస కరుణాత్మక చతుర్థాస్యాత్‌” -:3-187: 
అని వీనిని గూర్చి సాహి త్యదర్చ కారుడు వివరించి యున్నాడు. ఇందలి అవాంతర 
భేదములను గూర్చి తదుపరి పరిశీలింతము. ఈతడు సంభోగ శృంగారమును 
గార్చి- 

'దర్శన స్పర్శనాదీని నిషేవేతే విలాసినౌ 

య।త్రానురక్తావన్యోన్యం సంభోగో అయ ముదాహృతి” -:3-210: 





10. సాహిత్యదర్పణము, 3౩3-183-185 కో. 
11. సాహిత్యదర్శనము, వు. 222 


157 


అనుకూలురెన ఇరువురు యువతీయువకులు పరస్పర దర్శన స్పర్శనాదికము 
ననుభవించునప్పుడు కలిగెడి సుఖాన్విత మగు అనుభూతి సంయోగము. 
హేమచందుని కావ్యానుశాసనమున - 

“స్రీపుంస మాల్యాది విభావా జుగుపా లసౌ ఎకగ్యవర్ద్యా 

వ్యభిచారికా రతిః సంభోగ విిపలంభాత్మా శ్రంగార 
అనియు “సుఖమయ ధ ్రత్యాది వ్యభిచారీ రోమాంచాద్యనుభావః సంభోగః అనియు, 
“శంకాది వ్యభిచారీ సంతాపాద్యనుభావో అభిలాష మాన, (పవాసరూపో వ్మిపలంభః" 
అనియు చెప్పబడి యున్నది." 
రామచం[ద గుణచం[ దుల నాట్యదర్పణమున ఆ 

“సంభోగ విపలంభాత్మా శృంగార (పథమోబహుః 

మాన(పవాస శాపాశ్స విరహై పంచధాపరఃి 

“స్రపుంసకావ్యగీత బుతుమాల్య వేషేషు కేళిజః 

అభినేయః సచోత్సాహ చాధు తాపసుమన్యుభిగే 
అని ఈ రసవిషయమై చెప్పబడినది. 
రస్తార్షవ సుధాకరమున - 

“సర్వజనాహ్లాదకర మగుటచేతను, చాల విపులమై యుండునది అగుటచే తను 
శృంగారమును గూర్చి తొలుత వివరింప బడినది. విభావాదులచే సామాజికుల 
కాస్వాదమును కల్గించు రతియే శృంగారము. విపలంభ సంభోగ భేదముచే ది విధము. 
పరస్పరము కలయికలేని యువతీయువకుల అనురాగము, అభీష్టములగు 
నాలింగనాదులు లభింపమిచే (ప్రకర్షను పొందినయెడల నది విపలంభము. ఈ. 
విప్రలంభము “పూర్వానురాగ మానేచ ప్రవాస కరుణాదితి' అని నాలుగు భేదములుగ 
చెప్పబడినది." సంభోగశ ంగారమును గూర్చి- 

“స్పర్శనాలింగనాదీనా మానుకూల్యాన్ని షేవణమ్‌ 

ఘటతేయ।త యూనోర్యత్‌ ససంభోగశ్చతుర్విధః 

-రసికోల్లాపము, క్లో. 219, పు. 592 
అనియును 


12. కావ్యానుశాసనము, 2-28-30, పు.106 
13. నాట్యదర్పణము, త్ఫ.పి.,శ్రు కములు 10,11 
14. _రసార్హవ సుధాకరణము, రసికోల్తాసము, శో॥లు 168-170, ఫు.536 


158 


“సంక్షీష్త, సంక్షీర్ణ, సంపన్నతరః, సమ ృద్దమానితితే! 
పూర్వానురాగమాన [ప్రవాస కరుణాసంభవాః | కమత 
-రసికోల్లాసము, క్లో.220, పు.594 

అనియును చతుర్విధములుగ చెప్పబడినది. 

శ్రీ పింగళి వారు “జీవునకు తాత్త్వికములెన పురుష్మస్తీత్వములు లేకపోయినను, 
పురుషశరీరధారియై న ఆత్మ సస్తీశరీరధారియై న ఆత్మతోడి సంయోగమును 
అభిలషించుటయు; | స్తీశరీరి, పురుషశరీరిని వాంఛించుటయు; జీవునకు పాంచభౌతిక 
మయిన (పకృతితోడి సంసర్గము వలన కలిగిన లక్షణము. అట్టి ఆత్మలు రెండును 
కలిసి ఏకముగా భాసించుట పేరే అర్థనారీశ్యరత్వము. శృంగారరససిద్ది"ో అని 
ఈరసవిషయమై చెప్పి యున్నారు. 

ఈరీతిగ పలువురి ఆ లంకారికులు ఈ శృంగారరసమును నిర్వచించి యున్నారు. 
ఆలంకారికు లందరి నిర్యచనములను పరిశీలించిన శ ంగారరస ఆలంబన, ఉద్దీపన, 
అనుభావాది విషయమునను, సంభోగ విప్రలంభ భేద విషయమునను వారి కెవ్వరికిని 
భేదాభిప్రాయములు లేవని విదిత మగుచున్నది. విపలంభ శృంగార, సంభోగ 
శృంగార - అవాంతర భేదముల విషయమున మ్మాతము కొంత అభిప్రాయభేదము 
కాననగు చున్నది. ఆం ధలాక్షణికు డగు భట్టుమూర్తియు తన కావ్యాలంకారసం[గ్రహమున 
విప్రలంభమును చతుర్విధములుగ పేర్కొనియునా డు. 
విప్రలంభ శృంగారము : 

శృంగారమును పలువురు సంభోగ విపలంభ శృంగారము లని ద్వివిధములుగా 
చెప్ప గా ధనంజయుని వంటివారు అయోగ, సంయోగ, విప్రలంభము లని (తివిధములుగ 
పేర్కొనిరి. మరల ఇందలి విప్రలంభమును మాన (పవాసాదిభేదముచే కొందరు 
చతుర్విధములుగా చెప్ప, మరికొందరు పంచవిధములుగ పేర్కొనియున్నారు. 
(పతాపరు[దీయకారుడు అభిలాష, ఈర్ష్య, విరహ (ప్రవాస భేదముచే చతుర్విధములుగా 
చెప్పగ్కాసాహి త్యదర్పణ కారుడు పూర్వరాగ అభిలాష, మాన (పణయ, ఈర్ష్య, 
(ప్రవాస, కరుణ విప్రలంభములని నాలుగువిధములుగ చెప్పెను. విరహము నీతడు.' 
(పత్యేకముగ పేర్కొనక (ప్రవాసము నందే చేర్చి వేసెను. మమ్మటాదుల అభి పాయము 





15. _ సాహిత్యశిల్పసమీక్ష్మ పు.167 


ననుసరించి అభిలాష, విరహ, ఈర్ష్య, (ప్రవాస, శాప, విప్రలంభములని ఐదువిధములు. 
పరస్పర సంబంధము కలుగని నాయికానాయకులు ఒండెరుల సమాగమమును 
అభిలషించిన అది అభిలాష విప్రలంభమగును. దీనినే పూర్వరాగ మందురు. 
_నీలీకుసుంభ మాంజిష్టా 'పూర్వరాగోఒపిచతిధా' -:3-195: నీలీరాగము, 
కుసుంభరాగము, మాంజిషారాగము అని ఈ పూర రాగము సాహి త్యదర్చ కాకారునిచే 
(తివిధములుగ చెప్పబడినది. మిక్కిలిగా వ్యక్తము కాకున్నను మనోగతమై ఎన్నటికి 
చెదరని (పేమ నీలీరాగము. ఉదాహరణమునకు సీతారాముల (పేమ. మిక్కిలిగా 
శోభించినను కాలాంతరమున పోయిన యెడల అది కుసుంభరాగము. దేవహుతీ 
కరముల (పేమ ఉదాహరణము. మిక్కిలి శోభించుచు, ఎన్నటికిని మాసిపోని (పేమ 
మాంజిష్టరాగము. నలదమయంతుల (పేమ ఉదాహరణము. ఇక విరహవి[పలంభమున 
సమాగమానంతరము ఏదియై న కారణమున నాయికానాయకుల కెడబాటు కలిగినచో 
అది విరహ మగును. అభిమాన మూలకముగ కలిగిన విపలంభము ఈర్ద్యావిప్రలంభము. 
నాయికా నాయకులేదేని కార్యవిశేషముచేత కాని, సం[భమము వలన కాని భిన్నదేశము 
లందుండుట సంభవించిన అది (ప్రవాసము. ప్రవాస మన కొన్ని యామడల 
దూరము గల దేశమని [భమింపరాదు. సే చ్చగా కలిసికొనుట కవకాశములేని 
(పతిబంధక భూయిష్టమగు దేశమని యర్థము. కావుననే సాహి త్యదర్పణకారుడు 
విరహవి(ప్రలంభమును (ప్రత్యేకముగ పేర్కొనక (ప్రవాస విప్రలంభముననే చేర్చివేసెను"* 
అని సన్నిధానము వారి వ్యాఖ్య. శాపవిపలంభ మన “ఇంతకాలము నీవు పత్ని నెడబాసి 
యుందువిను సిద్ద పురుషాది వాగ్విశేషమగు శాపవశమున కలిగిన విపలంభము. 
రస్తార్ణవ సుధాకరకర్తయు విశ్వనాధుని వలె మాన(పప్రవాసపూర్వరాగ కరుణ 
విపలంభము లని చతుర్విధములుగనే చేర్కొనెను. రసగంగాధరకారుడు ఈ (ప్రకార 
విభాగమనావశ్యక మని భావించినవా డగుటచే సంభోగ విపలంభములను మాతమె 
చెప్పే విశ్వనాథుడు చెప్పిన కరుణమిప్రలంభముపట్లు తన అసమ్మతిని సూచించినాడు. 
యువతీయువకులలో ఒకరు లోకము వీడీ చని, తిరిగి వచె ఎడి వారెన అది 
కరుణ విప్రలంభము అని సాహి త్యదర్పణము. 
“యూనో శేకతరస్మిన్‌ గతవతి లోకాంతరం పునర్షభ్యే 





16. కావ్యాలంకార సంగహము -సన్నిధానం వారి వ్యాఖ్య, పు.40/ 


160 


విమనాయతే యదైకస్తదారసః కరుణ విప్రలంభాఖ్య' -:3-209: 
కరుణ విప్రలంభమును రసాంతరముగ కొందరు [గహింతురు. మరికొందరు దీనిని 
విప్రలంభ శృంగార భేదముగనే భావింతురు. రసతరంగిణీ రసచం| దికల అభ్మిపాయములు 
పరస్పర విరుద్దములని, వానిని విపులముగ చర్చించి, సాహి త్య దర్శనము ఈవిషయమై 
నిష్పృ్రషమ్టాభ్మిపాయము నిట్లు చెప్పుచున్నది. “నాయికా నాయకులలో నొకరికి 
అన్యులు జీవించి యున్నట్లు నిశ్చయజ్ఞాన మున్నచో విపలంభము. మరణించినట్లు 
నిశ్చయజ్ఞాన మున్నచో అది కరుణము. .వారు నిజముగా మరణించిరా! లేదా! అను 
(పశ్నతో మన కిట పనిలేదు. మరణించినను, మరణింపకపోయినను, మరణించిరను 
నిశృయజ్ఞాన మున్నచో నది కరుణవే అగును. అట్టు మృతి పాందినను, 
పాందకపోయినను, జీవించియున్నట్లు నిశ్చయ మున్నచో వియుక్తుల [పలాపమున 
రతియే (ప్రదాన మగుట రతిస్థాయిక మగు విప్రలంభనే రస మగును. సప్రత్యాశము 
విప్రలంభము. నిష్పత్యాశము కరుణము అని పలితార్థము'." ఒక్కటే రసమునకు 
రెండు స్థాయిభావము లుండుట భరతుని మతమునకు విరుద్దము కావున కరుణ 
విపలంభమును రసాంతరముగ నంగీకరించుట కం మె శృంగారభే దముగ పరిగణించుటయే 
సమంజసము. అట్లయిన నది రతిస్తాయిక మయి మునివచనమునకు విరోధము 
కలుగదు. దీనిని కరుణ రసమున కంగముగ పేర్కొనిన సమంజసమని కొందరు 
భావించిరి. 

రస్తార్షవసుధాకరమున పూర్వరాగము [శవణము వలన గాని, (పత్యక్ష దర్శనము 
వలన కాని,చితదర్శనము వలన కాని స వప ్న దర్శనము వలన కాని కలుగుననియు, 
దైవము వలనను, మనుష్యయత్నము వలనను గల్లు పారతం|త్యమున ని పూర్వరాగము 
రెండువిధము అనియు సోదాహరణముగ చెప్ప బడినది. * కావ్యాలంకార సం|గహమున 
(పవాసవిపలంభము - భావి విపల ంభము, భవద్వి(పలంభము, భూతవి(పల ంభము 
అనిమూడు భేదములుగ చెప్పబడినది." 

ఈవిధముగ విపలంభము చతుర్విధము లగుటచే సంభోగము కూడ 
చతుర్విధములని కొందరి మతము. “నవినా విపలంభేన సంభోగః పుష్టి మష్నతే' 
విపలంభము లేనిచో సంభోగమునకు పుష్టిలేదు అని యుండుటచే నీ చతుర్విధ 





17. సాహిత్య దర్శనము, వు. 217 

18. రస్తార్రవసుధాకరము, బులుసు వారి వ్యాఖ్యపు.540 

19. కావ్యాలంకార సం|గహము, సన్నిధానం వాం వ్యాఖ్య, పు. 408 
161 


పె ప్రలంభముల యనంతరమున కలిగిన సంభోగము చతుర్విధములుగ నుండు 
ననిరి. ఎట్లన పూర్వరాగానంతర సంబోగము, మానానంతర సంభోగము, కరుణవిపలంభా 
నంతర సంభోగము, మున్నగురీతిగా నుండును. రసార్థవ సుధాకరమున సంక్షిస్తము, 
సంక్షీర్ణము, సంపన్నతరము, సమృద్దిమంతము అని నాలుగు విధములుగ చెప్పబడి, 
. పూర్వానురాగము వలన సంక్షిప్తమును, మానము వలన సంక్షీర్ణమును, (ప్రవాసము 
వలన సంపన్నతరమును, కరుణము వలన సమృద్ధి మంతమును కలుగునని 
చెప్పబడినది. 

భరతుని నాట్యశా స్తమున శృంగారం | తివిధం విద్యాద్వాజ్నేపథ్య | కియాత్మకమ్‌' 
ఃనాట్యుశా., 6-77: అని వాక్‌, నేపథ్య, [కియాత్మకముగ శృంగారము మూడువిధములుగ 
చెప్పబడినది. వాక్యశ్చంగారము రాగ్గోద క మగు వచన రచనలచే (పసరించును. 
నేపథ్యశ ఎంగారము వేషభూషాదుల ఆకర్షణమున నుండును. [కియాత్మకము అంగాంగ 
సంబంధము గలది. 

శారదాతనయుని కథనము ననుసరించి భరతులు పార్వతీపరమేశ్వరుల 
సంభోగమును అభినయించినప్పుడు తూర్పుదిక్కుగా నున్న [బహ్మ యొక్క 
ముఖము నుండి కెశికీవృత్తితో శృంగారము జనించెను. భరతుని వలెనే ఈతడును 
శృంగార రౌద్ర వీర బీభత్సములు (ప్రధానము లని చెప్పి,వానినుండి హాస్య, కరుణ, 
అద్భుత, భయానకము లుత్పన్నము లగునని ఈనాలుగే (పధానరసము లని 
చెప్పినాడు. అగ్నిపురాణము నందలి పద్దతి మిగిలినవాని కంటె భిన్నమగు చున్నది. 
ఇందు రసోత్పత్తి యుత్తమోత్తమ మగు నానందము నుండి చూప బడినది. ఆనందము 
నుండి అహంకారము, అభిమానము ఉత్పన్న ఎమై నవి. ఈ అభిమానము నుండీ రతి 
యుద్భవించినది. దాని నుండి తక్కిన రసము లన్నియు గల్లినవి. అవియే 
క్రమముగా శృంగారము, రౌ[దము, వీరము, బీభత్సముగా రూపొందినవి. ఈ 
నాలుగును ప్రధాన రసమ్ములెనవి. వాని నుండి హాస్యము, కరుణము, అద్భుతము, 
భయానకము జనించినవి.?' దశరూపకమున రసాస్వాదన సమయమున వికాస, 
విస్తార విక్షోభ, విక్షేపములనెడి నాలుగు దశలుండునని, వానినుండి వరుసగా శ ంగార, 
వీర బీభత్స, రౌ[దములు రూపొందినవని చెప్పబడనది. ఈ నాలుగును హాస్య 





20. రస్తార్షవసుధాకరము, బులుసువారి వ్యఖ్య,పు.595 
21. _Agnipurana - A study by Dr. 5౨.౮౪౫: 9.89 


162 


అద్భుత, భయానక, కరుణములకు జనకన్థానములు. ఈ అంశములు - 

“స్వాదం కావ్యార్థ సంభేదాత్మానంద సముద్భవ: 

వికాసవిస్తర క్షోభ విక్షేపెః సచతుర్విధః 

శృంగార వీర బీభత్స రౌదేషు మనసః[కమాత్‌ 

హాస్యాద్భుత భయోత్కార్ష కరుణానాంత ఏవహి ౫ 
అనురీతిని గలవు. అను శృంగారమునకు అదు తము, హాస్యము, వీరము పోషక 
రసములు కాగా, కరుణము, బీభత్సము, రౌ[దము, భయానకము విరోధిరసము 
లయినవి. 


శృంగారము రసరాజముః 


“శృంగార హాస్య కరుణ..... అను శోకానుసారము నవరసములలో దీనికి 
(పథమస్థానము, మరియు ప్రధాన స్థానము ఈయబడినదని తెలియుచున్నది. 
కామము సకలజాతి సులభ మగుట చేతను, అత్యంత పరిచిత మగుటచేతను, నిఖిల 
జనులకు హృద్య మగుటచేతను, పండిత పామర మనోరంజకమై. కావ్యకర్తలకు 
కల్పవృక్ష మగుటచేతను ఇది మొదట నిర్దిష్ట మయినదని చెప్పవచ్చును. ఈ 
శృంగారము రసరాజముగ పేరు గాంచినది. ఇది రసరాజ మగుటకు గల కారణములను 
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఇట్లు వివరించిరి. మానవస ఎస్టికీ ఆదికారణ 
మయిన కామవాసన సర్వమానవ సాధారణమే కాక, సర్వప్రాణి సాధారణ మనియు, 
మానవ మానవేతర స్థావర జంగమాత్మక [పపంచ మంతయు కామవాసనాపూర్వకము 
గానే (ప్రవర్తించుచున దనియు, ఆదినుండి చిత్తసుఖము నిచు మాధుర్యము కలదనియు, 
కావ్యము నందు వలె లోకము నందును అద్యంత సుఖదాయక మయినదనియు, 
బీవెశ్వర్వెమను ఆధ్యాత్మికసిద్దికి ఛాయ యగుటయే గాక, దానిని (పతిఫలింప చేయు 
ముకుర మనియు, శృంగార రసానుభవశాలి తన ఆత్మను పరమాత్మలో సుకరముగా 
లీనము చేయగల డనియు, క్షాళితము కాదగిన మాలిన్యమిందు తక్కువ అనియు 
చెప్పేరిే 

“శృంగం (ప్రాధాన్య మియర్తీతి శృంగారః - సర్వ రసములలో నిడి 
యుత్తమత్వమును పొందుచున్నది కావున శృంగార మగుచున్నదని ధర్మసూరి, 


22. ఒదశరూపకము, 4-43, 44 బో, 
23. సాహిత్య శిల్పసమీక్ష పుటలు 160-62 


163 


శృంగ మన కామో[దేకము. దానిని కలిగించుటకు కారణమై రత్యాది [ప్రధాన 
(పకృతులచే విస్తరించు రసము శ ఎంగార మనబడునని విశ్వనాథ కవిరాజును; 
మన్మథోదేక కారణంబె (స్త్రీపురుష నిష్టమై న రసము శృంగార మనబడునని కావ్య 
(ప్రకాశ వ్యాఖ్యలో భట్టు వామనాచార్యుడును, - ఇట్లు చెప్పబడినవానికి సామరస్యమును 
కలిగించుచు రసాంతరాసేక్షచే మధురమై, యుత్తమమె, శృంగారరసమే రత్యాది 
(పకృతులచే దేవ తిర్యబ్నరాది జాతి సామాన్యంబుగ నమితానంద సంధాయకంబె 
యలరారుచున్నదని, “శృంగార ఏవ :ఏకః మధురః పర (పప్టోదనో రసః అని 
ఆనందవర్థనాభినవ గుప్పల మత మెంతయు నొప్పియున్నదో ని మల్లాది 
సూర్యనారాయణ శా(స్తిగారు. ఈ కారణములను మనసునందుంచుకొనియే కాబోలు 
భోజుడు - 
“అమ్నాశిషుర్తశరసాన్‌ సుధియోవ యంతు 
శృంగార ఏవ రసనాత్‌ రసమామనామః*్‌ 

అని శృంగార మొక్కటియే రసమని చెప్పినాడు. ఇతడు శృంగారమును అహంకారము, 
అభిమానము అనువానితో సమానముగ తీసికొని “రసోభిమానో౭ హంకారః శ ్రంగార 
ఇతిగీయతే” అని చెప నాడు. “శృంగం రీయతే ఇతి శ ఎంగారః' దేనివలన అత్యున్నతదశ 
కలుగునో అది శృంగారము అని వ్యుత్పత్తిని చూపి ఈ శృంగారపదమును అహంకార 
సమానార్థకముగగెకొనినాడు. భరతాదులు చెప్పిన భావము లన్నియు నీ యహంకారము 
నుండియే పుట్టినవని, దీని నాధారముగ చేసికొని మానవస్వభావమును విశదీకరించుటకు 
యత్నించినట్టివాడు. ఈతని యుద్దేశ్యమున (పేమ :ఇష్ట్రముః అనునదియే 
సర్వరసములకు మూలము కాన - అనగా నీయిష్టమే :సుముఖతయేః లేనిచో 
రసోత్పత్తి కలుగదు కాన (పేమ కూడ స హంకార రూపముగనే గెకొనబడినది. 'రసంతు 
ఇవా (పేమాణా వేవా మనంతి సర్వేషామపి రత్యాది (ప్రకర్షానాం రతిపియో, 
రణప్రయోఒ మర్ష్మప్రియః, పరిహాస పియః, ఇతి (పేమళ్చ్యేవ పర్యవసాత్‌ " అని 
సరసస్వతీ కంఠాభరణము :పరి.5ః. కావున ఈతని ద ఎప్టీిలోని శృంగారమునకు, 
భరతుడు చెప్పిన నవరసముల లోని శృంగారమునకు వ్యత్యాస మున్నట్టు స్పష్టమగు 


24. _శృంగారరస విమర్శనము - ఆంధసాహి త్య పరిషత్స[తిక, 1913-14, 
నంపుటీ2, సంచిక 4, పుటలు 330-31 
25. సరస్వతీ కంఠాభరణము, పరి.5 


164 


చున్దని. కావున ఈతని సిద్దాంతము సరియై నదిగా గన్బట్టుట లేదు. 

శృంగారము రసరాజ మనుటకు గల కారణమును శ్రీ నారాయణరెడ్డి గారు 
తమ వ్యాసమున ఉపనిషత్తులలో కామమే సృస్టికి మూలమని కలదు. ఆత్మ 
సంకల్సమే మిధునముగా రూపొందెననియు, సృష్టి యంతయు దీని పరిణామ 
రూపమే యని బృహదారణ్యకోపనిషత్తు తెలుపుచున్నదనియు, మనువు “అకామస్య 
[క్రియాకేచిత్‌ విద్యతే నేహ కర్లచిత్‌” అను స్మూతమున కామ [ప్రాబల్యము 
నుద్దాటించె ననియు, దీనిని గుర్తించియే భోజుడు 'రసోభిమానో= హంకారః శృంగార 
ఇతిగీయతే” అని సిద్దాంతీకరించె ననియు చెప్పి యున్నారు. వీరు రాయప్రోలు 
వారి అమలిన శృంగారమును గూర్చి చర్చచేయుచు వాటో (పేమ సిద్దాంతమును 
కూడ (0120010107) వివరించి యునా రు. శ్రీ పోతుకూచి సు బహ్మణ్యశా[స్రిగారు 
తమ వ్యాసమున భరతునిచే చెప్ప బడిన ధర్మశృంగారము, అర్ధశ్చంగారము, కామశ్చంగారము 
మొదలగువానిని గూర్చి వివరించి మోక్షశృంగారము కూడ కలదని భరతుడు 
చెప్పెనని దాని కుదాహరణముగ “యోమాం (ప్రయతతే హంతుం మోక్షమాన్దాయ 
పవండీతః....'అని అశ్వవేథ పర్వమున నున్నట్లు, “శ్రేయః పుష్పఫలం 
కాష్టాత్మా-మో.......అని శాంతిపర్వమున నున్నట్లును చూపియున్నారు.” వీరు 
పియతరాభ్యానము శృంగారమునకు సన్నిహి తమైన దగుటచేతను ఈ పీతి కేవలము 
ఆధ్యాత్మిక మగుట చేతను (పేయస్‌, ప్రీతి, వాత్సల్యము అను మూడు 
శృంగారరూపములు కలవని భక్తి నాల్గవ దని, ఇవన్నియు శృంగారరసములో 
కన్సించు భావము లనియు చెప్పినారు అదే వ్యాసమ్ముః. 

& కనకదండి గోపాలక షౌ ద్రగారు పలువురి ఆలంకారికుల వలెనే శ ఎంగారరస 
రాజత్వము నంగీకరించుచు శృంగారీ చేత్కవిః కావ్యేజాతం రసమయం జగత్‌,స ఏవ 
చేదశ్చంగారీ నీరసం సర్వమేవతత్‌ ' అని శృంగార (ప్రాధాన్యము నుగ్గడించి సుకుమారమై న 
శృంగారము సర్వజన హృదయాహ్లాదకర మగుటచేతను, అన్ని రూపకము లందు 
జొన్సబడుటచేతను, నాలంకారికులచే న(గస్థాన మీయబడ యుండుటచేతను, 
అందరికి అనుభవవిషయ మగుటచేతను, దీనిని రసరాజ మనుటలో నతిశయోళక్తి 
లేదు¥ అని చెప్పెయున్నారు. శ్రీ రాయప్రోలు వారు తమ రమ్యాలోకమున -స 
చా ాగాకంత్నము, ఆంధ్రా 0264 ొళ్ళాటు ఫు. 
27. _'శృంగారరసము” భారతి 1954 అక్టో.నంపు.31. సంచిక 10. పు.336-339. 

28. “శృంగార రసము, ఆం(ధసారస్వత పరిషత్చ తిక, 19 32, సంపు.21, సంచిక. 1, పు.27 
165 


| సల్ల 


“రసములకు నెల్ల శృంగారరసము తల్లి 
యనిరి పూర్వులు సంభోగమవధి గాక 
అక్షరానందసిద్ది లక్ష్యముగ నెంచు 
నవ్యులకు నది అ పధానముగ మెలగె' అనియు 
“కరుణశ ఎంగారములు శెండె కావ్యమందు 
నిజరసవిపాక భోగమందింప గలవు 
సహజపూర్ణ చిన్మయ సుఖాస్వాదనమున 
శోకమధథిత మనోదోష శుద్ది కలని 
అనియు అనేక (పాచీనాలంకారిక (గంథముల లో దాదాపుగా ఏకచ (తాధిపత్యమును 
నెరపుచున్న శృంగారమును దిగలాగి, కరుణమును గద్దె నెక్కించిరి. ఈ యభి పాయ 
భేదమున కేమి గాని జగత్తు యొక్క అవిచ్చిన్నతకే శృంగారము మూలమగుటచేతను, 
“పజాతంతుం మావ్యవచ్చేత్సీః” అని తెత్తిరీయోపనిషత్తు ఉద్దోషించుటచేతను, 
“సంతతి శృుద్దవంశ్యాహి పర్మ్యతేహచ శర్మణే అనియు “కియాణాం ఖలుధర్మ్యాణాం 
సత్సత్నో్యో మూలకారణం' అనియు, “పజాయై గృహ మేధినామ్‌' అనియు 
అనేకవిధముల శృంగారాలంబన మగు గృహస్థాశ్రమము కూడ మిక్కిలి 
పాగడబడుట చేతను, “ధర్మావిరుద్దో భూతానాం కామోస్మి భరతర్షభిఅని భగవానుడే 
గీతలో వచించుటచేతను శృంగారమున కెంతటీ [ప్రాముఖ్యము గలదో విపులముగా 
వివరింపకపోయినను సువిజ్హేయ మగుచునే యున్నది. 


29. రమ్యాలోకము, పుటలు 12, 13 
166 


భారతము == శృంగారము - 


ఇట్లు శృంగార రస సంబంధి యగు పలువిషయములను పరిశీలింపగా 
శృంగార రస స్వరూపమును, అందలి భేదములును, వాని స్థితిగతులును, ఇత్యాది 
అంశములు తెలియవచ్చినవి. ఇక తిక్కన గారి భారతమున నిది ఎంతవరకు గలదో 
చూడవలసి యున్నది. శృంగార వీరములలో నొకటి నాటకమున అంగి కావలెనని 
లాక్షణికోక్తి. శవ్యకావ్యముల విషయమున నింతటి కట్టడి లేకున్నను వీని | పాధాన్యమునే 
పలువురు ఆలంకారికులు నొక్కి వక్కాణించిరి. ఆధవాజజయము నంతటిని 
రసదృష్టితో పరికించిన శృంగారరస (ప్రధానకావ్యములు కోకొల్లలుగ కానవచ్చును. 
ఆలంకారిక |గంథము లందు సహితము దీని విస్తృతిని చూచిన నిది తక్కిన రసముల 
కంబు సువ్యాప్తమనుట సత్యము. కాని మన భారతమున మ్మాతము ఇది అంగి 
రసస్థానము నాక్రమింపక అంగముగనే యుండి తిక్కన గారి భారతమును 
నానారసాభ్యుదయోల్లాసి అనుటకు దోహదము చేసినది. భారతము నందలి అంగి 
రసము శాంతము. కావున (పధానరసమును దృస్టీ నందిడుకొని శృంగారరస వర్షనమును 
కావించినాడు తిక్కన. ఆతడు అంగరసముల పరిమితి నెరిగి రచన చేసినవాడె 
రసౌచిత్యమును పాటించినవాడు. 

స్త్రీపురుషుల అన్యోన్యాలంబనము కలిగిన |పేమాఖ్య చిత్తవృత్తి విశేషమును 
తిక్కనగా రెచ్చటను విపులముగ వర్షింపలేదను కేతవరపు వారి మాట ఇట 
స్మరణీయము.“ (పధానరసమును దృష్టియం దిడుకొని శృంగారమును విభావాదులచే 
పరిపుష్టము చేయక కేవల భావమా(త పర్యవసితముగను, (పకరణానుకూలముగను 
చెప్పినాడు తిక్కన. లలితశ్చంగారమున కాటపట్టుగు భాగము ఈతని విరాటపర్వము 
నందే గలదు. విరాటపర్వము నందలి ఉత్తరాభిమన్యుల వివాహవర్షమున లలితమగురీతిని 
శృంగారరసము పోషింపబడినది. 

“వీనుల6 దియ్యమెక్క మును విన్కి6(-బరస్ప రరాగవృత్తిలో 

నూనిన( జూచు వేడుకల నువ్విళులూరెడు నెమ్మనంబుల 

చో నొక యింతసేపు నెడ సొచ్చుట కోర్వకయుండ నున్న య 

మ్మానినియుం గుమారుండును మారవికారము లంకురింప(గన్‌ ౫! 
30. తిక్కన కావ్యశిల్పము, వు.48/ 
త, విరా. ఆ.5, ప.౩93 

167 


“అనో న్యావలోకనంబు సేయునప్పుడు' అని మారవికారము లంకురించినట్టుగ 
చెప్పినాడు. ఇట ఈ శృంగార రసమునకు ఆలంబన విభావము ఉత్తరాభిమన్యులు. 
వీరు రూప వయో విద్యాభిజాత్యాదులచే ననురూపులు. పరస్సరావలోకనము 
చేయునప్పుడు వీరిరువురి తీరుతెన్నులు ఏరీతి నున్నచో తిక్కన రసబంధుర 
మగురీతిని పాఠకుని కన్ను ఎదుట కాననగునట్లు - 

“వరు చూడ్క్మి ముద్దియ వదనంబుపెంాటిీ 

తివుటమై నునుగాంతితీపు [గోలు 
సుందరీరత్నంబు చూపు మనోరము 
నడుగుల యొప్పుప నల్రనడరు 
బతి విలోకనములు పడ(తుకమె 6 దీవ( 
గలయంగ( బలమాయి మెల(గుచుండు 
వెల(ది కటాక్షముల్‌ విభునిపైం (గమమున 
నెగసి మోమునంజోకి మగిడివచ్చు 
ఇన ౨డొరువుల లేజామటలనూని వేగు 

పడిన చాడ్పున నవయవ భంగు లందు! 

దగిలి మజవున(దడయు సిద్దణు విశాల 

నయనదీప్తులు నెణుకువ బయలుపడ(గే? 

అని వర్ణించినాడు. తిక్కన ఈపద్యమున దశవిధములగు శ ఎంగారచేష్టలలో 
నొకటి యగు చక్షుః ప్రీతిని రమ్యముగ వర్ణించి రసపోషణము గావించినాడు. తదుపరి 
వధూవరు లిరువురు “మందార కల్స లతలు విరులు గమియ నొండొంటీపై కురియు 
రీతిని వారి దోయిళుల నినుపాందచేయు నక్షత పకరములను అన్యోన్య మస్తకము 
లందు పోసికొనిరట. ఇది తలగబాల వర్ణనము. వివాహసమయమున తల(బాలు' 
పోసికొనుట అనునది అచ  తెనుగుదేశీయ సంప్రదాయము. ఈ సంప్రదాయానుసారము 
వర్ణించినవాడె తన దేశీయాభిమానమును కూడ చాటుకొనినాడు తిక్కన. లజ్జ చేతను 
ముగ్గత్వముచేతను విన్మమయై, యింతవరకు వరుని చక్కగా చూడజాలకపోయిన 
యుత్తరకు, తలగబాలు పోయునపుడు చక్కని అవకాశము లభించినది. అప్టే గురు 





32. విరా, ఆ.5, ప.395 


166 


జన సమక్షమున వధువును బాహాటముగ చూడజాలకపోయిన అభిమన్యునకు చక్కని 
అవకాశము లభించినది. ఈ సందర్భమున నూతన వధూవరుల ముగ్రమోహన 
శృంగారచేష్టలను తిక్కన ఎంత స్వాభావికముగు విధమున వర్ణించినాడో చూడుడు - 

“లలిత తనూ విలాసముల లజ్ఞకతంబున(జేసి మున్ను వి 

చ్చలవిడి( బట్టా వెరవుసాలక యోరలువాణు చూపులన్‌ 

లలి( దలగబాలు వోయునెడలం దగవొందిన నూలుకొల్సి యి 

మ్ముల(బచరింతు రొండారుల మోహనమూర్తులపె వధూవరుల్‌' 

-విరా., ఆ.5, ప.398 

చిత్తమున గాఢానురాగముచేత చూపు తెజుగుదోప కెంపారెడు తీగబోడియై న ఉత్తర 
యొక్క మృదులపాణిని అభిమన్యుడు పల్లవాలంబి మత్తేభలీల |గహి ంచినాడట. 
ఇట నీ అలంకారము లెంతయు రసరామణీయకములు. కోమల లాలిత్యములకు 
(ప్రధానమై , ఆలంబనము లేనిదే నిలువలేని లతను (స్తీతోడను, లతకు సుస్థిరాల ంబమై 
దానిని వాతాద్యుప[దవముల నుండీ రక్షించు వృక్షమును పురుషునితోడను షోల్చుట 
కవి సమయము. మందారవృక్షమును ఆ(శయించికొని పెకి (పాకిన లత యొక్క 
(పసూనములు ఆ వృక్షముసె రాలుటయు, మందార పుష్పము లాలతపె పడుటయు 
స్వభావసిద్దమగు మనోహర (ప్రకృతి దృశ్యములు. వర్షనానెపుణ్యము అలంకార 
(పయోగనిపుణత గల తిక్కనార్యుని ఈ యుసమానము వలన వధూవరుల రూపు 
శేఖావిలాసాదులు, వారి అనుకూల దాంపత్యము ధ్వనిత మగుచున్నది. ఇట్లే 
పాణి[గహణానంతరము ఏకాసనస్టులగు నీ వధూవరుల వర్ణనము హృదయంగమమై 
యున్నది. సహజ కోమల సౌకుమార్య లాలిత్య ప్రధాన యుత్తర. బాహువీర శౌ ర్యస్టైర్య 
గాంభీర్య గుణ(పధానుడు అభిమన్యుడు. ఇట్టి ఈ యిరువురికి వివాహ ప్రొప్తిచే 
ననురూప సంయోగము సిద్దించినది. ఇట గమనింప తగినది మరియొక విషయము. 
“చిత్తమున గాఢరాగంబు చేత....మత్తేభ లీలి :5-399 అను వర్హనమున 
వయోనురూపమగు రక్తిమతో నోప్పు కోమలమగు హస్తకిసల యమును అభిమన్యుడు 
ఆసక్తితో విలాసముగ | గహి ంచినరీతి భదేభము విలాసముగ పల్లవములను (గ్రహి ంచురీతి 
నున్నదని వర్ణించినాడు. ఏనుగు చిగురుటాకుల యందు గల ఆసక్తిచే వానిని 
నలిగిపోనీయకుండ బహు జాగరూకతతో అతి సుకుమారమగురీతిని వృక్షా గముల 
నుండి (గహించును. ఇది (ప్రకృతి సిద్దమగు విషయము. కిసలయము మార్దవ 


169 


కోమలతారక్తీమలను |పధాన ధర్మములగ కలిగియున్నది. అట్టే కస లయమును ఆమె 
హస్తముతో నుపమించుటచే యుత్తర సౌందర్యము కొంత స్ఫురిత మగుచున్నది. 
అట్టె పల్రవాంబి మత్తేభలీల అనునదియు నర్ధవంతము. అభిమన్యుని గాంభీర్య 
(పధానమగు మూర్తిని, ఉత్తరయం దాతనికి గల యనురక్తిని, ఈ ఉపమానము వ్యక్తము 
చేయుచున్నది. మరియు ఉత్తర హృదయమున నున్న గాఢానురాగమును హస్తము 
వ్యక్తము చేయుచున్నదా అనునట్లు ఆమె అరచేయి రక్తిమతో నొప్పుచున్న దను 
ఉతే పక్షయు ఎంతో అర్రవంతముగ నున్నది. ఆలంకారిక మతానుసారము శృంగారవర్ణము 
ఎణుపు. హోమసమయమున లభించిన సంస్సర్శ కారణమున వధూవరులందు 
కల్గిన సాత్త్విక భావోదయమును వర్రించుటతో నీ ఘట్టము లలిత శృంగారమునకు 
శిరోభూషణ మగుచున్నది. * అను భూపతి వారి మాట ఎంతయు సత్యము. 
'కోరు_లు గెడయాడుకొని పారమెయ్బిన 
చిత్తంబు లూణుట( జిగుళుల్‌త్త( 
బులకాంకురములకు( దలతాంకుడె యిరు 
వేనను మవ్వంబు మిగిలిపాదల( 
దణీవేచి చనంబోయి తడంబడీ మార్షతి 
వడి చూపులాదట బయలుపణుప( 
జెమటల తావులు తమలోన! గలసి వే 
ఆక్క సారభమునె చొక్కుసేయ 
గాఢసంస్పర్శభంగులు గల్నునట్టి 
హమూమసమయ కృత్యంబుల నొదవి సౌఖ్య 
రసము పెన్నిట్టు పారింబొరి (గమ్ముదేర 
సమ్మదాంబుధి(దేలిరి సతియు.ంబతియుూో 
అని స్పర్శసౌాఖ్యానుభవము వలన వధూవరుల దేహములు స్వేదముచే సిక్తములెనట్లు 
వర్ణించినాడు. ఈపద్యమున సాత్త్వికభావోదయ వర్ణనము కలదు. ఈ విధముగ 
నీఘట్టమున ఉత్తరాభిమన్యులను ఆలంబన విభావముచే, వీరి యౌవన, భూషణ, 
చేష్టాదులను ఉద్దీపన విభావములచే, కటాక్షాదులను అనుభావముల చే, [పియముఖావ 
లోకనము అను వ్యభిచారీభావముచే, “స్వేదము” అను సాత్త్వికభావముచే పరిపుష్టమై 


33. భారతము - తిక్కన రచన, పు.38 
34. విరా, ఆ.5, ప.402 


170 


రతి అను స్ధాయి భావము శృంగారరసముగ పర్యవసించినది. 

ఈ సందర్భమును గూర్చి ఆచార్య యస్వీ జోగారావు గారు “కలిగిన 
అవకాశమును చక్కగా సద్వినియోగము చేసికొన్న సరసమతులు వారు. ఇక ఫలావస్థ 
తరువాయిగ అంకురిత, పల్లవిత, కోరకిత, పుష్పితావస్టలన్నియు నాయొక్క 
గడీయలో పరి[క్రమించినవి. ఆ సమయమున చెమట చిత్తడిలోనే యొకసారభ 
స్వారస్యము గోచరించు ననుట అనుభవెకవేద్యమై న మాట. రసికశిఖామణీ తిక్కన 
యీఘట్టుమున సెలయేటి జాలున విరిసిన వెన్నెల వలె ఆ ముగ్రమనస్సుల 
వికసించిన స్నిగ్ద శృంగారము నతి లలితముగ, స్వచ్చముగ, స్వాభావికముగా, జాచితీ 
మహి తముగా మస్ఫణ మనోజ్ఞముగా పోషించెను. చిరస్థాయిగా నిలిచిన భారత 
వంశాంకురమా పుణ్యదంపతుల కడుపుపంటయే కదాో అని చెప్పి యున్నారు. 
మూలమున ఈ ఘట్టము అతి సం[గహమై, యుండ, దానిని సర్వాంగసుందరముగా 
నభివర్రించి పరిపుష్టిని కలుగజేసినాడు తిక్కన. ఇట్లీఘట్టము శృంగార రసపోషకము. 

భారతము నందలి శృంగార రసపోషణమునకు మరియొక ఉదాహరణము 
సుకుమారీ నారదుల (పణయవృంత్తాంతము. ఇట తిక్కన గారు నారదుని విషయమే 
స్పష్టముగా వర్ణించిరి. కాని, సుకుమారి మనోభావముల నట్లు చెప్పలేదు. ఇది 
శాంతిపర్వము (పథమాశ్వాసమున కలదు. నారదుడు, అతని సోదరి కొడుకు 
పర్వతుడు - ఇరువురును మహీ మండలమున (తిమ్మరు వేడుకచే ఒకనాడు దివినుండి 
వచ్చినవారె తమలోన సమయ మధికనిష్టమై చేసికొనిరి. “నిజ చిత్తవృత్తు లొండారులకు 
దాడక యుండువారము. అటుగాక శాపార్లత వాటిల్ల(గలయది' అని పలికి ఉచితవర్తనమున 
ఉండీరి. ఒకనాడు స ఎంజయుని చూచినవారె, అతడు విశిష్టభక్తితో నర ప నముసేయగా, 
ఆతని ఆలయమున కొన్ని దినములు వసింతు మనిరి. ఈ మాటలకా (ప్రభువు 
సంతోషించినవాడె, తన కుమార్తె అయిన సుకుమారిని రావించి 'ఇక్కన్నియ మీకు 
పరిచర్యసేయ సమాధానంబున నుండుము” అని చెప్పి అన్నెలంతతో నీవు 
దేవోపచారముల వారి నారాధింపుము అని నియోగింపగా, వలయు వస్తువులను 
సమకూర్చు చుండ వీరిరువురును (పీతులౌ సుఖిముగ నుండిరి. ఇట్లుండగా నారదునకు 
సుకుమారిపై అనురాగము కలిగినది. దీనిని తిక్కన యిట్లు వర్ణించినాడు - 

“అల్ల(దనంబున యనువు మై కొనంజూచు 





35.  మహాకవిమార్గము - విరాటపర్య విమర్శ, వ్యాసుని వాణి- తిక్కన బాణి,పు. 123 
Me మ 


171 


నడపుకాంతికి వింతతొడవుగాగ 
వెడవెడ నూలారి వింతయై యేర్పడు 
దేరని వళులతో నారు నిగుడ 
నిట్టలు [దోచుచు నెలవుల కలవేర 
లెల్లను బిగియెక్కి యేర్పడంగ( 
దెలుపును గప్పును వెలయంగ మెజటులక్కు 
తారకంబుల( గర్క్భితనము దొడర. 
జరణములును నడుము జన్నులు( గన్నులు 
జవ్వనంబు చెన్ను నివ్యటీల్లు 
చునికిదెలుప సృంజయుని ప్కుతి మెలగు వి 
ధంబు నారదునకు( దగులొనర్చెో 
నారదుడు మదన బాణాసారము తనుబొదువ ధెర్యసార వెడలి దురా ర 
మనోవ్యథ వంతం గూరి |క్రమంబున కృశాంగకుం డయ్మెనట 11-249. మరియు . 
వెనుబడు చిత్తవృత్తియును, వెల్వెలంబాజుడు నాననమును కలవా డయ్యెనట. ఇట 
.వెవర్ష్యమను సాత్వికభావము వర్ణింపబడినది. తదుపరి పర్వతు డీతనికి శాప మిచ్చుట, 
నారదుడు |పతిశాప మిచ్చుట, నారదు డామెను వివాహ మాడుట, ఆముని శాపముచే 
వానరాననము కలిగినవాడయినను, ఆమె విరక్త గాక తగ (పీతితో నుండుట - ఇత్యాది 
అంశములు వర్ణింప బడినవి. ఇట శృంగారమునకు ఆలంబనము సుకుమారీ 
నారదులు. ఉద్దీపనము సుకుమారి యౌవనము. ఇచ్చట కేవలము నారదుని 
మనోభావములనే వర్ణించి, సుకుమారి మనోభావములను వర్ణింపలేదు. 
మరల నీ శృంగారము భారతోపాఖ్యానములలో నొకటి యగు “సుదర్శనో 
పాఖ్యానమున చోటుచేసికొన్నది. శృంగార రస (ప్రధానమగు నీయుపాఖ్యానమున 
అగ్నిదేవుడు సుదర్శనాకరమును కోరు సందర్భమున తిక్కన నూతన సన్నివేశమును 
కల్పించి రసవంత మొనర్చినాడు. సం[గహకథను విపులీకరించి క్రంగారరస మనకా 
వలయు విభావాది సామ[గిని సమకూర్చినాడు. 
మనువంశమున పుట్టి సర్వజనతామందారమై నేలఎల్లను పాలించి జగ్యతయీ 
(పణుతలీలను పాల్సి యుండెను దుర్యోధను డను రాజు. ఈరాజునకు నర్మదకు నొక 





36. శాంతిపర్వము, ఆ.1, ప.248 


172 


కన్యారత 1. ముద బ్రవించినది. 


అని 


“వినుదానికి( బేరు సుద 
రన యన్నరనాయకుండు సం(ప్రతిమెయిం 
బెనిచి తన యగి ఎ హా(తం 
బున పరిచర్యలకు(బనిచె బుజ్జవములతోన్‌ " 
- ఆనుశాసనికము, 1-46, 47 
ఈయుపాఖ్యానము [ప్రారంభమై నది. ఈ యుపాఖ్యానమునకు నాయికా 


నాయకులు సుదర్శనాగ్నిదేవులు. సుదర్శన తం[డి యాజ్ఞవేరకు ఆతని 
అగ్ని హో్మతమునకు పరిచర్యలు చేయు సందర్భమున అగ్నిదేవున కామెయందు 
మనసు కలిగినది. శృంగారము (పవర్తించినది. 


“అర్చించునప్పు డయ్యంగన 'కెంగేలి 
జగి సాంపు చిత్తంబు దిగిచి కొన6గ 
నరసి కన్గాను నప్పు డయ్యింతి కనుగవ 
పాలపంబు రాగంబు వొదలణేయ 
నన్యులంబనిబంచునప్పు డమ్ముద్దియ 
పలుకులతీపు గొర్కుల( గెరల్ప 
నల్లన యూదెడునప్పు డక్కామ్మ వా 
తెఅతావి ఛెర్యంబు. (దిప్పుక్‌"లుప 
మరుడు దోడోడ. దేకువమాలి కదిసి 
తూపుగముల (కొవ్వొ6డిమి సూపనంత 
కంత కగ్గలమగు వలవంత(దూరలి 
పోయె( బావకుండేమి నెప్పుదు నరేంద్ర 


ఇందు అగ్నిదేవునకు మానవతాలక్షణ మాపాదింప బడినది. ఇందలి శృంగార 
రసమునకు ఆలంబనవిభావము సుదర్శనాగ్నిదేవులు. ఉద్దీపనవిభావము సుదర్శన 
రూపము, యౌవనము, చేష్టలు. ఈ పద్యమున తిక్కన గారు సుదర్శన బాహ్యచేష్టాభి 
వర్షనముచే అగ్నిదేవుని అంతర్వికారములను కలిపి చెప్పిరి. అనగా ఆమె 
అనుద్భుద్దరసమూర్తి. అతడు అ(ప్రకటితానుభావుడు. సుదర్శన (ప్రతిదినము అగ్నిదేవుని 


37. 


ఆనుశాసనికపర్వము, 3.1, ప.48 


173 


అర్చించు చుండును. అప్పుడు రాగము దినదినము అభివృద్ది అగుచుండగా, తన 
మనసులోని కోర్కెను చెప్పవలయు ననుకొనుచున్నాడు అగి ్న దేవుడు. తనను తాను 
నిబృ్బృరపరచుకొన లేకున్నాడు. దీనికితోడు మరుడు ఈతని బాధించుచున్నాడు. 
“ఇట్టు మదనాగ్ని నుదిలకొని అగ్నిదేవుడక్కాంతతో నేకాంతంబున నిట్లనియె” 
_:ఆనుశాసనికము, ఆ.1, ప.49 -- 
“దిగురుటాకుల గాసిసేయు నీ యడుగుల 
చెలువంబు సూడ్కు_ల.జేర్చికొనియె 
మారేడు పండుల గారాముసెజుచు నీ 
యెలచన్ను(గవ వేడుకల(బొనర్చె 
నును(దీవ( జీరికాయగొనని నీ మె దీవ 
మురిపంబు డెందంబు మరులు కొలిపె 
నెజసందురుని నిగ్గవయుపంగంజాలు నీ 
నెమ్మోము దాలిమి వమ్ముసేసె 
నాతి నీకునె పెక్కు బన్నములు వడితి 
నంగజునిచేత వల్లభవగుము నాకు 
నావుడును సిగ్గుగదిరి యాననము వాంచి 
యల.(తి యెలుయున నిట్లను నా లతాంగి 
ఈవిధముగ శృంగారరసస్థాయి యగు రతి పుట్టుక చెప్పబడినది. సుదర్శన చిత్త 
మెట్టున ఏదో చెప్ప బడలేదు. అంతమా[తమున నిది ఏకతెవానురాగమై రసాభాసము 
కాజాలదు. ఏమనగా “వల్లభవగుము నాకు” అని అడుగగా సిగ్గుగదిరి యాననము వాంచి 
యలతి ఎలుగున - 
'కులకన్యలకు వేడుక 
దలవీడుల( బరులతోడి తగుమాటలకుం 
దలకొన(దగునే గురు జన, 
ములకా కత్తెణుగువారు పురుషార్ధవిధీ' - ఆనుశాసనికపర్వము, 1-51 అని 
పలికినది. తలవాకిట నిలబడి, వేడుకబడి పరపురుషులతో మాటలాడుటకు కులకన్యకలు 
తలకొనరాదు కదా! కులకన్యకల ఆ వేడుక తెజుగునకు తగిన మాటలు వరులతో 


చి. అనుశాననికపర్వము, ఆ.1,ప.50 


174 


మాటలాడవలసినవారు గురుజనము కదా! అనగా తలితం[డులు కదా! అని భావము. 
తిక్కన గారు [ప్రయోగించిన “తలవీడుల(బరులతోడి తగుమాటలకుం దలకొనుటి 
అనుదానికి సిగ్గును, మర్యాదయు విడిచి అని భావార్థము. సుదర్శన యొక్క 
ఈమాటల వలన ఈమె చిత్తలక్షణము తెలియుచున్నది. (ప్రత్యేకముగ తిక్కన గారు 
“ఈమె చిత్త మిట్టున్నది' అని చెప్పకపోయినను, ఈమె మాటలవలననే ఈమె 
మనస్సును వెలువరించిరి. సుదర్శన మాటల వలన అగ్నిదేవుని యం దామెకు 
మనస్సున్నదను విషయము స్పష్టమగుచున్నది. కనుకనే “వల్లభ వగుము అని 
అడుగగనే సిగ్గు గదిరినది. అననము వాంచినది. అలతి ఎలుగున మాట లాడినది. 
కావున నిది యుభయనిష్ట మగు రతియై శృంగారరసమే అయినది కాని రసాభాసము 
కాదు. 

ఈసందర్భమున కేతవరపు వారు మరికొంత విపులమగు చర్చను గావించి 
యున్నారు. “ఈ సుదర్శన యాంతర్యమును తిక్కనగారు సీసపద్యము మొదటిపాదమున 
చితముగా నిక్షేపించిరి. మొదటిపాదాంతమున “కొను ధాతువు (ప్రయుక్తమై నది. అది 
కర్రర్ణకమున (పేరణాత్మనేపద చిహ్నము. మిగిలిన మూడు పాదాంతముల యందలి 
(క్రియలు అట్టివి కావు. అవి కర్మార్దక విషయముగా నున్న (పేరణములు. | క్రయాఫలము 
కర్శృగామి యగుచున్నపుడే కొను ధాతు వనుపయుక్త మగును. అగ్నిదేవుని 
చిత్తమును సుదర్శన తన కెంగేలి యర్చనారూప [క్రియకు ఫలముగా పొందినది. 
అనగా వాని చిత్తము తనకుస్వాయత్త మగునట్లుగా నామె తన కెంగేల అర్చించినది. 
కనుక మొదటినుండీ సుదర్శనకు కూడ వానియందు మనస్సున్నది. ఒక్క 
(కియాశబ్దము యొక్క ప్రయోగవెచితి నాాశయించి తిక్కన్నగారు సుదర్శన 
విషయమును పరమ రమణీయముగా నభివ్యక్తము చేసిరో ఈ పద్యమునకు 
మూలము మృగ్యము. మూలమున రసవంతముగ లేని ఈ ఘట్టమును రసవంతముగ 
చేసినాడు తిక్కన. విభావాదులతో నిట శృంగారము చక్కగా పోషింపబడినది. 
సుదర్శనావిషయమున ఆమె మనోవికారము నంత విపులముగా వర్ణింపకపోవుటకు 
గల కారణము ఇది అంగరసమే కాని అంగిరసము కాదు. శాంతరస [ప్రధానమైన ఈ 
(గంథమున శృంగారమున కంతటి దీప్తిని కలిగించుట మంచిది కాదను భావనతో 
ఈతడాపని చేయలేదు. అగ్ని విషయమున అట్టి వర్తనము త త్పకరణమున 





3౩9. తిక్కన కావ్యశిల్పము,పు.4/9 


175 


కవసరము. ఈవిధముగ అంగిరసమునకు భంగము కలుగని రీతిని ఈ ఘట్టము లందు 
అంగరస పోషణము ఎంతవర కావశ్యకమో అంతవరకు మాతమే చేసి రసౌచిత్యమును 
పాటించినవాడు తిక్కన. 
ఈయన (స్త్రీపురుషుల ఇరువురి విషయమును చెప్పినది ఒక్క ఉత్తరాభిమన్యుల 
వివాహసందర్భముననే. అదియై నను లలితమై , మనోజ్ఞమె అంగరసముగా నిలిచినదే 
కాని అతివేలముకాలేదు. 
తిక్కన తన భారత భాగమున తిర్య గతిని కూడ వర్ణించి యున్నాడు. 
తిర్యగ్గతమె న రతియు రసాభాస మని ఆలంకిరికమతము. విభావాదుల పరిపుష్టి 
యున్ననాడు తిర్యగ్గత మయినది మ్మాతము రసమేల కారాదు? అనువిషయము 
రసాభాస |పకరణమున విపులముగ వివరింపబడినది. కాన ఇట విడువబడినది. 
“ఇంపైన (ప్రయకాన నిచ్చి నిల్చిన మధు 
వాదటనాను మతాలివిభుని 
జెట్టుపల్‌ పచరించి చుల్టుగ(గుమ్మరి మనో 
రమ నియ్యకొలుపు మరాళవిభుని 
ఫలరస మొండొంటి కెలమి6 జంచుల నిచ్చు 
మెయిన చెక్కాడు శుక మిథునములను 
గమింబాసి తలిరు జొంపమునకు మెయిమెయి' 
దాకంగం జను పకదంపతులను 
జూచి చూచి యుల్లంబున నెచి కోర్కు 
లడర జిడిముడిపడు [మానుపడు వెడంగు 
పడు వెనుంబడు( దల్లడపడు దురంత 
చింతబారికి నగపడు సింహబలుండు” 
-విరాటపర్వము, ఆ.2, ప.౩306 
అను వర్తనమును, 
ఉద్యోగపర్వము నందలి - 
“ఎత్తినవేడ్క( గంధరములెత్తి మొగంబులు సాంచి చూడ్కులం 
జిత్తములున్‌ నిగిడి తమ చెందెడు నిక్కలు రోసి యింపు ద 
భ్మాత్తగ నొక్కచో నొకటి నొక్కటి గాంచి యెలర్చు కాయులం 
జిత్తజుకేళి(దేలె విలసిల్దుచు. జక్కవదోయి వేకువన్‌* -ఆ.2, ప.109 
176 


అను వర్షనమును తిర్య గతికి ఉదాహరణములు. 
ఇక విరాటపర్వమున నాభాసరూపమున ప్రవర్తించిన శృంగారము- కీచకునికి 
(దౌపది యందు కలిగిన మోహావేశ వర్ణనము. |దౌపదిని కీచకుడు కామించినాడు. కాని 
(దౌపదికి అతనిపట్ల అటయివంటి భావము లేదు. ఇది ఏకతైవానురాగవ్పై రసాభాస 
మయినది. కేవలము కీచకుని ముఖముగనే శృంగారము వర్ణింప బడినది. కీచకుడు 
తన అప్పగారికి నమస్క్లరించుట్నకె వెడలినవాడె అక్కడ ఉన్న |దుపదరాజపు తిని 
చూచుటతో కథ (ప్రారంభ మయినది. అక్కజమై న ఆమె చెలువము ఆతని ఆత్మకు 
దుర్భరమయి ఆతని హృదయమను మృగము కాముడను బల్లిదపు వేటగాని బారి 
పడినది. చిక్కిన మనమును (దిప్ప నశక్తుడె మనోజవికారమగ్నుడె పాంచాలిని 
పరికించినాడు కీచకుడు. 
“ఎెఆవక ననుజూచి వీడని యెద6 గలు 
షించిన నొండెండ చెమటవొెడమ 
ననుచితక తంబు లాచరించు విధాత [ 
బలిమికి నెవ్వెణుపాటు దోట 
నిచ్చట దిక్కు లేరెవ్వరు నాకను 
భయమున మేన గంపంబు వుట్టు( 
జేయంగ నేమి యుపాయయు లేమి నా 
ననమున వెల్లందనంబు గదుర 
_విరా., అ.2,ప.33 
నిలచిన |దౌపదిని చూచి వివేకహీనుడె *యన్నరాధముడు మదన వికృతిగా దలచి 
రాగసాగరపూరనిర్మగ్నుడె “కామీస్వతాం పశ్యతి' అను మాటను సార్థకము నొందించినాడు. 
మొదట మనోజవికారమగ్నుడు. పిదప రాగసాగరపూర నిర్మగ్నుడు. అనంతరము 
తమకము మనమున కప్పివేయగా పరితప్పుడు. ఆవెనుక బెగ్గలం బంతకంతకు 
నగ్గలింప నొదవు చెమటతో చిత్తంబు చెదరినవాడునునె, తుదకు నెందు మెలగ 
దలపేది ఆసింహహబలుడు “అనంగుపట్టియాడెడు జం తంబు పగిది” నున్నాడు. 
ఇట్లు కందర్పదర్పగోచరుడెన కీచకుడు తన సోదరి వలన ఆ కోమలి కలరూపు 
తెలిసికొనినాడు. వెరవుమాలి | దౌపదిని సమీపించినవాడె తన అభిలాష నెణీంగించినాడు. 


177 


ఆమెయు మెత్తని పలుకుల నాతని వారింప సమకట్టినది. కాని ఆతని [ప్రలాపములు 
“హద్దు పద్దు'ల నతిక్రమించుటచే నాతని జంకింప నుత్సహించి “దుర్వారోద్యమ 
బాహువిక్రమ రసాస్తోక [ప్రతాప స్పురద్గర్వాంధ (ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ 
మత్సతుల్‌' :విరా., 2-55! అని తన పతుల పర్మాక్రమమును చెప్పి బెదరింప 
చూచినది. బలగర్వితుడు, దుర్విదగ్దుడు, రూపాభిమాని అగు కీచకుడు ఊరుకొనక 
/ నాయతుల బాహు 
బలము జెనయంగ భవదీయ పతుల కారు 
మూడు లోకంబు లందు నెవ్వాడులే(డు 
నిక్కు.వంబింత నమ్ముము.... 
-వరా.,2-56 
అని (దౌపదికి సమాధానము చెప్పినాడు. (దౌపది “అందని (మాకుల పండ్లు 
గోయదలచుట హితమే” అని (పశ్నించి రావణాదులను దృష్టాంతీకరించి, ఆతని 
(పయత్నము వారింప యత్నింపగా, చిన్నబోయిన మొగముతో, మదనాగ్ని జ్వాలలు 
దనుకగ, నిట్టూర్పుగాడ్పు దందడి నిగుడ సుదేస్ల పాలికి జనినాడు కీచకుడు. ఆమె 
గావించు ఉపదేశమును పెడచెవిని పెట్టి తుట్టతుదకు తన పట్టుదలచే నామె 
నంగీకరింపచేసి [దౌపది తన యింటికి వచ్చునట్టుగావించుకొనినాడు. ఆమె నచట 
పరాభవింప సమకట్టి తాను పరాభూతు డయినాడు. ఈ సందర్భమున [దౌపది 
సౌందర్యవ్యర్షనము లన్నియు రసమయములే. 
“నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి 
యచ్చునటెట్టి నట్టందమొంది 
చ[కవాకంబుల చందంబు గొనివచ్చి 
కుప్పలు సేసినట్సొప్పు మెటబుప 
అ ప భి ... విరా 2-52 
అని ఆమె అం(ఘీతలములు, కుచములు, ఆననము, కచభరమును వర్షించినరీతి, 
“గండు మీలకు( బుట్టి కాముబాణములతో।ః 
గలసి యాడెడు నట్టి కన్నుగవయు 
(7 క. ఎ = విరా. 2-67 
అను వర్షనమును శృంగార రసమయము. ఇక కీచకుడు (దౌపది తన ఎదుటకు 


178 


వచ్చుటను భావించిన సందర్భము, విరహమునకు లోనెన సందర్భము కూడ 
శృంగారరసమయములే. కీచకుడు [దౌపది యందలి మోహముచే పరితపించినరీతిని 
తిక్కన - 
ేలిమై నొక్కట లీల (గేళ్లుణీకెడు 
వాలుగుసోగల నేలుదెంచి 
కరువలి సుడియమి( గదలక చెన్నాందు 
నెజు విరితమ్ముల నులుకతెగడి 
బెడఃగొంద. దుడిచిమై 6దొడసిన వలరాజు 
వాలిక తూపుల(దూల.(దోలి 
పాలపంబు మెటుసి దిక్కుల. గాంతిపూరించు 
(కొక్కారు మెణుయుల నుక్కడించి 
తన విలోచనములు నాదు మనము నాణి 
కొన(గ నయ్యింతి నను6 గనుగొనియె నాత్మ 
_గెకొనియె రాగరసమున గడలుకొనియె 
మదనవికృతి బయల్పడ నుదిలకొనియో -వరా.,2-83 
(దౌపది నయనముల నాలంబనముగా గొని కీచకుని దుర్విదగ్గత చేసిన సుకుమారమై న 
ఊహ యది. తనయం దేకోశమునను మనసులేని ఆమెను గూర్చి తన వద్దకు 
వచ్చినట్టు, తనను చూచి మదనవికారము నాపుకొనజాలనట్లు, తన సర్వమును 
విలోకన మాత్రమున స్వాయత్తము చేసికొన్నట్టు, మధురలజ్ఞ పొందినట్లు ఊహ 
చేసినాడు కీచకుడు. ఈవిధముగ కొందలవడు కోర్కులగ్గలించి, 
చిజ్హుముజ్హాడుచుండఅచ్చెలువ చెలువు తగిలి తన యిచ్చబాణు చిత్తంబు పజ్జ 
నరిగినవాడె - 
“లీల నాముందట నాలేమ వెలసిన. 
జూడ్కికీ. జుబ్బన చూలుగాదె 
కనువిచ్చి నన్ను నా తనుమధ్య సూచిన( 
దనువున కమృతసేచనముగాదె 
చిణునవ్వు బెరయ నచ్చెలువ నాతొడ(బ 
లిన జొవులకు రసాయనముగాదె 


179 


యెలమినమ్మెలంత నన్నెలయింప( దివిరిన 
నెడద కానందంబు నిక్కగాదె 
we యము ౭ ... విరా, ఈ.2,ప.86 
అని అనేకభంగుల అనంగవి|భమంబులకు అనురూపంబులగు బహువిధ _పలాపముల 
(పొద్దు గడుపుచు అమ్మదిరాక్షి రాకకు ఎదురుచూచు చుండెను. ఇట్టి దశలో 
కీచకుడుండగా సుదేన్లచే పంపబడిన (ద్రౌపది అచ్చటికి వచ్చినది. కాని 
కీచకుడూహి ంచినట్లు రాలేదు. దానితో నాతని యూహాప్రపంచము తలక్రిందులు 
కాగా ఉచితానుచితములను కోల్పోయి, రహస్య ప్రకాశవిభేద విచారశూన్యుడె [దౌపది 
వెంటబడి కొప్పుపట్టి లాగి పడదన్నినాడు. ఇదియె ఈతని నాశమునకు హేతు 
వయినది. 
కీచకుడు ఉద్యానవన మందు విహరించు సందర్భమున చేసిన వర్షనములు 
శృంగార రసమయములు. 
“కెంగేలు గేరితో( గీలించి నెయ్యంపు 
మాటల( దగు మటుమాట లార్హు( 
గుచము లురంబున. గుదియుంచి (క్రమమున 
నిటేసిన కౌగిట నింపానర్తు 
నంగుళంబుల నల్లనలకలు గబళించి 
కెమ్మోవి యాని యెక్కింతు( గాయ్యు 
మనము మనంబున బెనటి కేళికి. జొచ్చి 
సతి(దేల్తు సౌఖ్యరసంపు నిట్ట 
దనివు మొద్యలెన6 జిగురొత్త తమకమునకు( 
(బాకువెట్టుచు మగుడ( బెబడుచు నింతి 
వింతభంగుల కెలయించి వెకలింజేసి 
యభిమత |కీడనములకు నలవరింతో -విరాాఆ.2ప.310 
అను వరన మెంతయు శృంగార రసమయము. ఈ విధముగ తిక్కన ఎంతటి 
విపులమగు శృంగారరస వర్ణనము చేసినను చివరి కది అభాసమయి “'ఏకతైవానురాగః" 
అను నాలంకారిక నియమమునకు తార్కాణమయినది. కీచక విషయమున వర్ణితములెన 
మోహవికారాదులును, విరహమును శృంగారాభాస పోషకములౌనవి. పరసతిని కామించిన 


180 


నీచకాముక చిత్తప్రవృత్తి వర్తనము శృంగార రసపోషకము కాజాలదు. రతి 
అనుస్తాయిభావము ఉభయనివ్ట మయినప్పుడే అనుభావాదులచే పోషితవ్పై 
శృంగారరసముగ పరిణమించును. ఇట రతి అనుభయనిష్టము కావున ఏక తైవానురాగ 
మగుటచే నిది రసాభాస మయినది. 
ఇక ఈతడు చేయు (పకృతి వర్ణనములును శృంగారమయములే. 
ఉదాహరణమునకు (పభాతకాలవర్షనమున, తిక్కన రచన - 
పెనకువ( దనిసిన తనువు లొండొంటితో. 
గీలించి నిదించి వేలుకాంచి 
తరుణులు( బతులు వాతాయనంబుల నల్ల 
బొలయు వేబోకటే మలయపవను 
నింపారు చోశున నిగురొత్తు చిత్తంబు 
తౌలసి యొండొరులపైంబొలయు చూడు. 
లాదట నుపకరణావలి వెడవెడ 
యాదరించుట రాగమడర( దొడరి 
శకేఛి సలిపిరి ... ... ... -విరా, 2-238 
అనురీతిని శృంగార రసోత్కర్షకము. 
ఎంతటటి శృంగార వర్ణనము చేసినను జౌచిత్యమును వీడనివాడు తిక్కన. ఆ 
తన్వంగి తనులత్క కిసలయ హస్తకెంగేలు, కమలాస్య ముద్దుమొగము ధవళాక్తి 
తొంగలి తరచు రెప్పల చెన్ను, అనురీతిని భావగాంభీర్యములగు విశేషణములతో 
(పధానావయవములను, బాహ్యదృష్టికి నగపడెడు ముఖ్యావయవములను మా(తమే 
వర్ణించినాడు కాని తన కరా చినులైన (ప్రబంధకవుల వలె నఖశిఖపర్యంతము వర్ణింపలేదు. 
శృంగార మనునది అవయవముల యొప్పులోనే కా కవాని వలన వ్యక్తము చేయబడు 
నాంతరంగిక గుణసంపద యందే యున్నదని ఘోషించువాని వలె తనులత కాంతి, 
మొగంబులే వెజుగుల మొత్తము, మున్నగువానినే (పశంసించినాడు. సాఖ్యరస, 
రాగరస పదములను శృంగారరస పరముగ వాడినాడు. రస శబ్దము వాచ్యము చేయుట 
దోషమగునో కాదో ఆ (ప్రకరణము నందు వివరింపబడినది కావున ఇట విడువబడినది. 
తిక్కన గారి శృంగార రసపోషణ విషయమున గల విశేషమును గూర్చి 


181 


ఆచార్య కేతవరపు వారు చెప్పిన మాటలు సముచితములు. ఇచ్చట స్మరణీయములు. 
“కరుణము వలె శృంగార మెచ్చటను స్థాయి నందుకానలేదు. అందుకొనకపోవుటయే 
భారతమునకు కావలయును. అంగరసముల పరిమితి నెరిగి తిక్కన గారు రచన 
చేసిరి. (స్త్రీల మనోవికారములను వర్ణించకుండ, పురుషుల చిత్తవృత్తిని వర్ణించి (స్త్రీల 
విషయమును సహృదయుల బుద్దికీ వదలుట తిక్కన్న గారి శృంగార వర్ణనము 
నందున్న ఏకెక విశేషము 

ఈరీతిగా తిక్కన గారి భారత భాగమున శృంగారరసముతో పాటు శృంగార 
రసాభాసమును చోటుచేసికొన్నది. 


గ. 


40. _ తిక్కన కావ్యశిల్పము, వు.487 





182 


6వ (పకరణము 


హాస్యరసము జః తిక్కన భారతము 


హాస్యరసము (ఎ 


హాస్యము నవరసములలో రెండవది. ఇది హాసస్థాయికము. శ్వేత వర్ణము. 
(ప్రమథ దెవతము. “అపారమగు నీ యాంధసారస్యతమున నిది చాల కొలదిగా 
గలదు. మృగ్యమని చెప్పుటయు సాహసము కాకపోవచ్చును. శృంగారరస మేమి 
పుణ్యమొనరించెనో కాని యాం! ధ కవిపుంగవులచే నది గన్నమన్ననలో సహ్మసాంశమై న 
మిగిలిన రసములు నోచి యుండలేదు" అని (శ్రీ ఆంధడ శేషగిరిరావు గారి నుడి. 
(ప్రబంధము లందు హాస్యము 'కొత్తిమిరి పాయముగ్గనెన లేదని, హాస్య ప్రధానములగు 
కావ్యములు తెనుగులో తక్కువగుటకు గల కారణము సంపదాయదాస్యమని - 
ఇట్లు పలువురు పలురీతులుగ తమ తమ లభిపాయములను తెలిపి యున్నారు. 
నవరసఫోషీత మని పేర్వడసిన మహాభారతము నంధు సహితము ఈ హాస్యము 
తక్కువగనే అనగా ఏ ఒకటిరెండు తావులందో తప్ప అధికముగా కానదారని 
పలువురు తలంచిరి. దీనిని తదుపరి పరిగీలింతము. 

భరతుని నాట్యశా|స్తమున దీని సంబంధమగు గద్యయును, ఆర్యలును గలవు. 
ఇది హాస మనెడి స్థాయిభావము నండి జనించును. వికృతములౌన పరవేషాలంకారము, 
ధార్ట్యము :నిర్ణజ్ఞత, లౌల్యము :విషయము లందు అనియతత్వముః, కుహకము 
చక్కిలిగింతలు పెట్టుట, అస్మత్సలాపము, అంగవికలులను చూచుట, భనిమిత్త 
భయాదులను, అకార్యకరణము లును, వికృతవేషాదులను వర్ణించి చెప్పుట మున్నగు 


hers ఆం| ధసారస్యత వ్యాసావళి - ఆం ధసారస్వ తము - హాస్యరసము 


% 


విభావముల వలన హాస్యరసముత్సన్న మగును. పెదవులను, ముక్కు_లను, చెక్కిళ్లను 
స్పందింపచేయుట, కనులను కొలదిగా మూయుట, విప్పారచేయుట, స్వేదము 
ముఖరాగము, రెండు చేతులతో తన (పక్కలను పట్టుకొనుట అను విభావములచే 
దీని నభినయింప వలెను. అవహీ త్రము తంద :మోహము నిద, స్వప్నము, 
(పబోధము, అసూయ మున్నగునవి వ్యభిచారులు. 

“విపరీతాలంకారెః వికృతాచారాభిధాన వేషెశ న్‌ 

విక్నతెరంగ వికారెః హనతీతి రసః స్మృతో హాస్యః 

వికృతాకారెరా న్షక్వరంగ ఎకారె విక ఎత వేషెశ్చ 

హాసయతి జనం యస్మాత్తస్మాత్‌ జ్ఞేయో రసో హాస్యః* 
విపరీతములెన అలంకారములు, వికృతములెన ఆచారములు, నామములు, వేషములు, 
వికృతము లెన అంగవికారములు అనువానిచే లోకము హసించును. కావున హాస్యము 
రస మయినది. విక ఎతాకారములు, విక త వాక్యములు, అంగవికారములు, విక తే 
వేషములు హాసమును కలుగజేయును. కాన హాస్యము రస మగునని తెలియవలెను. 
ఉత్తమ మధ్యమ సవ హాస్యములు ః 

“స్తీ నీచపకృతావేవ భూయిష్టం దృశ్యతే రసః 

షడ్చేదాశ్చాస్య విజ్ఞేయాస్తాంశ్చ వక్ష్యామ్యహం పునః 

స్మిత మథ హసితం విహసితముపహసితం చాప హసిత మతిహసితం 

ద్వౌద్వౌ భేదౌ స్యాతా ముత్తమ మధ్య మాధమ (పకృతా” 
స్తీ నీచప్రకృతులం దిది అధికముగా కన్పట్టును. స్మితము, హసితము, విహసితము, 
ఉపహసితము, అపహసితము, అతిహసితము అని ఇది ఆరుభేదములు. వీనిలో 
మొదటి రెండును ఉత్తమ ప్రక సతుల ందును, మధ్య రెండును మధ్యమ (పక తు అందును, 
చివరి రెండును అధమ (పకృతు లందును అభివ్యక్తము లగును. 

స్మతము ఉత్తమ (పకృతిస్థము. అది ఉత్తమ (పకృతి యందు సంక్రమించినచో 
హసిత మగును. అట్టె విహసితము సం[కమణము వలన నుపహసితము, అపహసి తము 
సం(క్రమింపగా నతిహసితము నగును. దీనిని మరొకతీరున గూడ చెప్పి కొనవచ్చును. 
స్మితము కొలదిగా తగ్గిన హసితము, హసిత మతిశయించిన విహసితము, విహసితము 


2. నాట్యశాస్తము, ఆ.6, శో!49, 50 
3. నాట్యశా(స్తము, ఆ.6, ₹151, 52 


184 


a] 
~~ 


పరస్పర సమీవస్థ్రమై న నుపహసితము, ఉపహసితము పెచ్చరిల్లిన అపహసితము, 
అపహసితము మితిమీరిన అతిహసితము నగును. ఇట్టు వీనిలో నుపసర్గ్లభేదమున 
అర్థభేదము నిష్కృష్టము. వీని స రూపములు ఈ క్రీందివిధములుగా నుండవలెను. 

'ఈషద్వికసితె ర్గండెః కటాకైః సాషవాన్వితెః 

అలక్షిత ద్విజం ధీరముత్తమానాం స్మితం భవేత్‌” 

“ఉత్సుల్లానన నే|తంతు గండె ర్వికసితె రథ 

కించిల్లక్షిత దంతంచ హసితం తద్విధీయతే” 

-నాట్యుశా., అ.6, శరన, 55 

చెక్కిళ్లు కొంచెము వికసించుట, కటాక్షములు సౌష్టవమును కలిగి యుండుట, 
పలువరుస కనబడకుండ గంభీరముగ నవ్వుట స్మిత మగును. చెక్కిళ్లు వికసించి 
కనులును, ముఖమును, బాగుగా విప్పారి, పలువరుస కొంచెము కనబడునట్లు నవ్వుట 
వలన అది హసిత మగును. 

“ఆకుంచితాక్తి గండం యత్‌ సస్వనం మధురం తథా 

కాలాగతం సాస్యరాగం తద్వై విహసితం భవేత్‌” 

“ఉత్పుల్ల నాసికం యత్తు జిహ్మ దృష్టి నిరీక్షితం 

నికుంచితాంసక శిర స్తచ్వోపహసితం భవేత్‌” 

-నాట్యుశా.,6-56, 57 

కనులును, చెక్కిళ్లును కొంచెము ముడిచి సముచిత సమయము నందే నవ్వుచు, 
ముఖరాగ, మధురన్వరములతో కూడియుండిన అది విహసిత మగును. 
ముక్కు.పుటములు విప్పారి, చూపులు వ[క్రముగా నుండి అంసములన్సుశిరమును 
ముడుచుకొనిన అది ఉపహసిత మగును. 

“అస్థాన హసితం యత్తు సాశ్రునేతం తథెవచ 

ఉత్కం పి తాంసక శిరస్తచ్చాపహసితం భవేత్‌ ' 

“సంరబ్దసా|శునే (తంచ వికృష్ణస్వర ముద్దతం 

కరోపగూఢ పార్యంచ తచ్చాతిహసితం భవేత్‌” 

-నాట్యుశా., 6-58, 59 

అస్థానమందు అనగా కోకాదిసమయము లందు నవ్వు వచ్చుట, కనుల నుండి నీరు 
కారుట, అంసక శిరములు పెకెగురు చుండుట - ఇట్టిది అపహసిత మనబడును. 


185 


కనులలో తొ[టుపాటుండి అశుసహి తమ్ములె స్వరము (శుతి కటువుగాను నుద్దతముగాను 
ఉండిన అది అతిహసిత మగును. ఇందు నవ్వునప్పుడు చేతులతో తన (ప్రక్కలను 
పట్టుకొనవలెను. 
ఆత శై పరస్ట్రములు ‘ 

“ఇత్యేష స్వసముత్ణస్తథా పర సముత్ణశ్చ విజ్ఞేయః 

ద్వివిధ (తి పకృతిగతః (త్యవస్టభావో రసోహాస్యఃి 

-నాట్యుశా; 6-61 

ఆత్మసముత్డ, పరసముత్ణ భేదముచే రెండువిధము లయిన ఈ హాస్యము (పకృతి తయ 
గతమ్తై అవస్థాతయమును కలిగి యుండును. అసం|కాంతము లగు స్మిత 
విహసితాపహసితములు పరసముత్తమలు. సం[క్రాంతములగు హసితోపహసితాతి 
హసితములు స్వసముత్చములు. స్వపర సముత్చముగా ద్వివిధమయిన ఈ హాస్యము 
ఉత్తమ మధ్యమాధమ (పకృతి ననుసరించిన దగుటచే [తిప్రకృతికము, స్మితాది 
భేదమున |త్యవస్థభావమును అగును. 

ఆత్మస్థము, పరస్థము అను భేదములచే హాస్యము రెండువిధములు. తానే 
నవ్వినచో అది ఆత్మస్థ మగును. ఆత్మగతము లయిన వికృతవేషాది విభావములచే 
విదూషకుడు తానే హాసము కలవాడయిన అది ఆత్మస్థము. అతడు వానిచే రాణిని 
నవ్వింపగా నప్పుడు అది ఆవెకు పరస్థ మగునని కొందరు చెప్పుదురు. కాని ఇది 
సరికాదు. “ఒకడు నవ్వునపుడు వానిని చూచి వేరొకడు తాను విభావములను 
గాంచకపోయినను నవ్వుట లోకమున గోచర మగుచున్నది. ఒక్కొాక్కచోట 
విభావాదులను గుర్తించినను గాంభీర్యమున నవ్వకపోవుట యున్నది. అట్టు నవ్వనివారు 
కూడ పరకీయహాస మవలోకించి యాక్షణమున హాసవిశేషము కలవారగుట 
లోకస గభావముగనే యున్నది. ఆమ్ల దాడిమాది రసాసా దము సం[కమణ స్వభావ 
మగుట సర్వ ప్రసిద్ధము. ఒకరు దాడిమాస్వాదము చేయునప్పుడు వేరొకరికి దంతోదక 
వికారము కలుగును. ఇదియె నం[కమణన్వభావ తత్వము. హానమును 
సంక్రమణస్వభావము. సం[కమణశీలు నందు సం[క్రమించును. ఆత్మస్థ పరస్థ 
విశేషము నిప్టే గుర్తించుట, నిశ్చయించుట సముచితము” అని నాట్యవేదము. దీని 
సారాంశము నొక్క వాక్యములో చెప్పవలె ననిన తాను (ప్రత్యక్షముగా హాస్యకారణమును 
4. నాట్యవేదము 


186 


గుర్తించి నవ్వుట ఆత్మస్థము. సంక్రమణము వలన కలిగినది పరస్థము. 

సాహి త్యదర్ప ణమున “వికృతమైన యాకారము, భాష్య చేష్టలు మొదలగునవి 
గల నర్తకుని వలన హాసము స్థాయిగా గల హాస్యరసము కలుగును. ఇది శ్వేతవర్ణము. 
(ప్రమథదెవతము : నరసభూపాలీయకర్త గణనాథుని అధిదెవతముగ చెప్పెను :. 
జనుడు విక్కతాకార వాగ్వేష చేష్టాదులు గల ఎవనిని చూచి నవ్వునో అతడు ఆలంబన 
విభావము. వాని చేష్ట ఉద్దీపన విభావము. అక్షి సంకోచము, వదనస్మేరత ఇత్యాదులు 
అనుభావములు. నిద, ఆలస్యము, అవహి త్లము, చాపల వము, అవేగము మున ్నగునవి 
వ్యభిచారు లవో అని ,చెప్పబడినది. ఈ రసవిషయముననే కాక ఈ రసావాంతర 
భేదముల విషయము నను సాహిత్య దర్పణము నాట్యశాస్తముతో ఏకీభవించు 
చున ఎది. 

ధనంజయుని దశరూపకము గూడ “ని. దాలస్య శ్రమగ్జాని మూర్చాశ్చ సహచారిణః 
"14-79: అని ఈ రసవిభావాది సామ్మగి విషయమున నాట్యశాస్తముతో నేకీభవించుచునే 
యున్నది. కావ్యానుశాసన, నాట్యదర్ప ణ, రస్తార్ణవసుధాకర కర్తలు పె అలంకారికులతో 
నేకీభవించు చున్నారు. రసగంగాధరమున శృంగార శాంతకరుణరౌ[దములకు మా(తము 
నిర్వచనము లీయబడి, మిగిలిన వీరాద్చుత హాస్య బీభత్స భయానకములను 
గూరి సూ 

“ఏవం యస్యాశ్చిత్తవృత్తియో విషయః సతస్యా ఆలంబనం, నిమిత్తాని 
చోద్దీపకా నీతిబోధ్యమో అని చెప్పబడియున్నది. 

(కింది వ్యాఖ్యానము మా[తము ఆటా 

“హాస్యరసస్య వికృత వాగాది మత్పురుషాదిరాలంబనం, తద్వికృతి రుద్దీపనమ్‌, 
రదన (పకాశాదిరనుభావః, (శమోదే పగొదిశ్చ వ్యభిచారిభావః” అని గలదు. 

పె యాలంకారికుల నిర్వచనానుసారము వికృతమై న ఆకారచేష్టాదుల వలన 
హాస్యము కలుగుననియు, విక ఎతాకారచేష్టాదులు గలవి ఆలంబనము కాగా వాని లేదా 
వారి చేష్టలు ఉద్దీపనములుగా నుండునని, కన్నులు చికిలించుట, ముఖమున స్మేరత 
- ఇత్యాదు లనుభావము లనియు, నిదాలస్యాదులు వ్యభిచారులనియు,ఆత్మస్థ 
పరస్థ భేదము చే ద్వివిధము లనియు, ఉత్తమ మధ్య మాధమ ప్రకృతుల నాశ్రయించి 





ర. సాహి త్యదర్పణము, అ.3, శో 214-17 
6. రసగంగాధరము, (పథమాననము 


187 


షడ్చేదయుత మనియు తెలియుచున్నది. భరతుడు “అంగనేపథ్య వాక్వెశ్చ హాస్యరా దౌ 
|తిథాస్మృతోౌ” :నాట్యశా., 6-77: అని అంగ నేప పథ్యవాక్యము లచే హాస్యము | తివిధములని 
చెప్ప నాడు. 

శృంగారాది విషయమున శకుంతలా దుష్యంతాదుల శృంగారమును చూచి, 
తదభేదముతో రసాస్వాదమును ఎట్టు చేయుచున్నాడో, అమే హాస్యరసాస్వాదమును 
చేయవలసి యున్నది. కాని హాస్యాదులగు కొన్ని రసములకు అట్టి నాయకాదులు 
నిబంధింపబడుట లేదు. అట్టిచో రసోదయ మెట్లగునని ఆశంకించుకొని సన్నిధానము 
వారిట్టు సమాధాన మిచ్చి యున్నారు. 

“యస్య హాసః సచేత్కాపి సాక్టాన్నెవ నిబధ్యతే 

తథాప్యేష విభావాది సామర్జ్యాదుపలభ్యతే 

అభేదేన విభావాది సాధారణాత్పతీయతే 

సామాజ్షికెస్తతో హాస్య రసోఒయ మనుభూయతే” 
నాటకాదు లందు నవ్వుచున్న నాయకుడు సాక్షాత్తుగా నిబంధింపబడకపోయినను, 
(ప్రత్యక్షముగా కానరాకున్నను, సామాజికుని యాంతరదృష్టికి నవ్వు చున్న నాయకుడు 
కనపడి వానితో సామాజికు డభేదమును పాంది రసాస్వాదమును చేయును. 

. ఈ హాస్యరస విషయమై పలువురు విమర్శకుల అభిప్రాయము లెట్లున్నవో 
చూతము. “హాస్యరస నిర్వచనము చాల కష్టతరము. నిజమైన హాస్యము మొదటి 
నుండీ పట్టినది కాదు. హృదయము నుండీ (సవించునది. హాస్య మన వెక్కిరింత 
కాదు. దాని సుస్వరూపము (పేమ. పెద్దపెట్టున గలగల లాడుచు వచ్చుచున్న 
నవ్వుకన్న సద్దుచేయని చిరునవు లోనే. దానిలోతు మనకు తెలియును. అని 
ఆంగరచయిత కార్తయిలు నిర్వచనము. దీనిని పాశ్చాత్యులు 'మూడుభాగములుగా 
విభజించినారు - 1.ఉత్తమహాస్యము, 2. చమత్కృతి (గ , 3. వ్యంగ్యము 
(528లో అని. (శ్రీ మతి వేదవల్లి తాయారు గారు తమ [గంథమున చెప్పి యున్నారు. 
వీరి అభి పాయమ్ము లింకను ఇట్టున్నవి. “విశ్వ్యశ్రేయః కావ్యమ్మ'ను భావము గల 
మనవారు తేలికరకపు హాస్యముచే ఆనందపరు చటకు పూనుకొనలేదని, ఉన్నతాశయ 
(పబోధమున కితర మార్గముల నవలంబించినారని, కాని హాస్యము నవరసములలో 


గ్‌ కావ్యాలంకారసం[గహము, పు.4చె4 
8. తెనుగుసాహి త్యము లో హాస్యరసము 


188 య. 


నొకటి యగుటచే, దీనికి కొంత అయినను కావ్యములలో స్థానమునీయక తప్ప లేదని, 
(గంథమాద్యంతము విపులమగురీతిని చూపించిన రమ్యముగానుండకపోగా వెళ్లే 
ఎత్తినట్టుండుననిి సాహితీ [ప్రపంచము నందు కథాకావ్యాది (ప్మకియలందెందు 
చూచిన హాస్యము కథాసంవిధానమున కంగముగానే ఉపయోగపడుచున్నది కాని 
(పాధాన్యము వహి ంచుటలేదని, హాస్యము వలన నవ్వు నివ్వటిల్లవలెనే కాని ఇతర 
రసములు ఉత్పన్నము కారాదని, కవిత్వమునకు వలె దీనికిని వ్యంగ్యము (పధాన మని 
(పసాదగుణ మెక్కువగా నుండవలె నని లేనిచో నిం ద్తీలాదుల కాకరమె ఒరుల' 
మనసు బాధించునని ఉత్తమహాస్య మయినచో ఆపాతమధురమై మానసికోల్హాసము 
కలిగించునని చెప్పియున్నారుగోఇంకను 'వెల్టేగొల్లలు, వేశ్య్వమాతలు, సుబ్బిశెట్టు, 
సాహెబులు, బొజ్జబాపనయ్యలు, విదూవకులు, హాస్యమునకు ప్మాతలు అగుదురు. 
మానవజీవితములోని ఒక్కొక్క విషయము, ఒక్క సుందరమై న సత్యము. ఒక్క 
మధురానుభూతి. ఒక్క గిలిగింత. మాటల నుచ్చరించుటలోని మార్పు,ఒక్క 
యూపు, ఒక్క మెలిక ఒక్క వింతచేష్ట, అపయత్నముగా లభించిన యొక 
తీ వభావము హాస్యమునకు వస్తువు. జీవితమార్గములోని మలుపులు, తిరుగుళ్లు, 
విపరీతపు టూహలు పోకడలు, భావములలోని వింత వింత పరుగులు కూడ 
హాస్యమునకు వస్తువులే ి శీఅని చెప్పి యున్నారు. 

Uy ముట్నూరి సంగమేశం గారు హాస్యసృష్టైకె మన కవు లవలంబించు 
మార్గములను కొన్నిటిని తెలిపి యున్నారు. - 1. శబ్ద సంబంధమగు వికృతి, 2. 
అర్థసంబంధమగు వికృతి, ౩. కథాగతిలో వక్రత చేకూర్చి ఘటనావికృతిని కల్పించుట, 
4. ఆలంబన వర్ణనము, 5.రసాభాసాదుల్ని కల్పించుట. అన్యరసముల లో నేర్పడిన 
రసభంగము వలన కూడ హాస్యము జనింపచేయవచ్చు ననియు చెప్పి రి.హాస్యమును 
జనింపచేయుట కష్టము కాకపోవచ్చునే కాని అందౌచిత్యమును పాటించుట 
కష్టమనియు, కనుకనే మన పూర్వకవులు దానినంతగా పోషింపలేదనియు వీరు 
అభి పాయపడిరి. వీరు తమ [గంథమున నవ్వుకలుగుటకు గల కారణములనిట్లు 
ప్పి యున్నారు - “కొన్ని విషయాలు చూచినపుడు లేదా వినినపుడు లేదా తలచినపుడు 
ఆయా విషయాల్లొఉండే వికారము, వెపరీత్యము, వెషమ్యము, అతివాస్తవికత, 


9. తెనుగు సాహి త్యములో హాస్యరసము 


189 


అసహజత్వము మొదలెన గుణాల వలన మనకు నవ్వు పుట్టును.” ఇంకను 
అసహజ మును సహజముగ భావించినను, సహజమును అసహజముగ భావించినను, 
అలవాటులో వచ్చిన పొరపాటు వలనను మిధ్యాభిమానము, స్వార్ధపరత అసూయ, 
మొదలగు గుణములలో నుండు నిస్సారత, కుత్పితత్వము, అన్యాయము, 
మొదలగునవి చూచిన గాని, చూపించిన గాని, నవ్వు కలుగుననియు చెప్పి యున్నారు." 
శ్రీ సంగమేశం గారు హాస్యరసమున కితర రసములతో గల సంబంధమును గూర్చి 
చెప్పుచు దీనిని శృంగార వీరముల కంగముగ (పయోగింప వచ్చుననిరి. రసవిరోధమును 
నిర్వహి ంచుపట్ల కూడ నీ హాస్యమునకు తావు గలదు. కరుణ శృంగారములకు, 
శృంగార భయానకములకు, శృంగార రౌ దములకు, వీర శాంతములకు మధ్య 
అంతరమును కల్పించుచు ఉదాసీన రసముగ హాస్యమును ధ నింపచేయుట మనవారి 
విరుద్ధ రసనిర్వహణలో తరచుకన్నించు విశేష మని చెప్పిరి'."* వీరి మాటలలోచెప్పవలె 
నన్న “హాస్యం లేనిదే శృంగారంలో సరసత అనేదే ఉండదు. అయితే ఈసిద్దాంతం 
చాలవరకు దుర్వినియోగం కూడ చేయబడింది. అసభ్యశృంగారాన్ని హాస్యమని 
(గ్రహించి అసలు హాస్యానే ఎ అపహాస్యంపాలు చేసిన రచనలు కూడ మనకు 
దొరకుచున్నాయి. మితిమీరిన హాస్యం శృంగారాన్ని రసాభాసగా మార్చిన పట్టు మన 
సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. శృంగారంలో వలె హాస్యం భక్తి వాత్సల్యం, స్నేహం, 
బంధు(ప్రీతి వెొందలగు భావాలన్నింటిలోను మె తి నిర్వహిస్తుంది" అని 
చెప్పియున్నారు. ఈరీతిగా వీరు అనన్యసామాన్యమగు కృషి సల్పినవ్నారె తమ 
(గంథమున హాస్యరస విషయములను సోదాహరణముగ విపులీకరించి యున్నారు. 

“ఈ హాస్యమును అనేకవిధములుగ (ప్రదర్శింప వచ్చును. పాతల శరీరము 
యొక్క గాని, అవయవముల యొక్క గాని చెకల గముచే కలిగించు హాస్య మొకవిధము. 
పాత్రల యవయవ సంఘటనమున నేదేని వాని యాకారమున సాధారణరూపము 
కంటు భిన్నమయిన వింతదనము గోచరించినపుడు హాస్యము జనించును. పాతల 
శీలము లందలి పూర్వాపర చెరుద్ద్యము వలన కూడ హాస్యము జనించును. ఏదైన 
ఘనకార్యము నొనర్చెదనని ప్రతిజ్ఞా వాక్యములు పలికి అట్టు చేయలేక తద్విరుద్ధముగా 
10. తెలుగు హాస్యము, పు.1 
11. పైది ,పు2 
12. పైది ,పు.17 
13. తెలుగు హాస్యము, పు.17 

TE 190 


వర్తించుటయు, దురాశచే అందని (మానిపండ్లకె అ|రులు చాచుటయు, హృదయము 
నందలి నిజమై న అభిప్రాయమును కప్పిపుచ్చి, సమయానుకూలముగ నెదుటివారి 
స్వభావము ననుసరించి కపటముగా మాట్లాడుటయు - శీలసంబంధి హాస్య 
కారణము లగును. వేషాంతరధారణ కారణముచే పాతల ఒండొరుల నెరుగక 
పోయినపుడు పరస్పర విరుద్దములగు పా[తలు కలిసి (పసంగింప వలసి వచ్చినపుడు 
కూడ హాస్యము గోచరించును. సమయోచితముగ పదముల నన్యార్థస్పూర్తి కలుగునట్లు 
(ప్రయోగించుట కూడ హాస్యరసమును కలిగించును. పదోచ్చారణము సరిగా లేకపోవుట 
వలనను, అడిగిన (ప్రశ్నకు విరుద్దమగు సమాధానము నొసంగుట లేదా అన్యాపదేశముగ 
పాతల నపహసించుట వలనను, సాధారణ మానవ ఆచారములకు భిన్నముగ 
పలుకుట వలనను పదజనిత హాస్యము కలుగును అని ఆచార్య దివాకర్ల వారి 
అభిప్రాయము. 

ఆచార్య నరషింహంగారు హాస్యము మనువ్య (ప్రకృతికి దర్పణము వంటిదని 
చెప్పే దీనిని వ్యక్తీకరించుటలో తిక్కన చూపిన చమత్కృతి విశేషము లనేకములు 
కలవనిరి. మానవ (ప్రకృతికి సహజమగు 'నవ్వులోని వెవిధ్యమును తేటతెనుగు 
మాటలలో తెలుగువారి హృదయము లందు నాటుకొనినట్టు కవి బహ్మ వ్యక్తము 
చేసెననియు చెప్పిరి." 

శ్రీ ఆం[డ శేషగిరిరావు గారు తిక్కన గారి యిరువది నవ్వులను తమ 
వ్యాసమున సోదాహరణముగ నిరూపించిరి. అవి పిన్ననవ్వు, చిరునవ్వు, అల్లనగవు, 
అలతినవ్వు, మందస్మితము, హర్షమందస్మితము, ఉద్గతమందస్మితము, 
జనితమందస్మితము, అనాదరమందస్మితము, కలకలనవు్వు, పెలుచనవు స, ఉబ్బు మిగిలిన 
నవ్వు, కన్ను లనవ్వు, కన్నుల నిప్పురాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, 
నవ్వుగాని నవ్వు, ఎజ్జునవ్వు, కటిక నవ్వు, కినుకబూనిన నవ్వులు. గౌరన విశేష 
(పచారములోనికి తెచ్చిన పకపకనవ్వు కాని, శ్రీ, నాథుడు విరివిగా వాడిన ముసిముసి 
నగవు కాని ఈతడు వాడీయుండలేదు. అనియు, శ ఎంగారఘట్టుము లందు తిక్కన 
స్రీ పాతలకు [ప్రాయికముగ ఎలనవ్వు, అల్లనవ్వు మొదలయిన మృదుహాస్యములు 








14. ఆర్మధనాటక పితామహుని హాన్యరసపోషణ - పరిశోధన పిక 1955-56 
15. తిక్కన భారతము - నాటకీయత, ఆంధసాహి త్య పరిషత్స|తిక, 1959-60, సంపుటి 
48, సంచిక 1,2 
191 


హత్తించుననియు, ఈతనిని చూచి తరువాతి తెలుగు కవులు పలువురు ఆతని 
నవ్వులను తమ కావ్యము లందు సంతరించు కొన్నారనియు ఈ పలువిధములెన 
నవ్వులతో నీతడు తన పాతల వ్యక్తిత్వమును లెస్సగ పరిపోషించుకొనినాడనియు 
చెప్పేరి.* నవ్వులకు తిక్కన వంటి వ్యాఖ్యాత “నభూతో న భవిష్యతి * అను 
నండూరి వారి మాట ఎంతయు సత్యము. ఈ రీతిగా తిక్కన నవ్వులపె నిటువంటి 
విపులమగు విమర్శన ముండుటచే నిక నెట్టి విమర్శనము చేయనవసరము లేదు. 

ఉదాత్త గాంభీర్య లోప భయ కారణమున మన (ప్రాచీనులు విశేషముగ 
నాద్యంత హాస్యపధాన కావ్యములను (వాయలేదనియు, అవకాశము కల్షిన్నపుడెల్ల 
అక్కడక్కడ మా(తము జౌచిత్యమును పాటించుచు తమ కావ్యములలో హాస్య 
రసమును పాలింపక జారవిడువలేదనియు, హాస్యరసము వినోదమును కూర్చగలదు 
కాని వీర శృంగార రసముల వలె విగళిత వేద్యాంతరమై న నిర్భర గంభీర రసానందమును 
గూర్చ లేదనియు శ్రీ, శిష్టా రామకృష్ణశాస్త్రి గారి అభిప్రాయము 

“సర్కా ఎతాం(ధసాహిత్యము లందు హాస్యరసపోషణము (ప్రధానముగా 
శృంగారమునకు అంగముగనే జరుగుచు వచ్చినది. ఇది విదూషక ఆలంబనముగ 
నుండి, వేషము, భాషమున్నగువాని వలన పోసింప బడును. సమర్ధులగు కవులయినచో 
సన్నివేశములను కూడ హాస్యరసపోషకములుగ చేయగలరు. హాస్యము లలితము, 
సుకుమారము అగు రీతి నుండి వెగటు కలిగింపని విధముగ నుండవలెను. హాస్యమునకు 
సర్వజనాహ్లాదకరమై, పాఠక (యేక్షక హృడయములను సులభముగ నాకర్షించి 
తన్మయత్వము కూర్చు శక్తి కలదో అని (శ్రీ యడవల్లి ఆదినారాయణ గారు 
అధి పాయపడిరి. 

విట్టు, హ్యుమరు అను ఆంగపదములకు సరియై న ఆం[ధ పర్యాయపదములు 
లేవని, మాటల విరుపులచేత ధ్వనిగర్భితములగు పదముల కూర్పుచేత, సూక్ష్మ 
భేదములు గల యీ రెండును ఉత్పాదిల్లి రస ప్రదములౌ కావ్యము లందు గన్పట్టునని, 


16. తిక్కన నవ్వులు, భారతి, 1941, ఫబవరి, సంపుటము 18, సంచిక 1, ఫు.165 

17. తిక్కన- భారతదర్శనము, పు.44ర5 

18. ఆం|ధకావ్యములు - హాస్యరసము, ఆం(ధ్రసాహి త్య పరిషత్స (తిక, 1959-60, సంపుటము 
49, సంచిక 1, పు.67 

19. తిక్కన శిల్చపు తెనుగుతోట, భారతి, 1957 సెప్టెంబరు, సంపుటి ౩34, సంచిక 9, 
పు.17 


192 


విట్టనిన చమత్కార మని, హ్యుమ రనిన హాస్యమని, హాస్యమన నవ్వును కలిగించునట్లు 
విషయములను గూర్చి గాని, పరిస్థితులను గూర్చి గాని, పాాతములను గూర్చిగాని, 
చతురముగ మాటలాడుట లేక [వ్రాయుట అని, చమత్కారము కేవలము మాటల 
పొందిక కాగా హాస్య మాలోచనతో చేసెడి పని అని, చమత్కారము కంటె, 
హాస్యమునం దెక్కువ మానవ స్వభావగహణమును, వస్తు స్వభావ గహణమును 
కలదని (శ్రీ సాగి వేంకట నరసింహంగారు తమ వ్యాసమున హాస్యరస సంబంధమగు 
నీ యభిప్రాయములను వెలువరించియున్నారు.ి 

శ్రీ పోతుకూచి సుబహ్మణ్యశాస్తి గారు తమ వ్యాసమున హాస్యరసము 
మానవుని యందే కనిపించుచున్నదని చెప్పి, (పాచీను లైన భరతాదుల 
అభిపాయములతో పాటు పాశ్చాత్యుల అభిప్రాయములను కూడ చెప్పి యున్నారు. 
“ఒక విషయమును గూర్చి ఆశపెట్టుకొని నిరీక్రించు చుండగా నిరాశ కలుగగా వచ్చునది 
నవ్వు అని కాంట్‌ ౧921 )చెప్పియున్నాడు. రాబేలే (Rabelai5) చిత్రించిన 
హాస్యమున వ్యక్తిత్వము గలదు. జీవితముపె ద్వేష ముంచుకొనరాదని బోధించుచు, 
దోషభూయిష్టమగు జగమును స్వీకరించి అందు నిదించు శక్తులను మేల్కొ-లుపు 
(ప్రతి జీవి యందు హాస్యశక్తి యుండుటచేతనే [ప్రాణము ధరింపబడు చున్నదని 
తెలుపుచున్నాడు. ఇతరులు కాశాభంగము కాని, అపజయము కాని కలుగగా మన 
మనుభవించు నాకస్మికమగు నాధిక్యభావవే హాస్యకారణమని హాబ్స్‌ (300069) 
అభ్మిపాయము. షోవెనావెర్‌ (SChopenhaver), మెరెడిత్‌ (Meredith) (పభృతులు. 
.వెపరీత్యమును, భావసంఘర్షణను హాస్యమున (పధానముగ |గహి ంచిరి. విపరీతములు, 
అసంబద్దములు నగు భావములకు గల తాత్కాలిక సమ్మేళనము వలన మానసికమగు 
హాసము వచ్చుచున్నదని వీరి వాదము. (పతివ్యక్తిని తత్సరిసరముల కనుగుణముగ 
(వవర్తింపచేయుట కువకరించునది హాన్యమని, సాంఫికజీవన మందలి 
(పయోజనములను నిర్వర్తించుటకు హాస్య ముపయోగించుచున్నదని బెర్న్‌సన్‌ 
(Bergson) వాదము. శ్రీ పోతుకూచి వారి అభ్మిపాయానుసారము దార్శనిక 





f 


20. “ఆ ౦ ధవాజ్మయము-హాస్యరసము', ఆం ధసాహి త్య పరిషత్స (తిక 19 35-36, సంపుటము 
24, సంచిక 5,6, పుట.183 
21. “'వోన్యరసమూు, భారతి, 1954 నేవంబరు, సంపుటము 31, సంచిక 11, పు.433 


193 


దృక్పుథమీ హాన్యమున కన్సించుటచే హాస్యముదాత్తము, మనోరంజ కము 
నగుచున్నదనియు - 

“పాఖ్ళో అగామ నృతయే హసాయ 

(దాఘయ అయః [పతరంద ధానాళి 

నృత్య హాస్యములకె తూర్పు కేగి జీవితకాలమును పెంచెదము గాక అని 
వెదికబుమషులనినట్టుగను తెలియుచున్నది. 

పరస్పర విరుద్ద్ధభావముల సుతం జనించినట్టియు, స్వతం[తభావములతో 
సముచితముగ నుదృవించినట్టిదియు, నగు [ప్రాథమిక వాస్తవిక కావ్యమే హాస్యము 2 
అని కొందరి అభి పాయము. హాస్యము తక్కిన రసములలో వలె గాక కొద్దికాలములో 
స్థాయి నందుకొని ఆనందమును కలిగించును. చేదు మందునకు తియ్యని చక్కెరను 
చేర్చి మందునకు ముందుగా నిచ్చిన అది ఎట్టు రుచిమంతమయి ఆసా ద్య మగునో, 
అప్లే నీరసమగు నీతికి సారసమయిన హాస్యరసమును కొలదిగ చేర్చిన అదియు 
రుచిమంతమయి నాస్వాదనీయమయి [ప్రయోజనకారి అగును. 


హాస్య విషయమున మన (ప్రాచీనుల దృష్టి అంధ మనియే చెప్పవలె ననెడి. 
విమర్శలు అంత సమంజసములు కావు. ఏలన నాట్యశా[స్తమున 6వ అధ్యాయమున 
ఇతర రసములతో పాటు హాస్యరస వివరణమును కలదు. కరుణ భయానకాది 
రసములకంళొ నిది ఎక్కువగా వివరింపబడి యున్నది. బెర్ష్‌సన్‌ (Bergs0n) (వాసిన 
‘(Laughter'వoటీ (పత్యేక (గంథములను మనవారు (చాయకపోయినను, భరతుడు 
చెప్పిన ఆత్మస్థ, పరస భేదములును హాస్యభినయ మందు చెప్పబడిన షడ్చేదములును ' 
మనవారి నిశితదృష్టిని తెలుపుచునే యున్నవి. మరియు హాస్యము (పధానముగాగల ' 
(ప్రహసన మను రూపకభేదము చెప్పబడినది. మునిమాణిక్యం వారు హాస్య విషయమున 
పరిశోధనము చేసి పెక్కు విశేషములను తెలిపిరి. సంగమేశం గారి “తెలుగు హాస్యము 
వంటి |గంథము లిప ప్పండిప్పండు వెలువడుచున్నవి. భమిడిపాటి కామేశ్వరరావు గారు, 
పోతుకూచి సాంబశివరావు గౌరు, మున్నగు పలువురు పలు వ్యాసములను రచించి. 
యున్నారు. పాశ్చాత్యులు హాస్య 'భేదమ్నులెన ' wt, humour' అనువానిని గూర్చియు, 

"హా 


స 


22. ‘At bottom of course, humour is an elemental fact, independent of 
rationality, i it తంల from a sense of incongruity'. 


. 194 


ఇతర భేదములను గూర్చియు, నిశితముగ విమర్శలను వెలయించిరి. హిందీలో 
రామచం[దవర్మ కృతమగు “హాస్యరసము" అను [గంథము పరిశీలనార్లము. 
సంస్కృతభాషలో 'Sanskrit Comic Character' అనుపేర జె.టి. పరీఖ్‌ గారిచే ఒక 
(గంథము (పకటింపబడి యున్నది. 

కాని మన పూర్వులు హాస్యమును అంతగా పోషింపకపోవుటకును హాస్యరస 
(పధానములగు కావ్యములు [వాయకపోవుటకును గల కారణము అందు ఉదాత్తతయు, 
గంభీరతయు, అంతగా నుండదనుకొనుటయే యని చెప్పనొప్పును. అంతియగాక 
ఈ రసస్థాయి అయిన హాసము చేయదగినవారు విట, విదూషక్క ధూర్త, ద్యూతకార, 
వేశ్యా, చేటికాదు లగుటచేతను, ఆ పాతల లో సాకీ ల్యాది గుణములకు 
తావులేకపోవుటచేతను, బాదాత్య గాంభీర్యలోప భయ కారణముగ హాస్యరస (ప్రధాన 
కావ్యములను |వాయలేదనియు, అవకాశము కల్షినపుడెల్ల బాచిత్యమును పాటించుచు 
తమ తమ కావ్యములలో హాస్యమును అంగముగ పోసించుచునే వచ్చిరనియు 
ఛెప్పవచ్చును. మరియు నిది అపయత్నముగ రావలసినదే గాని, ప్రయత్నపూర్వకముగ 
సాధించునది కాదని, దెవదత్తమగు |పతిభచే సాధ్యమని కూడ కొందరు అభ్మిపాయపడిరి.. 
ఇతర రసములతో సంబంధము 

“శృంగారాత్‌ హి హాసః అనుటనుబట్టి ఇది శృంగారము నుండి జనించిన దని 
తెలియుచున్నది. శృంగారము ఉత్పత్తి హేతుక మగు రసము కాగా హాస్యము 
దానినుండి ఉత్పన్నమై నది. శారదాతనయుని కథనము ననుసరించి పార్వతీ పరమేశ్వరుల 
సంభోగమును భరతులు అభినయించినప్పుడు తూర్పుదిక్కుగా నున్న (బహ్మ 
యొక్క ముఖము నుండి కెగికీవృత్తితో శృంగారము ఉత్పన్న మయినది. జటాజినధరుడు, 
భోగి భూషణుడు, అగ్నిలోచనుడు, భస్మాంగరాగుడు అయిన శివుడు పార్వతితో : 
కామింపబడగా ఆసమయమున ఆమె సభఖుల వలన హోసము అధికముగా జనించినది. 
కావుననే శృంగారము నుండి హాస్యము జనించిన దనుట.* మరియు శృంగారాసుకృతియే 
హాస్య మనియు నాట్య శాస్త్రమున కలదు. ఇది [కమపరిప్రాప్తమై “శృంగార హాస్య....” 
అనురీతిని శృంగారము తరువాతనే చెప్పబడినది. అలంకారిక నియమానుసారము 
ఇది అంగరసమే కాని అంగిరసము కాదు. ఈ హాస్యమునకు శృంగారము పోషక రసము 
కాగా భయానక కరుణములు విరోధిరసము లయినవి. 





23. _భావ్మపకాశము, 3వ అధికారము, పుటలు 57, 58 


195 


భారతము = హాస వము 8 

తిక్కనార్యుని భారతభాగము నందీ రసమెట్లు పోసింపబడినదో పరిశీలింతము. 
తిక్కన భారతభాగమున హాస్యము ఏ ఒకటి రెండు తావులందో తప్ప నధికముగ 
చోటుచేసికొనలేదు. 'నానారస భావనా నాడీ నిదానవిదగ్తుడు” కావున తిక్కన అవకాశ 
మున్నంతవరకు హాస్యమును కూడ పోషించె ననియే చెప్పవచ్చును. శ్రీ శేషగిరిరావు 
గారు “కవి బహ్మ యగు తిక్కనసోమయాజి పోస గరసపోషణము లస గౌ చేయలేదని 
నా తలంపు. ఉత్తరగో[గహణ వ్యర్ణనాసందర్భమున ఈ రస (ప్రయోగమున కెంతయేని 
అవకాశము కలదు. కాని ఈ ఘట్టము తిక్కన నిజమైన రస నిష్పత్తిని 
కలిగింపలేకపోయినాడుో అని ఈతని హాస్య రసపోషణమును గూర్చి చెప్ప యున్నారు. 
కాని ఈమాట లంత సమంజసములు కావేమో! తిక్కనకు తన భారతభాగము 
నందలి పదునేను పర్వములలో వీరాది యుద్దత రసములకు మ్మాతమే తావు గల 
యుద్దపంచకమునను, ఆధ్యాత్మిక విషయ |పధానమును, శాంతరస |పధానమును 
అగు శాంతిసప్తకమునను హాస్యమునకు తావు కల్పించుటకు అవకాశము లేకపోయినది. 
అది యాతని తప్పుకాదు. ఆయా పర్వము లందలి యితివృత్త స్వభావమునకు 
హాస్యము తగినది కాకపోవుటచేవిడువ వలసి వచ్చినది. అంతమా[తమున ఈతడు 
హాస్యరస పోషణమున సమర్జుడు కాడనుట అంత సమంజసము కాదు. యుద్దపంచకము, 
శాంతి సప్తకమును తీసివేయగా మిగిలినవి విరాటోద్యోగ (స్తీపర్వములు. |స్తీపర్వము 
(ప్రధానముగ కరుణరసము కలది. కరుణముతో హాస్యమును కూర్చుటకు వీలులేదు 
కావున అచ్చటను హాస్యమున కవకాశము కలుగలేదు. “నానా రసాభ్యుదయో ల్లాసి” 
అని తాను చేసిన (ప్రతిజ్ఞ మొక్కవోకుండుటకా అనునట్టును, “నవరస సంపోషితము 
. భారతము' అను పండితాభిపాయమును బలపరచుటకా అనునట్లును, అవకాశము 
కలిగినంత వరకు విరాటోద్యోగములలో హాస్యరసమును పోషించి నవరసములను 
పోషింపగల సమర్జుడ నని నిరూపించుకొనినాడు తిక్కన. 

పాండవు లజ్ఞాతవాసమునకు మారువేషములలో విరటుని నగరులో (ప్రవేశించిన 
సందర్భములో మహాపురుష లక్షణలక్షితుడగు అర్జునుని పేడిరూపమును. 
నవ్వువచ్చునట్టుగా విర్ణించివాడు తిక్కన. 





24. ఆం(ధసారస వత వ్యాసావళి యు ఆం(ధసారనస్వతము - హాన్యరనము 


196 


'కాళ్ల యొప్పిదమాండుకట్టు నుజ్ఞ్వలము సే 
యంగ సంకుల బాహు లందవాడల. 
గంచుక మంగంబు కాంతికి మాటుగా 
మేత హేమపట్టిక వెజటయకుండ 
వదనంబు కొమరు భావనడేసి వేజుగా 
నుదుటి పెంపలకల(బొదువ( బడల. 
బవడంపు జొత్తుల(జెవులు రూపడయథయ(/గ6 
బాపలు( దలకట్టుభంగి గప్ప 
మంచు మణు(గువడిన మారాండు(డును బోలె 
నీణు గవిసియున్న నిపష్తుబోలె న 
వేషధారియై న విష్ణుండు(బోలె న 
వ్విరటుకొలువు సేర నరుండు వచ్చె 
అర్జునుడు తన కాళ్ల యొప్పిదమును ఆడకట్టుచే :చీరకట్టుచేః కప్పికొన్నాడట. 
అంగకాంతికి మాటుగా కంచుకమును తొడిగినాడు. బంగారు పబ్బడ వలన చెడ 
బెడంగును వెలువడకుండ చేసికొనినాడు. తలకొంగు వలన మొగము సాగసు వేరు 
కాగా, అజానుబాహువుల అందము తెలియరాకుండ చేయుటకు సంకుపూసలు 
కట్టినాడు. ఈవిధమగు నలంకారముతో నాడవేషము వేసికొనిన అందమైన 
పురుషనటునివలె అర్జునుని కవిబహ్మ సృష్టించినాడు. గంభీరమై న ముఖభావమును 
మార్చుకొని చూపణుకు నవ్వు కలుగునట్టుగ నాడారివాని ముఖివెఖరి నలవరచుకొనినాడు. 
అంతకుపూర్వపు పాపటను మార్చి ముంగురులు దిద్దుకొని నొసటి యందమును 
కప్పిపుచ్చి మంచు మరగుపడిన మార్తాండుని వలె, నీరు గవిసిన నిప్పువలా, వేషధారి 
యైన విష్ణుని వలె ఉన్నాడట. వీరాధివీరుడగు అర్జునుని ఈవేషముతో నున్నట్లు 
వర్ణించుటచే నిట హాస్యరసము చోటుచేసికొన్నది. ఇట ఈ హాస్యరసమునకు 
ఆలంబనము అర్జునుడు. ఆతని విక తేవే షము ఉద్దీపనము. ఆ అంబనోద్దీపన విభావముల 
వలన కలిగిన హాస మనున్థాయి హాస్యరస మయినది. ఇట వ్యభిచారి సాత్త్వి కాదులు 
స్పష్టముగా లేవు. ఈ సందర్భమున వికృతవే షము వలననే హాస్యము ఒదవినది. 





25. విరా. ఆ.1, ఏ.228 


197 


విరాట పర్వమున ద్వితీయాశ్వాసము నందు (దౌపది కీచకునిచే భంగపాటు 
నొంది విరటుని కొలువులోనికి (ప్రవేశించిన సందర్భమున - 

గాన నాధుల దూణుంగగాదు వినుము 

సతికి. దానెంత వడియును సభల లోన 

దడవుగా నిల్చి యిట్టులద(గవృత్తి 

శంక సెడి ధిక్కరింపంగ6 జనునె చెపుమి -విరా., 2-148 
అని ధర్మజుడు పలికి మరియు - 

“పలుపోకల( బోవుచు వి 

చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున నిచటం 

గులసతుల గణువ నందము 

దొల((గ నిట్టునికి దగునె తోయజవదనాి 
అని నిందించును. ఈ మాటలకు |దౌపది తగినరీతిని సమాధానము నొసగును. 

నాదు వల్లభుండు నటు(డింత నిక్కంబు 

పెద్దవారియట్టు పీన్నవారు. 

గాన బతుల విధమగాక య్యేశెైలూషి. 

గా ననంగరాదు కంకభట్టు' 
అనుటతో నాపక “అట్టగుటంజేసి నాకు నాట్యంబును బరిచితంబ మత్పతి శెలూ 
షుండకాడు. కితవుండునుం గావున జూదరి యాలికి గణువతనం బెక్కడి యది*ో 
యనును. తన భర్త నటుడు మా(తమే కాదు జూదరి కూడ అని |దౌపది ధర్మరాజును 
దెప్పుచుండినరీతిలో హాస్యమే కానవచ్చు చున్నది. సెరంధి కంకభట్టు నీవిధముగ 
“ఎద్దేవా చేయుటలో పాత హాస్యమును ఉద్దేశింపకపోయినను, ధర్మరాజు 
అంతఃస్నాయువులలో తగిలిన దెబ్బ మనకు చిరునగవును తెప్పించును. ఈ 
సన్నివేశమున పాత లెవ్వియు నవ్వలేకపోయినను, మన పెదవులపై దరహాసము 
మెరువక మానదు. మరియు ఇట మహానుభావ్లుడైన ధర్మజుమీద కంచు, మానసికముగ 
దెబ్బతినిన (ద్రౌపదిమీద సానుభూతి కలిగి మనమే |తిప్పికొట్టినట్లుగ భావీంచి 
సంతోషపడుదుము. అజ్ఞాతవాస పూర్వవృత్తము సహృదయునకు విదితము కావున 





26. విరా ఆ.2, పలు 150-53 


198 


ఈ సందర్భమున హాస్యము కలుగుచున్నది. ఇట వ్యంగ్య పూరితమగు భాషణము 
వలననే హాస్య మొదవినది. 

కీచకవధ సందర్భమున భీముని నర్మగర్శితములగు మాటల వలన 
హాస్యమొదవును. స్వాంతము బాహుగర్వ ఘనసంత మసాంధముగాగ శంక 
యొక్కింతయు లేక, అహంకృతి ముంగలి గాగ, కీచకుడు నర్తనాగారమున (ప్రవేశించినాడు. 
సంగరోత్సవోద్యమ రభసాతిరేకము బలయల్పడు టీంచుకలేక, రోషసం[భమ 
మొుకయింతయై న పరభావ నిరూప్యము గాక, తన అఖండిత బాహాబలగర్వము 
ముంగలిగాగ,. మదమత్త భదగజసదృశగతిని అప్పటికే అచ్చటికి చేరియున్నాడు 
భీమసేనుడు. నిగూఢరూపమున ఉన్న భీమసేనుని గాంచి పాంచాలి అని భావించి తన 
అభిమానితను, సౌభాగ్యమదమును, ఉగ్గడింపగా, భీముడా మాట లాలించినాడు. 
వచ్చుచున్న కోపము నాచికొనినాడు. ఉచిత నిగూఢభంగులగు భాషణముల, తన 
(పయురాలివే అని తోచుటకె మృదురీతిని భీముడు కీచకునితో నిట్లు మాట్టాడినాడు. 

“ఇట్టేవాడవు గావున నీవు నిన్ను. 

బొగడికొన(దగు నకట నాపోల్కి యాండు 

దాని వెదకీయు నెయ్యడనెన నీకు( 

బడయవచ్చునె యెటు (గక పలికితిట్టు( 

“నాయొడలు సేర్చినప్పుడ 

నీయొడ లెట్లగునో దాని నీవెణేగెదు న 

నే షయ బలలతోడిదిగా( 

జేయ దలంచితివి తప్పుసేసితి గంటే” 

“ననుముట్టి నీవు వెండియు 

వనితల సంగతికి 6 బోవువాండవెయై నం 

దనువే( బడసిన ఫలమే 

కనియెదవిదె చిత్తభవవికారము లెల్లన్‌ = 
ఈ మాటులు వినువారి కందరకును ఇందలి హాస్యము మనోవికాసము నొదవింపక 
మానదు. ఈ సంభాషణములో చక్కని చమత్కృతి కలదు. ఇది కేవలము 





27. విరా., ఆ.2, ప॥లు 3౩8-40 


199 


నర్మోక్తుల వలె నుండుటయే గాక మనోహరమగు వ్యంగ్యమును (ప్రస్ఫుటము 
చేయుచున్నది. నాయట్టి (స్తీ నీకెక్కడను లభింపదు అనుట తాను నిజమునకు 
(స్తీకాదు కనుక. సామాన్య స్త్రీగా భావించితివి కాబోలు అనుటలో నేను భీమ సేనుడను 
కాని భీతహరిణేక్షను కాను అనురీతిని చమత్కారము కలదు. “ననుముట్టి నివు 
వెండియు వనితల సంగతికి పోవువాడవె!' అనుటలో నాప్రేమరసము నాస్వాదించిన 
పిదప పరకాంతను కలనెన తలపవు అనుభావమును కాని, నాచేత పడితివి కాన నిక 
స్రీతోడనేకాదు, ఇహలోకసుఖమునే విడిచెద వను భావమును కాని చెప్పవచ్చును. 
“తనువే బడసిన ఫలమే కనియెదవు' అనుటలో నీజీవితములో నిక నీకు కామవికారము 
లేకుండ చేయుచున్నాను. మృత్యువు నాహ్వానించుచున్నావు అని భావము. ఈ 
మాటలు పాఠకునికి, వినుచున్న ద్రౌపదికి ' హాస్యమును కల్గించును. వికృత 
వచన్మశవణమున కలుగు మనోవికృతియు హాసమునకు బీజచే కనుక నిట 
హాస్యరసమునకు తావు కలిగినది. ఇట తిక్కనార్యుని రస నిర్వహణ శిల్పమును 
గూర్చి శ్రీ, రంగారావు గారు “ఒక రసము నుండి మరియొక రసమునకు పాఠకుని 
నభిముఖుని చేయు సందర్భమున హఠాత్తుగా తత్పర రసావిర్భావము కలిగింపకుండ 
మధ్య కొంత హాస్యరసమును కల్పించి తద్వారా అనంతర రసావిర్భావము కలిగించుటలో 
తిక్కన రసనిర్వహణ శిల్పము దీప్తమగు చున్నది అని నుడీవి యున్నారు. ఈ 
అభి పాయమునే వేదవల్లి మాణిక్యం. తాయారు గారు తమ మాటలలో నిట్టు 
చెప్పి యున్నారు. “కేవల రౌ(దరస ఘట్టము నందు చల్లని చతురోక్తులను జతపరచి 
కావ్యానందమును కలిగించుట యీతనికి గాక తక్కొరులకు సాధ్యము కాదు. 
ఇటువంటి హాస్యరసమున కాటపట్టులగు పట్టులీ విరాటపర్వమున చాలగలవు ఈ 
సందర్భమున హాస్యరసమున కాలంబనము భీమసేనుడు. ఉద్దీపన మాతని నర్మ గర్భితము, 
వ్యంగ్యగర్భితము నగు సంభాషణ్ణము. 

ఉపకీచకవధ సందర్భమున పాంచాలి సచేలస్నానము చేసి రాగాది వికార 
నిరాసంబున (ప్రసన్న అయిన బుద్దివలె, సింహబల|పభ్బతి కీచక విధ్వంపంబునం 
దెలివొంది మందయానంబున బురంబు సాచ్చి రాజవీధి నరుగుదెంచు నప్పుడు - 


28. Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 
29. తెనుగు సాహిత్యములో హాస్యరనము 


200 


“మన కీచకుల కెల్ల మారియై పుట్టిన 
సుదతి వోయెడు నని చూచువారు 
నద్దిరా నీకు [గొవ్వయణుగదే. జూతుగా 
కని తలసూపక యడయువారు 
నలవోక గనుగొని యంతరంగము బిట్టు 
బెదర మాటు మొగంబు వెట్టువారు 
నెదురుగా వచ్చిన నెంత యేనియు దవ్వు 
గలుగ వేటాక (తోవందాలయువారు 
ముట్టుంబడి మేన గంపంబు పుట్టు నొదియి 
యుండువారు( గరంబున నుదరమప్ప 
భించి యమ్మరా రక్కసి యంచు నుల్ల 
ములుకువారునె పురజనంబులు దలంకి” 
“పులిగను గొన్న లేడులునుబోలె విభీతి. గలంగ6 బాణు న 
న్నెల(తుక యంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై 
వెలివిరియంగ నీక ॥ 
చని దని వర్ణించినాడు తిక్కన. పురజనులు భయచేష్టాదిక వర్ణనముచే హాస్యరసము 
పోషీింపబడినది. వారి చేష్టలను చూచుచున్న (దౌపదికీ అంతరంగము హాస్యరసముతో 
నిండినదట. ఇట హాస్యమునకు ఆలంబనము పురజనులు. ఉద్దీపనము వారి చేష్టలు 
అని చెప్పవచు ను. 
ఉత్తర తనదు గురువు కడకు నరిగి (పార్థనావినయ సం|భమములు సెనగొనగ 
నెమ్మి నిట్లు లనినది. తన అన్నగారి సారధి ఒక కయ్యమున చనిపోయెననియు, 
తగువాడెచ్చటను లేకపోవుటచే నీ (క్రియకు నాత డెండాకనిని అచ్చుపణుప 
డనియు చెప్పే “అది యట్టుండె నేడు కౌరవులు పసులం బట్టిరని కూయి వచ్చిన 
నన్న సన్నడ్దుండె వెనుకం దగుల సమకట్టి, సారధ్యంబు సేయువాడు లేమికి 
విసాదంబు నొందిన నీకందువ సెరం(ధి సెప్పినం [బియంబంది నిన్ను( దోడ్త్డేజు 
నన్ను బనిచె. నేనును నీపాల నాకు( జనవు గలుగుటంజేసి ఎల్లవిధంబు లం దెత్తునని 
పూనివచ్చితి. నీవును నా పలుకులు గుణుచసేయక నీపెంపునం [బకటంబుగా 


లు 


30. విరా, ఆ. 3౩, ప॥లు 35-37 


3530 


201 


నయ్యుత్తర కుమారునకు రథంబు గడప నియ్యకొని, యియ్యాపద( దల(/గ వలయు 
నిట్సొడంబడక తక్కు_టు నావలని వాత్సల్యంబు గాలుంత పణుచుట యనిన 
నమ్ముద్దియ పలుకులు ముద్దుసేసి” 


'నగుచు బృహన్నల యిట్లను 

జగదీశ్వరపు[ తినాకు సారథ్యము నే 

ర్పుగలదె నీమాటకు నే, 

మిగులంగా వెజుతు( బొదము మీ(దట్టుండెన్‌ " 
“భవదీయ |ప్రార్దనచేః 

దివిరి పరమ దుష్కరములు దీర్చి యయిన ను 
తృవ మొనరించెద సార 

థ్య విధంబొకండనంగ నేల యంబుజవదనాే! 


ఈ ఘట్టమున అర్జునుడు సుడిరూపము ధరించిన వాడగుటచే నీఠెండు పా[తలకు 
తగినట్టుగ ద్వ్యర్థిగ మాట్లాడును, ఈపల్కులలోను, చేతలలోను లలితమైన 
(న్న ౧ రా 
హాస్యము కలదు. “అర్జును డంతటి మహావీరుడు లోన మండుచున్న కౌరవ బల 
విజిగీషా పూర్వక విధ్వంసాగ్ని చెలరేగుచున్న దానిని బయల్పడనీక తాత్కాలిక 
బృహన్నలావేష సముచితభంగి హాస్యప్రాయముగా (ప్రవర్తించుట చాలాహృద్యము, 
సముచితము** అని శ్రీ, యడవల్లి వారు చెప్పిన మాట ఎంతయు సత్యము. 


ఉత్తర గో గహణ సందర్భమున ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసికొని 


యాతనికి ద ఎడ తను[తాణము తేరబనిచినాడు. 


తెప్పించి డొడుగు మీవని 
యొప్పంచిన నిటునటు నెలఆువలు గామె (6 
ళు ళం a 
గప్పకొని యా బృహన్నల 
యప్పుడు నగుపించె నచటి యబలా జనమున్‌ 
అను సందర్భమునను హాస్యరసము కలదు. ఇట ఆలంబనము బృహన్నల. 


ఉద్దీపనము అతని చేష్ట. విక ఎతచేష్ట వలన కలిగిన హాస్యమిది. ఇది పాత ఉద్దేశించినదే. 





23, 
32. 


33. 


విరా, ఆ.4్క ప॥లు 29-31 

'తిక్కనణిల్పపు తెనుగుతోటి -భారతి,1957 సెప్టెంబరు, సంపుటము 34, సంచికం, 
పు.17 | 

విరా, ఆ.4్క, ప.39 


202 


ఉత్తర కుమారుని (పజ్జలు హాస్యాస్పదములు. విరటుడు నీ గూర్చి ఎప్పుడును, 
బాహువిస్పుర్తితుడు, శౌర్యశాలి, కులభూతి విశేష విధాయకుండు, భూభరణ విశారదుండు, 
జన భవ్య తపఃఫల సంభవుండు, కాతర పరిరక్షణుడు అని పదివేవుర ముందు 
చెప్పుచుండును. దానికి నీడుగచేయు మిత్తజీన్‌ :విరా, 4-7: అని గవాధ్యక్షుడు 
ఉత్తరుని కాంతాజనములో నగ్గింపగా దానికి పాంగినవాడె దర్చోద్ధతిని సంగరకౌతుకంబు 
ముడివడుచుండగా ఉత్తరు డిట్టు పలికెను. 

“ఎత్తునగాందు. గౌరవుల నెల్లను మార్కొని రేని గోవులం 

దెత్తు ముహూర్తమా[తమున. దేరికి సారధి లేమి(జేసి నా 

చిత్తమునన్‌ విచారదశసెందెడు నెవ్వండు గల్లు నొక్కొ నా 

కిత్తణీ నేగదా కడపనెంతయునేర్తు రథంబ నంబురిన్‌” 

-విరా., 4-9 

అనియు 

'కురుపతి భీష్మ కర్ణ కృఫ కుంభజ ముఖ్యులు మత్సముద్యమ 

స్పురణము సూచి పార్టు డనుబుద్ది( గలంగంగ బెట్టు గిట్టే సం 

గరమున నోర్చియే( బసుల (గమ్మణ( దేరకయున్ననన్ను భూ 

వరు(డు సుహృజ్ఞనంబు( బరివారంబు( జిత్తములందు మెత్తురే 

-వఎరా, 4- 11 

అని బీరములు పలికినాడు. కురువీరులను గెలిచి బొమ్మ పాత్తికలను తెమ్మనగా- 

జనపాలక నందనుండు జయలక్ష్మిం జే 

కొనునబు చీరలు దెచ్చుట 

పనియె యటుసూడు,డెల్ల భంగుల. దెత్తున్‌' 

-విరా., 4-48 

అని దర్చముతో పలికిన ఉత్తరుడు కౌరవ రాజ సెన్యమును కనగనే గరుపారిన మేను, 
తలకు మనము, టీచ్చపడిన చూపునునె తొ టుపడుచు దిగులు సొచ్చి “భీష్మ (దోణ 
కృపాది ధన్వి నిక రాభీలంబును, దుర్యోధన [గీష్మాదిత్య పటు ప్రతాప విసరాక్షీర్ణంబును, 
శ స్తాస్త జాలోష్మనెర చతుర్విధోజ్ఞ్వ్య ల బలాత్యుగంబును అగు ఆ సైన్యమునునేచేర ; 
శక్తుండనే” అని [పశ్చించి 'విరా., 4-52 | - 


203 


“అక ఎతా(స్తుండ బాలు(డంా 

ర్ముక విద్యాపాథమై నిరూఢులయిన యీ 

శకుని జయ[దథ దుర్ముఖ 

విక్తర్ణ కర్ణాది యోధవీరుల కెదురే' 

“ఇట్టగు బటుగక వచ్చితి 

మెట్టాకొ మన భంగి వీరలిందణును గడున్‌ 

బెట్టిదులు మనకు మార్కొను 

నట్టి కొల6దిగాదు భీతి యడరెడు( దోడ్లోన్‌* -విరా., 4-53, 54 
కౌరవసేన జూచి వడకం దొడాంగి రయంబున దేరు మరల్పుము. [పాణములు 
దీపన మున్‌ వినవే బృహన్నలా! అను స్థితికి వచ్చినాడు. బృహన్నల “అంతిపురమున 
అట్టు పలికి ఇట్టు కలంగుట ఒప్పుకాదు' అని చెప్పగా “పసుల దయ్యమెజుయ. 
బడయతుల సంతోషమేల నాకు ననికి జాల నేను :ఏిరా., 4ఉ-59: అని స్థిరముగ 
నిశ్చ యమునకు వచ్చినాడు. 

“'బహువిధంబుల( బగుతుర బరవసమున జ 

నిత్తెణంగునం గలుగు |కందెల్ల నోర్చి 

నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడుగాక 

దవ్వు దవ్వుల నిళ్లున నవ్వరెట్టు' -విరా., 4-62 
అని బృహన్నల పలుకగా - 

“ఒంటి దలపడి కురుసేన నోర్చువాండ 

నే యిదేటికి వెడమాట లిట్టులాడ 

వారు గానక ముందల. దేరుదోలు 

కొని రయంబున( బురి కరుగుటయనీతి' -విరా., 4-64 
అనినాడు. వారు కానకముందే తేరు నడుపు మనుటలో నీతడెంతటి పౌరుషవంతుడో, 
శూరుడో విదితమగుచునే యున్నది. చిత్తవృత్త మొక్కించు చిక్కబట్టుకొను మని 
చెప్పి వివచ్చుడు తేరు పోనీయ నా భూవల్లభ కుమారునకు ఆననము పల్లటిల్లినది. 
మానసము తల్లడిల్లినది. శరములు, శరాసనములు, ఆ రథముపై డిగ్గ విడిచి అతి 
రభసమున ధరణికి లంఘించి శీఘముగ పురి దెసకు పారిపో జొచ్చినాడు. 
పదశతమా[త పలాయిత్తుడైన భూమింజయు నెయిది పట్లుకొను సందర్భమున యం 


204 


~~ 


“వఎెలవెలబాటుచు వెగడెందు. బెదవుల 
తడియాజణ నెంతయు. డల్లడిల్లు 
జల్లన నంగంబు లల్ల నిండ. జమర్చు 
బదములు గరములుగుదియవడడకు 
హృదయంబు తటతట నదరంగ. బెలుకుణు 
దీనదృష్టుల మోము. దేజీిచూచు 
నెలు(గు గద్గదికం దొ(టిల నేడ్చు విడుమని 
(పార్టించు మాటః గీడ్పాటుదోడ 
నిష్కు శతశుద్ద హేమంబు నిర్మలోజ్ఞ్వ 
లాష్ట్ర వెడూర్యములు. దురగాఢ్యరథము( 
గరటి దశకంబు నొక యూరు బురముసాచ్చి 
నపుడ యిచ్చెద నీకను నార్తు. డగుచు” -విరా, 4-80 
అబలాజనము ఎదుట బీరములు పల్కిన ఆ ఉత్తరుని యుద్దరంగమున వెలవెలబారు 
ముఖముతో, వడకుచున్న పదములు కరములతో, దీనదృష్టితో నుండి, గద్గదికముగ 
నేడ్చుచున్న స్థితిలో చూచిన హాస్యము కలుగక మానదు. అంగనాజనము ఎదుట 
బీరములు పలికి, (ప్రతిజ్ఞలు సలిపిన ఉత్తర కుమారు డిట్టు కౌరవసేనను చూచి 
పారిపోవు ఈ సందర్భము హాస్య రసాత్మకము. హృదయము తటతట నదరుట్ర, 
కరములు పదములు గుదియవడకుట, మున్నగునవి భయానక రససంబంధి యగు 
సాత్తికభావము లయినను, సహృదయునిలో హాస్యమే కలుగును. బృహన్నల 
వేషధారి అర్జును డను సంగతి తెలియుట వలన సహృదయుడు ఈ హాస్యరసమును 
ఆస్వాదింప గలుగును. అతడర్జునుడను ఎరుక లేకపోయిన, అన్ని బీరములు పలికిన 
ఉత్తర కుమారుని చూసిన సందర్భమున హాస్యము కలుగక భయానకమే కలుగును. 
కాని ఈసందర మున సహ పదయునికి మొదటినుండీ బ ఎహన్న లపా([త ధారి అర్జునుడను 
అంశము తెలియుటచే ఈ ఘట్టము హాస్యరసమునకే యుదాహరణ మగును కొని, 
భయానకరసమున కుదాహరణము ఎంతమా(తము కాదని నిస్ఫంశయముగ 
చెప్పవచు (ను. 
ఉత్తర గో[గహణ ఘట్టుమును గూర్చి శ్రీ సంగమేశం గారు కొన్ని అంశములను 
చెప్పి యున్నారు - “ ఈజఉత్తర గో[గహణ ఘట్టంలో తిక్కన గారు హాస్యానికి చేసిన 


205 


జాగా ఎంతెనా ఉంది. మొదట ఉత్తరునితోపాటు, బృహన్న ల రూపు చూసి కౌరవ 
బలంలో కలిగిన కలకలమూ, తరువాత అతడు అర్జునుడని అనుమానించినప్పుడు 
పొందిన కలవరమూ, అజ్ఞాతవాసమితి పూర్తి అయిందా! లేదా! అని పడిన సంశయము, 
సంశయవిచ్చేదమై నాక సంబరాలన్నీ అడగిపోయి సర్జుకోవడంలో 'నువ్వ్యంకే నువ్వు' 
అని ఒకరినొకరు నిందించుకొని పొందిన అలకలూ వగెరాలన్నీ సాముదాయకంగా 
నవ్వుగొల్చేవిగానే ఉన్నాయి'.* ఉత్తరుడు శస్తాస్తములు తీయబోవు సందర్భంలో 
“పాదువు ఎరియందట్టి కనుంగొని నిరూపించి “సారథి అని సవ్యసాచిం బిలిచి 
యిట్టనియె” :విరా., 4-117: ఇంత జరిగిన వెనుక ఇతడు బృహన్న లను “సారథీ అని 
బిలుచుటలో గల తెలివితక్కువతనము హాస్యము నొదవించు చున్నది. ఈ 
ఉదాహరణమును మా(తమే గాక వీరు మరికొని ) యుదాహరణములను చూపియున్నారు. 

ఉద్యోగపర్వము నందు రాయబార సందర్భమున కృష్ణ భీమసేనుల 
నంభాషణములలో కొంత హాన్యరనన్ఫూర్తి కలదు. కాని అవి విభావాది 
సామ గీపరిపుష్టములు కావు. 

ఈపర్వము నందు గాంగేయుడు కర్ణునితో జ 

“చిక్కని పోటు మానిసి విసీ వినువారలు నవ్వనేమిగా 

నెక్కుడు మాటలాడెద వహీనపరా[కమశాలి యర్జునుం 

డొక్కండ యార్వురన్‌ మనల నుుగరణంబున గెల్బె నిన్ననే. 

డిక్కడ( బల్కులన్‌ గెలిచె దీవతనిన్‌ మన రాజు కొల్వునన్‌” 

- ఉద్యో. 1-253 

అని పలికిన సందర్భమునను, సంజయు రాయబార సందర్భమున ధర్మజుడు - 

“ఎదిరిం దమ యట్లులకా 

మది( దల(దచిన(6 బొసయధగుయగాక మాకుం గుడుమిం 

ఉదె మీరు (వక్క గొనుడని 

చదు రడిచిన మనసు పొందు చక్క_ంబడునే” -ఉద్యో., 1-312 
అని పలుకుటలోను వికృతభాషణము వలన హాస్యము జనించినది. కుడుమిచ్చి 
(వక్కగొనుట చక్కని తెనుగుజాతీయము. 

శ్రీ సంగమేశం గారు సంజయు రాయబారములోని “తానైన నపుడు 





కె4. _ తెలుగు హాస్యము, పు.81 
: 206 


వ(క్రుండె....బుద్దులు సెప్పన్‌* :1-311:% “పాలీక కౌరవులు దుక్సిలతం ప 
ఉద్యో, 3-329:, “అలు లకు (మింగ జేదెన హాలహలము........ ి :ఉద్యో.,3- 
333: అను పద్యములను హాస్యరసపోషణమునకు ఉదాహరణములుగ చూపిరి. 

ఇప్లు భీష్మపర్యమున “భీష్ముని మాటలకు కోపించి అతడు యుద్దము 
చేసినంత కాలము యుద్దము చేయబోనని (పతిజ్ఞ చేసిన కర్ణుడు ఊరకే యింట్లో 
కూర్చొనలేక మొనల వినోదంబు గనుగొన దలచి యుద్దరంగమునకు రాగా 
(శ్రీ కృష్ణుడు సమీపించి - 

“అమరతటిసీతనూజుపె యలుకథేసి 

యనికి( జొరవబు యట్హైన నతడు సచ్చు 

నంతదాశక( బాండవుల్నకె కొంత సమర 

కేలి వేడుక జలుపుట వోలదొక్కౌా' -భీష్మ్క, 1-163 
ఈ మాటలు విన్న కర్ణుడు లోలోపడ ఏడ్చుకొనినను పెకి నవ్వవలసినదే నటో 

(దోణపర్వమున దుశ్శాసనుడు సాత్యకతో యుద్ధముచేసి పారిపోయిన 
సందర్భమున (దోణుడు దుశ్శాసనుని నిందించిన సందర్భమునను హాస్యము కలదు. 

“అడుకులు దిన్నట్లగునే 

కడుపున గుషాత్తినపుడు గడు(బణుచితినా( 

డఉడలెయిు(గక పాండుసుతుల > 

నుడిగి మడు వలసె నిప్పుడొక సాత్యకిచేన్‌ ” -(దోణ., 4-89 
యుద్దము చేయుట అన్న అటుకులు తిన్నట్లా! అనుటలో లలితహాస్యము కలదు. 
ఇదియు భాషణము వలన కలిగిన హాస్యమే. 

ఈపర్వము నందే కర్ణుడు భీముని అవమానించి 

“తిండిపోత నీకు భండనం బేటికి( 

గడవ( జేరి మనసు కాంక్రదీలు 

నోపుకొలది [మింగి యూరక నీవింటి *: 

కడన యుండుమింక నడిచి పడకి -(దోణ., 4-239 
అని మరియును - 


౩5. తెలుగు హాస్యము, పుటలు 77,78 


207 


“వనమున ఫలమూలంబులు 

దిని మునివె యుండణాక ధీరోద్ధతిమై 

ననినేయ నీకు వచ్చునె 

చనుమచటికి నుడిగి మడిగి శాంతుండపోలెన్‌ -|దోణ., 4-241 
అట్లు నీ యొడలుండదేని - 

“చేయలతిం గని సమరము 

జేయుము ననుబోటీ తోడడజౌెనయకు నరనా 

రాయణులు వారి యచటికి. 

బోయెదవే( బోయి (బతుకుపాంక ముడుగుమీ" -|దోణ.,4-243 
అనురీతిని పలికిన నీచోక్తులలోను హాస్యము కొంత స్పురించుచున్నది. 

శ ంగారాత్‌ హా హాస్‌ - శ ఎంగారము నుండీ హాస్యము జనించెను అనుదానికీ 
కూడ తిక్కనార్యుని భారతమున ఉదాహరణము గలదు. సుదేస్ల మందిరంబున 
కరుగుచు నంతరంగంబున - 

“చయ్యన నేగి యంబుజ విశాలవిలోచన గాంచి |పితిమై 

నయ్యెడ నేకతంబ హృదయం బలరం దగ బల్కి యొక్క_మై 

నియ్యకొనంగంజేసి యెలయించెద నిక్కకు6దార్చి నేర్పునన్‌ 

శయ్యకు. దెచ్చెదంగుసుమ సాయకుపూనికి నే(డ తీర్చెదన్‌” 

-విరా, ఆ. ప.245 
అని భావించినవాడె అటకు వెడలిన సందర్భమున నాతడు చేసిన చేష్టలు 
హాస్యరసాస్ప దములు. 

“ఎవ్వరితోనెన నెలులౌత్తి యొక్కీంత 

పనిలేని వెంగలి పలుకు వలుకు 
మట్టియ లొండొంటి బిట్టుదాశకగ నేల 
నం దంద మునిగాళ్త నప్పుళించు. 
గడు వికారంబుగా నెడలెల్ల విజణుచుచు 
మలటి రిత్తకు రిత్త సెల నవ్వు! 
దాళంబుగాః గరతలమున. బెలుచగం 
బంబు (వేయుచు వెడపాటవాడు 


208 


మలయు నంతంత. జేరువ6 బొలయు నింతి 
దన్ను(జూడమి కెంతయు( దలడిలు 
౧ ౧ 

నిక్కడక్కడ( బడు(దగు లినుమడీంప( 

జూచునిత్తని$( బొరింబొరి( గీచకుండు' - విరా. ఆ.2, ప.250 
ఈ పద్యము నందలి కీచకుని వికృతి చేష్టలు హాస్యమును కలిగించు చున్నవి. 
శృంగారపదములగు చేష్టలగుట వలన ఈ సందర్భము “శ ంగారాత్‌ హి హాస అను 
ఆలంకారికోక్తి తగిన విధముగా నున్నది. కీచక (పవృత్తమగు శృంగారము నుండియే 
యీ హాస్యము పుట్టినదని చెప్పవచ్చును. 

పె పరిశీలనము వలన శ్రీ, ఆంధ శేషగిరి రావు గారు భావించినట్టుగ తిక్కన 
హాస్యరసమును చిన్నచూపు చూడలేదని విదిత మగుచున్నది. ఆతడు హాస్య 
రసమును విభావాది సామ గీపరిపుష్టము చేయకున్నను అవకాశ మున్నంతవరకు 


హాస్యరసమును పోషించి, దీనికి తన భారతభాగమున సముచితస్టానమును కల్పి ంచెననియే 
సుస్పష్టమగుచున్నది. 


209 


7వ ప్రకరణము 


కరుణరసము = తిక్కనభారతము 


కరుణరసము ః 


నవరసములలో కరుణము మూడవది. కరుణము వయోలింగా[శమ భేదముల 
కతీతమై సర్వమానవ సామాన్యమె నది. “క్రౌంచంద్వంద్వ వియోగోళ్త శోక 
క్లోకత్వమాగతః” అనుటలో మహర్షియగు వాల్మీకిని కదిల్చి (పృపథమ క్షకమునకు 
కారణభూత మయిన కరుణమును, ఇదొక్క_కేరస మన “ఏకోరసః కరుణఏవ' 
అనుచుభవభూతి (ప్రశంసించినాడు. “ఆ(ర్రమగు మనస్సు చిత్తదుతి వశమున నిచట 
మిక్కుటముగ కన్చించు కరుణరసమున మాధుర్యము కలదని యానందవర్దనాదు 
లనిరి. మానవునకు తన పరిసరములతో గల _వెలక్షణ్యము, సంఘర్షణ అనువాని 
నుండి బయలుదేరినది కరుణరస పరిపోషకమగు విషాదము. జీవితములో కన్సడు 
నంఫుర్షణయే విషాదరూపమున కరుణములో కన్సించుటచేత భయ 
విస్మయోత్సాహములీ (ప్రతీతి యందు గలవు. అందచే “పాపనం వచనామృతం 
కరుణాద్భుత రసం కించి దుపనిబద్దం' అని భవభూతి పలికినాడు అని శ్రీ 
పోతుకూచి సుబహ్మణ్య శాస్తి గారి వ్యాసమున చెప్పబడినది. 

కరుణము కోకస్టాయికము. యమదెవతము. కపోతవర్గము. హృదయ (ద్రవీకరణ 
మొనర్చు శక్తి కరుణమునకున్నట్లు ఇతర రసములకు లేదనుట కాదనరాని సత్యము. 
శృంగారమున కున్న వ్యాప్తి దీనికి లేదని కొందరు విమర్శకుల అభిప్రాయము. అది 
కొంతవరకు సత్యము కావచ్చును. ఎందువల ననగా సామాజికుడు శృంగారరసమును 





1. “కరుణరసము' - భారతి, 1954 డిసెంబరు, సంపుటము 31, సంచిక 21, పు.507 


ఆన్వాదించుటకు గాస్కి కవి దానిని పోషించుటకు గాని ఎక్కుడు (శమపడవలసిన 
యవసరము లేదు. సంస్కారవంతమగు చేతసు ఎను ఆవశ్యకము గాదు :ఉదాత్త 
సభ్యశృంగారము దీనికి అపవాదము: “కారుణ్యం భవభూతి రేవ తనుతే' అని భవభూతి 
వంటి మహాకవులు ఏ ఒకరిద్దరో మెప్పువడసి యున్నను, చాలమంది కవులు 
కరుణమును చ్వితింప లేకపోవుటచే కరుణరస చితణము అంత సామాన్యమైన 
విషయము కాదనవచ్చును. “ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే' అను లోకోక్తి 
యాధారముగ భవభూతి యొక్క వీర, శృంగార రస (ప్రధాన కావ్యముల కంకె ఉత్తర 
రామచరితకే (ప్రాముఖ్యము కలదని చెప్పవచ్చును. 

శ్రీ కాశీభట్ట వారి అభి పాయానుసారము మానవుని జీవితమున గల నాలుగు 
అవస్థల లో బాల్య వార్థక్యావస్థలందు శృంగారమునకు |పమేయము లేదు. మరియు 
యమ నియమాది సాధనసంపత్తి కలిగి, లౌకికజీవితము నుండి వెరాగ్యము నొందిన 
వాల్మీక్యాది మహర్షులకు కూడ నిట్టి దానియందు మనసు వర్తింపదు. కాని 
కరుణమునకు అట్టి విఘాతము లేవియును తేవు. బాల వ యౌవన కౌమార వార్టక్యము 
అను నాలుగు అవస్థలందును కరుణమునకు (ప్రచారము కలదు.*కావున కరుణమునకు 
సర్వోత్కృష్ట (ప్రాధాన్యము కలదనవచ్చును. 

కరుణరసోత్పత్తికి మన యాలంకారికులు తమ తమ (గ్రంథములలో వివిధ 
కారణములను పేర్కూనుచు పలువిధములుగ నిర్వచించి యున్నారు. దాని 
నిర్వచనముతోపాటు త దసమునకు గల విభావానుభావ సాత్త్విక వ్యభిచారి భావములను 
కూడ నిరూపించిరి. మరియు తదభినయమున చూపవలసిన లక్షణములను కూడ 
చెప్పి యున్నారు. వానిని [క్రమమున పరిశీలించిన కరుణరస స్వరూపము విదితము 
కాగలదు. 

భరతుడు నాట్యుశా స్తమున ఇష్టజనుల వధను చూచుట వలన కాని, అనిష్టములెన 
వాక్యములను వినుట వలన కాని, అట్టివియే ఆగు ఇతర భావవిశేషముల వలన కాని 
కరుణరసము సంభవించునని చెప్పి నాడు. దీనికి స్థాయి శోకము. ఇది శాసము, క్లేశము, 
ఇష్టనాశము, వియోగము, వెభవనాశము, వధ, బంధనము, విప్లవము, వినాశము, 
దుఃఖ|పాప్తి, మున్నగు విభావముల వలన పుట్టును. అ(పపాతము, విలాపము, 


2. కరుణరసము - ఆం|ధ.సా.ప., సంపుటి 15, నంచిక ర, 6 
211 


ముఖశోషణము, వెవర్ష్యము, అంగృశెధిల్యము, దిర్సనిశ్వాసము, స్మృతిలోపము, మున్నగు 
అనుభావములచే అభినయింప బడును. నిర్వేదము, గ్లాని, చింత, బొత్సుక్యము, 
ఆవేగము, (భమ, మోహము, (శమ, భయము, విషాదము, దెన్యము, వ్యాధి, జడత, 
ఉన్మాదము, తాసము, అపస్మారము, ఆలస్యము, స్తంభము, కంపము, అ(శ్రువు, 
వివర్ణత, స ;రభేదాదులు దీనికి సంచారులు. గట్టిగా ఏడ్చుట, మూర్చాదుల నొందుట, 
పరిదేవనము చేయుట, విలపించుట, ఆయాసపడుట, గుండెలు బాదుకొనుట, 
అనెడు అనుభావములచే అభినయింప బడును. దీనికి సంబంధించిన ఆర్యలు కొన్ని 
గలవు. 

“ఇష్టజనస్య వినాశాత్‌ శాపాత్తేశాచ్చ బంధనాద్య్యసనాత్‌ 

ఏతెరర్ణ విశేష కరుణాఖ్య రస సృముద వతి” 

“ఇష్టవధ దర్శనాద్వా వి పఏియవచనా సం! శవాద్యాపి 

ఏభిర్భావ విశేష కరుణరసోనామ సంభవతి” 

“సస్వన రుదితెః మోహాగమై శృ పరిదేవితె ర్విలపితెశ్చ 

అభినేయః కరుణరసో దేహాయాసాభి ఘాతెశ్చ" 

భరతుని తర్వాత వ్మికమ (పథమ శతాబ్దికి చెందిన (గ్రంథ మగు జైనాగమ 
“అనుయోగాధ్యరి సూతమునుబట్లి కరుణరన స్వరూప మిట్టున్నదని - 
(పియవియోగము, బంధనము, [ప్రాణదండన, రోగము, ప్కుతాది మరణములు, 
శతువు నుండి కలుగు భయము, మున్నగు కారణముల నుండి కరుణరస ముత్సన్న 
మగుచున్నదని, శోకము, విలపించుట, ఉదాసీనత దాని చిహ్నము అని డా! నండూరి 
రాధాకృష్ణ గారి సిద్దాంత వ్యాసమున చెప్పబడి యున్నది.“ 

సరస్వతీ కంఠాభరణ కర్త యగు భోజుని మతమున ఏరసము వలన మూర్చ, 
విలాపము, మనసునకు మృత్యుముఖముగ (ప్రేరణము కలుగునో అది కరుణరస 
మనబడును. 

“మూర్చావిలాసా కురుతే సాహసే మనః 

కరోతి చిత్తం దుఃఖేన యోఒసౌ కరుణ ఉచ్యతే” 





3. నాట్యశాస్తము, అ.6, క్లో!లు 60-62 టట 
4. కరుణరసము - ఆం|ధవాజ్మయము' | 
5. నరన గతీ కంఠాభరణము, 5వ పరిచే ప్రదము 


212 


సాహి త్య దర్పణమున ఇట్లు చెప్పబడి యున్నది. ఇష్టనాశ అనిష్దాప్తుల వలన 
కరుణ ముత్సన్న మగును. ఇది కపోతవర్ణము. యమదెవతము. శోకస్థాయికము. 
శోచ్య మాలంబనము. దాహాదులు ఉద్దీపనములు. దెవనింద, భూపతనాక్రందనాదులు 
అనుభావములు. వెవర్హ్య ఉచ్చ్వాస నిశ్వాస, స్తంభ, (పలాప, నిర్వేద, మోహ, 
అపస్మార, వ్యాధి, గ్లాని, స్మృతి, (శమ, విషాద, జడత, ఉన్మాద, చింతాదులు 
వ్యభిచారులు." 

కావా గనుశాసన, దశరూపక, నాలు దర ల, రసగంగాధర, రస్తార్షవ సుధాకరము లు 
కరుణరస విభావాది సామ[గి విషయమున చెప్పిన అంశము లన్నియు నాట్యశాస్త్ర, 
సాహి త్యదర్పణ అక్షణములలో గతార్హము లగుచున్నవి. ఆంధ లాక్షణికులును ఈ 
కరుణరస విషయమున సం్బృతాలంకారికుల యభి[పాయములతో నేకీభవించిరి. 

పెన్‌ చెప్పబడిన యాలంకారికుల నిర్వచనముల నన్నింటిని పరిశీలించిన 
కరుణరస స్థాయి యగు శోకము కల్లుటకు గల కారణములు తేటతెల్లము లగును. 
ఇష్టనాశ అనిష్టాప్తుల వలననో, పుతాది మరణ వియోగాదుల వలననో కలుగు చిత్త 
.వైెక్లబ్యము శోక మయి, అది కరుణరసముగ పరిణతి నొందునని చెప్పవచ్చును. 

భరతుడు నాలుగు రసములనే మూలస్థానీయములుగ చెప్పుచు రౌద్రరస 
క్రియాఫలితమే కరుణ మని, ర్యౌదము నుండి కరుణము జనించినది రౌ దాత్తు 
కరుణోరసః :నాట్యశా., 6-39: అని చెప్పయున్నాడు. శతు కృతాపరాధాదుల 
వలన కలుగు [కోధము రౌ(దమునకు స్థాయి. ఆ (క్రోధము [క్రియాగత మయినచో 
కరుణరస స్థాయి అగు శోకము సిద్ధించును. కావుననే కరుణ రసోత్పత్తికి. వధ, 
బంధనము, ఇత్యాదులు కారణము లుగ చెప్ప బడినవి. ఇవన్నియు రౌ(దకర్మ ఫలములే. 
తపస్విజనులకు అపరాధము గావించుట అనగా ధర్మగ్గాని అని భావము. వీరికి 
అపరాధము చేయుట వలన కలుగు కోపముచే శాపము కలుగును. వధ, బంధనాదులు 
(ప్రభువులకు చేయు అపరాధము వలన కలుగు నట్టివి. ధనభంశము, విభవనాశము, 
ఇష్టనాశము, అనిష్టాప్తి, ఇత్యాదులు సాంఘకవిషయము లనేకములపై ఆధారపడి 
యుండును. ఈ రీతిగా మానవ జీవితమునకు సంబంధించిన ధార్మిక, రాజకీయ 
,సాంభఘుక రంగములిం దేదెనను కోకమునకు bేతుభూతము కావచు ను. ధనంజయుని 





6. సాహా త్యదర్ప ణము, 3-222-25 కో 


213 


మతము ననుసరించి సామాజికుని చిత్తదశల లో విక్లేపము అను దశ యందు రౌద్ర 
ముత్పన్నమై దానినుండి కరుణము జనించినది. శారదాతనయుని కథనము 
ననుసరించి దక్షాధ్యర ధ్వంస సమయమున దేవత లందరు వికలాంగులుగ చేయబడుటను 
చూచినప్పుడు పార్వతీదేవి సఖుల యందు కరుణ ముత్పన్నమై నది. కావుననే ఇది 
రౌదము నుండి జనించెనని చెప్పబడినది.” అగ్నిపురాణ, శృంగార (ప్రకాశికులు 
చూపిన (ప్రక్రియలు విలక్షణము లని, అవి అహంకారము (680) నుండి వీని పుట్టుకను 
చెప్పిన వని, ఇది అధునాతన మనోవిజ్ఞాన శాస్త్య్వపసంగములను పోలియున్నదని డా! 
| నండూరి రాధాకృష్ణ గారు వివరించి యున్నారు. ర్ట 

'గుణజ్ఞు డగు వెద్యశిఖామణి కటువులగు వస్తువులను కూడ (దాక్ష రసాదులలో 
కలిపి పానక మొనర్చి రుచ్యమానమగు రసాయనముగ మార్చి, భౌతిక దేహసంపద 
సంఘటింప చేయునటుల రసజ్ఞాడగు కవివరేణ్యుడు దుర్చరములగు వియోగములను 
కూడ చక్కని భావములతో చేర్చి మనోహరమగు కావ్యముగ మార్చి, యాత్మానంద 
భాగ్యమును సమకూర్చు చున్నాడు. సర్వమానవ మానస లోహములను కరిగించి 
యానందరూపములుగ పోతపోయుటలో ఈ రసమునకు గల దీప్తి యితర 
రసములం దంతగా కానరాదు” అనియు “ ఈ కరుణ రస వాహిని మహోన్నత కవితా 
ఘన గిరి తటమున జనించి వ్యంగ్య భంగీ తరంగ విలసితములె తమ్మా(శయించు వారి 
నానందరత్నాకరమున చేర్చు నవరస తరంగిణులలో దైర్య, వెశాల్య, గాంభీర్య, 
మాధుర్యాదుల యం దసమానమై వెలయుచున్నది. మానవ మానస శకేదారము లను 
ఘన భావ సస్య సంపదల ఫలింపచేయు సారమీ శెవలినీ పయఃపూరమున కున్నట్లు 
ఇతర రస జలౌఘమునకు లేదు. బాలుడు మొదలు వ ఎద్దుడు వరకును గల 
మనుష్యసమూహ మొక్క పెట్టున తనయందు అయమై సుఖపారవశ్య మొందునటుల 
చేయుటలో నీ కరుణరస మెల్ల రసములలో న్మగస్థానమలంకరించి యున్నదిో 
అనియును శ్రీ, కాశీభట్టు సుబ్బయ్యశాస్తి గారి అభి పాయము. 

ఈ కరుణరసమును “కరుణము” అను పదముచేతనే వ్యవహరింప వలెను. 
కరుణ - కరుణము ఒకటే యని కొందరు (భాంతి పడుదురు. కరుణము 
రసవాచకము. ఆకారాంత పుంలింగము. కరుణ దయావాచకము. ఆకారాంత స్తీలింగము. 


7: భావ(ప్రకాశము, తవ అధికారము, పుటలు 57, 58 


8. కరుణరసము - ఆం ధవాజ్మయము 
9. “కరుణరసము” - ఆం(ధ్రసాహి త్య పరిషత్స (తిక సంపుటము 15, సంచిక 5,6 


214 


ఇతర రసములతో సంబంధము 


కరుణమునకు వి(పలంభమునకు, కరుణమునకు రౌదమునకు సంబంధము 
గలదు. విప్రలంభము కూడ ఎడబాటు వలన సంభవించుటచే కరుణమునకు దానితో 
సంబంధము కలిగినది. కాని ఈ 'రెంటికిని భేదము కలదు. సాపేక్షాభావ మున్నచో 
విపలంభ మనియు, నిరపేక్షాభావ మున్నచో కరుణ మనియు సిద్దాంతము. 
శోకన్తాయికము కరుణము. రతిస్థాయికము విపలంభము. వ్నిపలంభమున కల్లిన 
శోకమున మరల కలయికతో నంత మగును. కాని కరుణమున కల్గిన దానికట్టి పరిణతి 
యుండదు. [ప్రేయసి (పయులలో నొకరికి మరణము సంభవించిన కరుణ మగును. 
విపలంభమున మరణము ఉండదు. దీనిని కరుణ విపలంభ మని కొందరు 
వ్యవహరించిరి. మరణించి తిరిగి జీవించిన కరుణ విపలంభము. మరణించినచో 
కరుణము. ఈ కరుణ వి పలంభ పదమును కొందరు విమర్శకులు అంగీకరింపలేదు. 
వేదాల తిరువేంగళాచార్యులు, సన్నిధానము వారు ఈ వాదమును పరాస్తము చేసిరి. 
అభినవగుప్పున కిది అంగీకారమై నట్టు తోచదు. ధ్వన్యాలోకమునను చెప్పబడలేదు. 
రసగంగాధర కర్తయు దీని నంగీకరించినట్లు చెప్ప లేదు. 

ఇక రౌదరసముతో దీనికి జన్వజనక సంబంధమే గలదు. కరుణము 
శాంతముగ పరిణమించుట లోకవిదిత మగు విషయము కావున దీనికి శాంతము 
తోడను సంబంధము గలదు. లోకములో పరమ (సశాంతస్థితి నొందిన మహనీయుల 
జీవితములను పరిశీలించిన ఈ విషయము తేటతెల్లమగును. అది లౌకికము గాని, 
అలౌకికము గాని శోకము వలన్క లౌకిక విషయములపె నిర్లిప్తత ఏర్పడి, మనస్సు 
భగవదున్ముఖము అగును. ఆతని ఆధ్యాత్మికద ఎప్టీిమేల్కొనును. అతడు శాంతుడగును. 
కనుక శాంతమునకు కరుణము రాచబాట వేయుచున్నది. శాంతమునకు ఏవంవిధమగు 
సన్నిహి త సంబంధము కరుణముతో నున్నట్లు మరి ఏయితర రసములతోను లేదు. 
(పేయోవాత్సల్యములను (ప్రత్యేక రసములుగ పలువురు అంగీకరింపలేదు కాని ఈ 
భావములతో కూడ కరుణమునకు సంబంధము కాననగును. వాత సల్యమునకు 
భంగము కలిగిన కరుణము (ప్రవేశించును. ఇది కరుణమునకు ముందు దశ. ఈ 
వాత్సల్యమునకు స్థాయిత్వ మిచ్చునట్టి సైర్యములేదు కావున దీనిని పోషించి 





10. ఈ విషయము శ ్రంగారరసి (పకరణమున చర్చింప బడినది 


215 


రసముగ నిరూపించిన కావ్యమును వాజ్మయమున కానరాదు. వాత ఎ ల్యముతో 
కరుణమున కెట్టి సంబంధము గలదో (పేయము తోడను అట్టి సంబంధమే 
కరుణమునకు గలదు. ఈ (పేయస్సు కూడ రసపుష్టి నందుకొను పర్యంతము 
నిలుచు స్టెర్యము గలది కాదు. హృదయ దవీకరణ విషయమున ఈ కరుణమునకు 
భక్తీభావముతోడను సంబంధము కలదు. కరుణమునకు అన్యరసములతో గల 
సంబంధమును గూర్చి డా॥నండూరి రాధాకృష్ణగారు తమ సిద్దాంత వ్యాసమున 
మరింత విపులముగ చర్చించి యున్నారు." 
కరుణరస భేదములు ః 

భరతుని నాట్యుశా[స్తమున - 

“ధర్మోప ఘాతజశ్చెవ తథార్జాాచయోదృవః 

తథాశోక కృత్తశ్చెవ కరుణాస్తి విధఃస్మృతః”* అని కలదు. 
ధర్మనాశనముచే జనించునది, అర్థనాశనముచే జనించునది, శోకముచే జనించునది 
అనెడి అనెడి భేదములచే కరుణము (తివిధములు. శారదాతనయుడు, భానుదత్తుడు, 
మున్నగువారు కూడ ఇట్లే భేదపరిగణన మొనర్చినారు. భావ పకాశికాకారునిది 
భరతుని మార్గముల ననుసరించియే యున్నది. కాని రస తరంగిణీకారుడు మా| తము 
రసా! శ్రయము లగు ఆలంబనములను ద ఎష్టిలో నిడికొ ని యీ పరిగణన మొనర్చినాడు. 

భావ(ప్రకాశికాకారుడు కాయిక్క వాచిక మానసిక భేదమున నిది మూడు 
తెరగులని చెప్పియుండెను. భరతుడు వాచికాంగిక సాత్త్విక ఆహార్య భేదముచే 
అభినయమును నాలుగు విధములుగ చెప్పియుండుటచే, శారదాతనయుడు చెప్పిన 
వాచిక, కాయికములు రెండును అభినయము లోనివే. మానసిక మని అతడు చెప్పినది 
భరతుడు చెప్పిన సాత్తికములోని భాగ మగును. కావున ఇవి అనుభావములే కాని 
కరుణరస భేదములు కావని చెప్పవచ్చును. రసతరంగిణీకారుడు స్వపరనిష్టముచే 
కరుణమును రెండువిధములుగ పేర్కొనెను. స యముగా నాశయు డైన వ్యక్తియే 
తనకు గల్లిన కష్టముల వలన శోకమును పొందిన స నిష్ట్ణము. అట్టుగాక వేరొక వ్యక్తీ 
ఆలంబన మయి వానికి కల్గిన బాధ వలన ఆ|శయుడు శోకమును పొందినచో అది 
పరనిష్టము. విభావము లందలి భేదములను చెప్పుచు ఇట్టి విభజనమును పేర్కొనినాడు 
SS తున TEBE టు ల ల BD 


11. కరుణరసము - ఆం| ధవాజ్మయము 
12. ఆ.6, కో 78 


216 


సింగభూపాలుడు. రసానుభవము స్వనిష్ట పరనిష్ట భేదము వలన మారునది కాదు 
కావున ఈ విభజనమును కరుణరస భేదములను విశేషించి చూపునది కాదేమో 
యనిపించును. 

హిందీ సాహి త్యకారులలో 'దేవ్‌” తన 'కావ్యరసాయనముి'న కరుణము, 
అతికరుణము, మహాకరుణము, అఘుకరుణము, సుఖకరుణము అని ఐదు విధములుగ 
పేర్కొనె ననియు, (వజావాసీలాల్‌ ఇష్టజన్యము, స్మృతానిష్టజన్యము, (శ్రతానిష్టజన్యము 
అతి (తివిధములుగ విభజించె ననియు, రసనిష్పత్తిని దృష్టనందిడుకొని కాని 
సామాజికుని దృష్టనం దిడుకొని కాని రసవిభేదములను చెప్పుట అంత సంగతముగా 
లేదనియు, కావున కరుణరసమునకు (పత్యేకముగ పేర్కొనదగు రసభేదములు 
లేవనియు డా! నండూరి రాధాకృష్ణగా రభిపాయపడిరి."* వీరి అభి పాయము 
సమంజసముగానే ఉన్నట్లు తోచుచున్నది. 








1౨. రస్తార్హ్షవసుధాకరము- రసికోల్తాసము, బులును వారి వ్యాఖ్యః, పుటలు 492-99 
14. కరుణరనము - ఆం(ధవాజ్మయము 


217 


భారతము = కరుణము 8 


ఇక కరుణము తిక్కన గారి భారతభాగమున ఏవిధముగ పోషింపబడినదో 
పర్వాను.కమముగా అనగా భారత కథా[క్రమము నందలి కరుణరస ఘట్టములను, 
వానితోపాటు అందలి యుపాఖ్యానములలోని కరుణరస ఘట్టుములను పరిశీలించిన 
విదితము కాగలదు. 

శృంగార హాస్యములను కొలదితావు లందు మాత్రమే పోసించినవాడును, 
బీభత్సాది యుద్దత రసములను యుద్దపంచకమున అధికముగా పోసించినవాడును, 
అగు తిక్కన హృదయ।దవీకరణకక్తి అధికముగా గల ఈ కరుణమును మాతము 
విరాటము మొదలుకొని మహా(ప్రస్టానాంతము వరకు అనగా ఆద్యంతమును పోషీంచినాడు. 

విరాటపర్వమున పాండవులు అజ్ఞాతవాస కాలమున తమ తమ వృత్తులను 
న్నిరయించుకొనుటకు ముందు “భూసురోత్తములు దమ్ముం బరివేష్టించియుండ. 
దారనుష్టింపం బూనిన పని వారల కెరింగింప దలంచి” సవినయముగ కరములు 
మొగిచి మాట్లాడుచు - 

పూ మాకజ్ఞాత 

వాసంబు సలుపంగవలయు నిందు; 
ధార్తర్మామ్టలు సూతతనయ సౌబలులును 
జెణుపనవేతురు చిన్నసన్న 

యెటేగిరేని( జాల నెగ్గువాటేబ్ల న 

ట్లగుట మమ్ము నింక నతిరహస్య 

వృత్తిమై నిరస్తవిఘ్నులరె చరి 

యింపుడని యను గహి ంకఏవలయుే 
అని చెప్పిరి. ఈ సమయమున ధర్మనందనుడు “విషణ్ణహ ఎదయుడై" డగ్గుత్తికవె ట్టి” 
దుఃఖపరవశు డగు సందర్భమున కొంత కరుణరసస్ఫూర్తి కలదు. ఇది శ్లేశము, 
.వెభవనాశము వలన కలిగినది. ఇట స్వరభేదము, విషాదము అనునవి అనుభావములు. 

పాండవులు తమ తమ వృత్తులను న్యిర్ణయించుకొను సమయమున ధర్మజుడు 
తానేరీతిగ నుండునది చెపి న పిదప '“అనిలతనయు నిరీక్షించి తత్కాలజనితంబయిన 





15. భారతము, విరా 1-46,47 


218 


కో దంబునం దొర సమకట్టు బాపష్పజలంబులు మగుడ నింకించుచు నిట్టూర్పు 
అడంచి.... :ఃవిరాా 1-73 వ.ః అను సందర్భమునను అశుపాతాదులచే కొంత 
కరుణరస స్ఫూర్తిని గావించినాడు తిక్కనార్యుడు. 

'కీచకుని సదనమునకు జను |దౌపది చారువిలోచన. ఆర్తమూర్తి. కీచకుడు 
పలికిన పలుకులు మరియు ఆతని వర్తన మామెకు స్పురించినది. “పీడుగుపడినవాని, 
గొఅువిం జూడన తెలుంగుని సుదేష్ట నియోగించిన యేతదనుచిత వ్యాపారమునకు 
నిర్వేదమును చెందినది. అ(శువూర్ణ్లవదనయె తొ।[టుపాటు చెందినది. 
విషాదభావముచేత మోము వెల్లవోయినది. భయవశమున మేను కంపించినది. 
స్వేదిల మయినది. దుఃఖిత మయినది. సంకటస్టితి యందు నిశ్చేష్టత నొంది 
జీవస్థానము బాధాపూర్ణ్ల మయినది. ఇట్టే మహాషత్‌ స్థితిని నివారించుటకు తనకు శక్తి 
లేకపోయినది. అట్టి యశక్తస్టితి యందు బయలు దేరినది. భవితవ్యము పరమ 
దుఃఖకారణము. తన్మహాపత్కారణ నివారణ సమర్థము హరిస్మరణమే యని తలపోసి 
మనఃపుండరీకమున పుండరీకాక్టుని నిక్లేపించుకొని ముందుకు సాగినది. ఇక్కడ 
తిక్కన [ద్రౌపదీ దెన్యమును పరమ కరుణరసభరితముగ చితించెను* అని డా! 
రంగారావు గారి అభి పాయము. ఇట కేవలము కరుణము మా(తమే గాక భయానకము 
కూడ కొంత చోటుచేసికొన్నది. 

“అలమట బొందు మాయవిధి యాయని దెవము దూలు నిత్తణేం 

గల రొకొ నాకు దిక్కును మొగంబున న్మశులు వెల్లి గొల్ఫు( దె 

(టిలయబుడు జల్లనం జెదరు డెందము గూడంగందెచ్చి ననులే 

వలమున ముట్లు నెవ్వరికి వచ్చు ననుం గలంయున్‌ వెనుంబడున్‌* 

-విరా., అ.2, ప.104 
అనుచోట దైన్యము, (తాసము, అ(శువు, ఇత్యాది భావములచే కరుణరసస్పూర్తి 
కలుగుచున్నను 'దెన్యంబు తలపో(త దలకొన్న. జౌలువ కా ననమున వెల్లదనంబు 
గదిరె భయరస వేగంబు పెకొని ముట్టిన...." :విరా., 2-106: అనుచోట కంపము, 
_వెవర్ష్యము, ఇత్యాది అనుభావముల వలనను సే దము, శంక, దైన్యము, |తాసము, 
తొ(టుపాటు, ఇత్యాది వ్యభిచారి భావములు వలనను భయానకము సు ఎరించుచున్నది. | 


i aN el ct 
16. Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 
17. ఈవిషయము “భయానక రసి (పకరణమున వివరింప బడినది. 


219 


(దౌపది సింహబలునిచే భంగపాటు నొందిన సందర్భమున - 

“ఎలదీ(గ గప్పిన లలితపరాగంబు 

[క్రియ మేన మేదినిరేణువొప్ప 
జంపకంబున నవసారభం బెసగెడు 

కరణీ నాసిక వేండిగాడ్పు నిగుడ. 
దోయజదళముల తుంది మంచు దొరణొడు 

గతి గన్నుగవ న శుకణము లురుల 
నిందు బింబము మీది కందు చందంబున. 

గురులు నెమ్మొగమున నెరసి యుండ 

సర్వజనవంద్య యైన పాంచాలి సింహ 

బలునిచే నివ్విధంబున భంగపాటు 

దనకువచ్చిన నంతయు .దన్యమొంది 

యవ్విరాటుని సభంజేర నరిగి నిలిచి 
ఇట వేడిగాడ్పు నిగుడు నాసికను, అశు కణము లురలు కన్నుగవను, నెమ్మొగమున 
నెరసిన కురులను వర్ణించి దౌపది దెన్యస్వరూపమును కన్ను లెదుట పెట్టినాడు 
తిక్కనార్యుడు. 

(దౌపది తన యవమానమును, తన దుఃఖకారణమును, భీమునకు చెప్పినది. 
అట్టి సమయమున ధర్మజుని, వాని తమ్ములను, వారిశౌర్యాదులను తలచి “ఎట్టివారి 
కెట్టే దశను సం ప్రాప్తింప చేసినాడో కదా! విధాత అని చింతించుచు ఒక్కొక్కరిని 
గూర్చి పలికినది. భూరిప్రతాప మహాప్రతీప దూరవిఘటిత గర్వాంధకార వెరి 
వీరకోటీమణి ఘృతి వేష్టితాం[ఘితలు డగు ధర్మజుడు ఒకని కాశిత్తుడె వెడకూడు 
చీరవెట్టగ నిల్చుట చూచిన ఆమె మనసు వికల మగుచున్నదట. బక హి డింబాద్యసురుల 
నుద|గంబగురీతిని సంహరించిన చేతులు వంట కట్టియలను విరుచుచుండ నామె 
శోకపరవశ యగుచున్నదట. పరా[కమమున సర్వ దేవాధిపతియై న ఇందుని 
జయించి, కూర్మి పేర్మిని వాని యర్థాసనమును పొంది, ఇం|దియని(గహంబునం జేసి 
తానయై వచి న యూర ని కాదని శౌర్య వెభవ శౌచములకు నెల్లవె పాగడ్త లందిన 


మానధను డగు అర్జునుడు పేడిరూపమును దాల్చి సుందరులకు వాట గరపువిధము 


తతత 
18. విరా ఆ.2, ప. 138 


220 


అతిదీసముగా నున్నదట. దానిని జూచి ఈమె పుర పురం బొక్కుచురడునట. 
సరసవర్తనమునను, రణరంగ మందును, వితరణకేళి యందును పేర్యడసీన నకులుడు 
నే డొరులకు నశ్వశిక్షకుడు కాగా అతని దుస్థితిని గాంచి అనుదినము కన్నీరు 
డీంచుచున్నదట. అతి సుకుమారుడు, దానశీలి, నిగర్వి అయిన సహదేవుడు 
గోపాలవృత్తి యందుండి అడవులందు [గుమ్మరుచుండ చూచిన పగవార్షికెన మనము 
(కుంగునట. ఇట్టు వారందరి గురించి చెప్పు తుదకు తనను గూర్చి కూడ 
చెప్పికొనినది. కుంతీదేవికి కోడలినె, (పాణ్యపదులగు భర్తలను పొంది, వారి (పేమ 
.వడసి, రూప గుణ వికమంబులు గల కొడుకులను గని, రూఢికెక్కి రాజసూయ 
యాగమున రాజన్యమాన్య (పియాంగన లందెల్ల పొగడ్త గనిన తాను నేడు 
నీచతరపచారమును పూని యుదర పోషణకె పరుల పంచ చేరవలసి వచ్చినదని 
చెప్పినది. అంతటితో నూరుకొనక పని కంపుపె గాని పనిసేయ నెరుంగనని, 
చందనాదులను పల్టుపురాణులకు రాయుట వలనను, ఆ సుదేష్ల కనుసన్నలలో 
పనులు గొని చేయుట వలనను, [కొత్తలగు కలపంబులను కూర్చుట వలనను 
మున్నటులున్న పాణితలంబులు నేడు పలు కాయలు కాచిన వని చెప్పి “చూచితే” 
అని బేలయై కన్నుల వెంబడి నీరు కాలువలు. కట్టు తన మోమును అతని వక్షమున 
చేర్చి ఏడ్చినది. 1 అంతటితో నాగక- 
జవాని(దెగ జూడవెతేని వాయుప్వుత 

నీవు గనుగొన నుర్తినెన నీర్గనెన 

నగ్నినెన విషంబుననెన నేను 

వేను దొణుగుదు నెట్టు నీయాన సుమ్ము 

-విరా., 2-229 
అని పలికినది. 

ఈ ఘట్టము అత్యంత కరుణరస జనకమగు ఘట్టము. జగన్నుత శూరులు, 
దీవిశాలురు నగు పతులను బడసియు, రాజ వెభవాదు లను గోలో ఏయి, పరులయింట 
యూడిగము చేయుచు, మానధన యైన (దౌపది నిండు సభ యందు కీచకునిచే 
అవమానిత యై న దనిన ఎట్టి సహృదయుని మనమై నను శోకాకులము కాక తప్పదు. 
(దౌపది ఉదాత్తపాత అగుటచే అనుభావాదు అధికముగ కన్పట్టువు. ఉదాత్తపాతల 


19. విరా ఆ.2, ప।!లు19 0౦0-222 


22] 


విషయమున వారి దుఃఖము మానసికముగనే వ్యక్త మగును. (స్తీ సహజముగ 
సుకుమార హృదయ యగుటచే నామెకు కన్నీరు దొరగినది. ఈమె దెన్యస్థితిని 
గాంచిన భీమునకు హృదయము కరిగి ఆమె మోమును హృదయమున చేర్చికొని 
కన్నీరు తుగిచి కాయలు కాసిన వని చూపించిన ఆమె చేతులను తన ముఖమున 
గదియ చేర్చుకొని నిట్టూర్ఫుచు అనునయించినాడు. ఇట పా తపోషణము, 
నాటకీయవెదగ్యము లతోపాటు రసాభ్యుచిత పదబంధమును చోటుచేసికొన్నది. 

ఇట కోకమున కాలంబనము (ద్రౌపది. అపగత రాజ్యవెభవాదుల వలన 
శోకము కల్షినది. కీచకునిచే బడిన యవమానము వలన నుద్దీప్త మయినది. 
పూర్వవెభవ స్మృతి, గ్లాని, విషాదము, చింత, మరణయత్నము, మున్నగు సంచారులచే 
నిది పరిపుష్టమయి కరుణరసస్థితి నందినది. 

ఉపకీచకులకు పట్టువడిన (దౌపది పదిదేవన వర్షనమునను కరుణమునకు 
తావు గర్షినది. 


య్యతివ భయ।భాంతచిత్తయై బాష్పజలో 

దతి మొగముగప్ప నిట్లని 

యతిరావముగా నొనర్చి నాక్రందనమున్‌” 

అనదనైతి నిచట నాలి కుయ్యాలింపు. 

డకట మీరు గలుగ నాకమించి 

నను ్న గట్ల సూతనందను లిమ్మెయి 

వెజుపులేక భంగప అచువారు**ి 
అనత్తవెరి ఓజయ, మహాద్భుత విక్రమ ఓజయంత, దుర్మాన విఘూర్తమాన రిపుమర్హన 
యోవిజయాభీధాన, తేజో నిహతాహితా (పకట శూర గుణ ప్రతిభాస యోజ యతే సన 
విరోధి బాహుబ లజృంభణ భంజన యోజయద్భలా అని పిలుచుటయే గాక 
(ప్రభువు లార, వీరులార, సత్సు రుషులార, ఉదారులార నాథులార, గంధర క రత్నంబులార, 
రక్షింప చేగరావలయు మీరు -విరా.,3-20,21:ః 
అని పరిదేవించినది. (దౌపది యంతటీ ఆమెకు ఇట్టి విపత్కర పరిస్థితి వచ్చుట, 
ఆమె అట్టు పరిదేవనము చెందుట కొంత కరుణరసావహమై నదే కాని విభావాది 





20. విరాటపర్వము, ఆ.౩్త పలు 18,19 


222 


సామ్యగ్గీవిలసితము కాదు. “బాష్పజలోద్గతి' మ్మాతమే వర్ణింప బడినది. 

ఉదోోగపర్వమున ధర్మజాదులు శ్రీ, కృష్ణుని రాయబారమున కంపు సమయమున 
సంధిసేయుమని (పార్టించిన మాటలను విని యవమానభారమును ఇన్నినాడులు 
చిచ్చాడిగట్టినట్లు ధరించిన [దౌపది శౌరితో గద్గదకంఠియై తాను పడిన భంగపాట్లను 
చెప్పిన సందర్భమున కరుణరసస్పూర్తి కలదు. 

“ధర్మనందను పలుకులు దనకు హృదయ 

తాప మొనరింప మోమున దైన్యమొంద 

నున్న పొంచాలి యిట్లని యొయ్యంబలి 6 

గనలి శౌరితో గద్గదకంఠి యగుచు” -ఆ.3, ప.100 

తాను పడిన భంగపాటు నన్నింటిని వివరించి - 

“దోవది బంధురం బయిన |క్రొమ్ముడి (గమ్మన విడి వెం్యడుకల్‌ 

దావలచేతయీని యసితచ్చవిబొల్చు మహాభుజంగమో 

నా విలసిల్లి (వేలగ మనంబున బొంగు విషాదరోషముల్‌ 

గావంగలేక బాష్పములు (గమ్మగ దిగ్గనలేచి యార్తయై ” 
గోవించుని ముందటం బెట్టి మరియు మాట్లాడినదట. ఈ సందర్భమును దెన్యము, 
విషాదము, గౌద్గద్యము, అ(శుపాతము, ఇత్యాది భావములచే వర్ణించినాడు. తిక్కనార్యుడు. 
ఇటు నాటకీయవెదగ్భ్యమును గలదు. 

ఇట్లే కుంతీసదనమునకు జనిన కృష్ణునితో కుంతి ఆత్మీయబంధువును 
గాంచుటచే పెల్లుబికిన దుఃఖముతో అమ్మాధవు మెడ వట్టకొని ఎలుంగెత్తి ఏడ్చుచు 
మాటలాడిన సందర్భమునను కరుణరసము కలదు 'ఉద్యో., 3-182-20 | పlలుః. 
శోకము వెల్లిగొనగా కొండొక దిగంబాణెడు చిత్తంబుతో మాటలాడినదట కుంతి. 
దుఃఖాతిశయముచే నామెకు స్వరభేదము కలిగినది. తదితర విభావాదె సామగి 
మా(తము ఇట లేదు. ఉదాత్తపా[త విషయమున సాధారణముగ రసపోషణము కేవల 
భావమా(తము గనే యుండును. అనుభావాదు లంతగా కానుపంపవు. 

భీష్మపర్వమున ధృతరా|మ్టుడు భీష్ముని పతనమును విని విలపించు సందర్భము 
కరుణరస విలసితము. పితృసమానుడగు భీష్ముని మరణమును వినినంతనే ధృతరా (ప్పుడు 


తతత 


21. ఉద్యో. ఆ.3, ప.114 


223 


శోకార్థవమున మునిగినాడు. సంజయుడు భారత రణ|పకారము చూచివచ్చి అమిత 
పరాక్రమశాలి యగు భీమ్మ డస్తయంచెనని చెప్పగానే - 
“....చిత్తంబు జల్లని యొల్లంబోయి మూర్చిల్లి, కొండొకసేపునకు శిశిర విభావంబుల 
సేదదేణే ధృతరాష్షుండు గన్నీరు దొరంగ గద్గద కంఠుడె' :భీష్మ., 1-50: 
పలవించినాడు. భీష్ముని పరా కమమున స్మరించుచు విలపించినాడు 

'దేవాసురవరు లొక్కటి 

యై వచ్చిన జిక్కువజచు నాహవమున నా 

దేవవతు(డు శిఖండీ శ 

రావలి పాలయ్యె.....” -భీష్మ., 1-51 

“అంచిత తాలకేతు కిరణాళి మెరుంగులు గాగ... 

అ జః = స ale 1-52 
ఈ పద్యములలో నీతని బాధకు కారణము చెప్పబడినది. బాహువిక్రమశారి యగు 
భీష్ముడు పాండవాంబుధి వెల్లి విరిసినపుడు నిలువ నిమ్మగు దీవి యగునని తలచినాడు. 
అట్టి భీష్ము డస్తమించుటచే నాతని కోరిక సఫల మగునను ఆశ పోయినది. ఈ 
యిష్టనాశమే ఈతని శోకమున కిట కారణ మయినది. ఇట శోకమున కాలంబనము 
ధృతరా[మ్టుడు. మూర్చ, విలపనము, మున్నగు అనుభావము లచేతను, వెస ఏర్యము, 
అశ్రువు, మున్నగు సాత్తికభావములచేతను, చింత, దెన్యము, స్మృతి, మున్నగు 
సంచారులచేతను ఇది పుష్ట మయినది. 

ఇష్టజన నాశమని చెప్పుటచే ఎవరికి కష్టము కలిగినను దానిని కరుణముగా 
పరిగణించుటకు వీలులేదు. కరుణమున ఎవరియెడ సానుభూతి కలుగుటు 
కవకాశమున్నదో వానినే ఆలంబన విభావముగ తీసికొని వలెను. నాయకునికి గాని, 
తత్పక్షావలంబులకు గాని ఇష్టజననాశనాదుల వలన కలిగిన దుఃఖము సహృదయుని 
హృదయమును కరిగించును. కాని (ప్రతినాయక పక్షావలంబులకు గలిగిన ఆపత్తి 
వలన సహృదయుని హృదయము |ద్రవింపదు. అయినను (పత్యక్షముగ యుద్దము 
నందు పాల్గొనక్క నిస్సహాయ్యుడెన ధృతరా[మ్ణుని యెడ నిచ్చట కొంత సానుభూతి 
కలుగును; యుద్దానంతరము మరింత కలుగును. ధృతరా[మ్టని యెడ సహృదయునకు 
కొంత సంకోచముండునేమో గాని పరమ పతి(వతాశిరోమణి యు, వాత్సల్యవతియు 
నగు గాంధారి యెడ సానుభూతి గాక మరొక్కటి కలుగుట కవకాశము లేదు. కనుక 


224 న. 


నిట్టేవి కరుణరసమున కుదాహరణము లుగా పరిగణించుట సమంజసము. 

ఈ పర్వముననే దుర్యోధనుండు పుచ్చిన దుశ్ళాసనుండు కుంభసంభవు 
పాలికిం బోయి భీష్ముని పాటు చెప్పిన నతండు మూర్చిల్లి యొక్కింత దేటి 
దీనాననుం డగుచు నమ్మహీ నాథు కడకు జనిన సందర్భమున - 

కాలుసేయార్చుటలు లేక కన్ను( గవల 

నశులొలుకంగ( జిత్తంబు లడల బాండు 

సూనుతతి( జూచుచుండిరి గాని యించు 

కయును గడ(గరు మనవారు గయ్యమునకు” -భీష్మ., 3-417 
అని వర్ణించిన సందర్భమున కరుణము, మూర్చ, అ(శువు, విలపనము, మున్నగు 
భావములచే పోషీంప బడినది. 

ఇట్లు (దోణుని వధ వినినంతనే - “హృదయంబు జల్హన( జౌదర వదనంబు 
వెల్లనయి మొగుడ నివ్వెజు6 గంది కొండొకసేపు నిశ్చేష్టితుండె యుండి గద్గద 
వికలకంఠుండగు చు” (దోణ., 1-79: చింతించిన సందర్భమునను కరుణము 
గలదు. భీష్ముని పాటు వినినప్పటీ కంబు ఇప్పుడు ధృతర్మాష్టుడు ఎక్కువగా 
విలపించెను. దానికి కారణము నాటికి (దోణు డుండె నను ధైర్యము కావచ్చును. 
కావుననే ఈ ఘట్టమున అనుభావ సాత్తికభావములు పె పె ఘట్టము నందు కంఖె 
నధికముగ చూపబడినవి. 

(దోణుని పాటు వినియు 

వేయి వణీయలౌ పోవదు జూయి గాగ 

నోపు నాగుండె యేమని యుమ్మలింతు- -(దోణ., 1-80 అని 
ఆత్మగ్లాని నొందినాడు. (దోణుని పరాక్రమమును స్మరించి, తన సెన్యము ఆతనిని 
కాపాడలేకపోయిన దని నిందించి, కొంతసేపు చింతించి, తదుపరి “వివశాత్ముడై తన 
కొడుకుల గెలుపు నెడ నాసమాలుటం జేసి, సామ్మవోయి పడిన సుదతు లా క్రందన 
రవముతోడ సత్వరముగ నెత్తి సెజ్జ యందిడి మెలపున శిశిరవిధులు సేయ సేద 
తేజీ' నాడు [దోణ,., 1-94, 95:. అటుపిమ్మట శ తుపక్ష బలమును, ధర్మమును 
గణించి స్వపక్షవినాశమును ఊహి ంచి, “నాచే వచ్చేం గొరవులకు(జేటు' :1-100: 


225 


అని వెచ్చనూర్చి ఊరకుండినాడు. ఇందు శోకము, మూర్చ, కంపము, వెస్వర్యము, 
స్తంభము, వెవర్ణ్యము, అ|శువు, మున్నగు సాత్త్వికభావములచే వ్యక్త మయినది. చింత, 
స్మృతి, దెన్యము, జడత, మున్నగు వ్యభిచారు లచే నిది పుషముయిసది. ఈ ఘట్టమున 
అనుభావముల కంటె సాత్తికభాములే ఎక్కువగ కన్బట్టును. 

డా!నండూరి రాధాకృష్ణ గారు ఈ సందర్భమును గూర్చి ఎదెన మానసోద్వేగము 
మిక్కిలిగ కలిగినప్పుడు ఆ భావవ్యక్తీకరణమున అనుభావములకు స్థాన ముండదనియు, 
సాత్మికములకే (ప్రాముఖ్య ముండుననియు మనసోవెజ్ఞానిక శాస్త్రము చెప్పుచున్నదనియు, 
సాత్తికభావములు హృదయాంతరాళములలో గల్గిన బావముల వలన వాని మార్పు 
వలన _ జనించునవి గాక భావ తీవతను బట్టి హెచ్చుగ గన్పట్టుననియు 
చెప్పేయున్నారు.”* 

అభిమన్యుని వధ భారతము నందలి వీరరస |పధానమగు ఘట్టములలో నతి 
ముఖ్యమయినదే అయినను ఇది కొంతవరకు వీరరసమును, కొంతవరకు కరుణ 
రసమును కలిగియున్నది. మిలమిల మెరిసి నేలవాలిన యభిమన్యుడు బాలుడు. 
(దోణాది కురువీరులను “ముప్పుతిప్పలు పెట్టి' మూడు చెరువుల నీళ్లు (తావించి" 
కయ్యపు పాడి దప్పిన కరకువారిచే చుట్టుముట్టుబడి అసువులు బాసిన వీరాభిమన్యుని 
రణపాండితి హృదయము నెంతగా నురూత లూగించునో, ఆతని మృతి అంతగా 
కడుపులో చెయివెట్టి కలచును. ఈ ఘట్ట మట్టిది. తిక్కన రచనయు నట్టిది. 
అభిమన్యుని వధ వరకు గల ఘట్టుమును వీరోచిత వర్ణనలతో చక్కగా చితించి 
వధానంతర ఘట్టమును బీభత్సముగ చ్మితింపక చక్కని యుపమానములతో 
రమ్యత్వము నాపాదించి నత్యంత రమణీయమగు రీతిని వర్ణించినాడు. “నెత్తుట6దోగి 
నేల యెజణునింగి తెజుంగున నుండె...” “కరి కశేబరములు ధరణీ ధరములు....” 
1(దోణ., 2-127, 128: అను పద్యములు ఉదాహరణములు*ో. అభిమన్యుని 
మరణమునకు (పక ఎతి యంతయు విలపంచినట్టు- 

“పెకండు గూడి యిమ్మెయి 

నొక్కనిజంపుట యధర్మ మోహో యనిన 

ల్రికు[లను బెద్ద యెలుగున 


నక్కజముగ భూత సంచయంబులు వలికెన్‌” -|దోణ.,2-134 
22, కరుణరసము - అం|ధవాజ్మ యము 
23. చూ!బీభత రసము 


226 


అని వర్ణించినాడు. ఇటనుండి నడచిన కథలోను విషాదచా యలు గలవు. కౌంతేయులు 
చిన్నంబోవు నాననంబు లతో శోకసంతప్త చిత్తులయి చని రివ్విధంబున ధర్మతనయుండు 
దన నికేతనంబున కరిగి యచట నిఖిల పరిజనంబులుం దానును సన్నాహంబు 
లెడలించి శూన్యాకారులె యున్న సమయంబునం దమ్ముని దెస కూరిమి నారం 
గూరిన వగపెంపున ధెర్యంబు సాంపణే, వివర్ణ వదనుండగుచు” |దోణ.2-137 

“కొడుకు(బొడగాన కర్టును( డడీగెనేని 

వానితో నింక నేమనువా(డ హరికి 

నతని గారాబు చెలియలి కధిక దుఃఖ 

వేన చేసితి వగవంగ నేమిగలదుి 

“బాలు(డు సుకుమారుడు సె 

క్కాలములం జొచ్చి యెణుయC డనక మొన సారం 

జూలుగుదు చెరుమని పనిచితి 

నేలా నన్నాస దోస మెణుగగ నిచ్చున్‌" 

“కుడువను గట్టను బూయను 

దొడువను బో? బనిచి కాక తొలుత మొన సారం 

గొడుకుం బనుచుట కెవ్వండు. 

గడంగనె నాయట్టి పాపకర్ముండు దక్కన్‌ ో 
అని పలవించినాడు. తనంతట తానుగా అభిమన్యుని [ప్రోత్సహంచి పంపుటచే నితని 
కింతటి శోకము ఉద్భవించినది. అందును ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డని పరప 
తమ వంటిపెద్ద లుండియు సాయపడలేకపోయిరే అను చింత దానిని ఇనుమడింప 
చేసినది. అచ్చట అర్జునుడు సంశప్తకులను చంపి తిరిగి వచ్చునెడ దుర్నిమిత్తములు 
గన్పల్టుగా దిగులు వడుచు నింటీకి చేరినాడు. అచటి జను లందరును ఈతనిని చూచి 
ఆననములు వంచి (ప్రక్కకు తొలగిరి. అర్జునుడు ధర్మరాజు కొలువుండిన మందిరమున 
కేగి చూడగా నం దభిమన్యుడు లేడు. 

“అలరు మొగముతోడ నభిమన్యుండేలొకో 

యెదురు రాడు నాకు నెట్టువార్త 
UU 
24. ' (దోణపర్వము, 2.ఆ. పlలు. 140-142 


227 


చెవులు సో(కు నొక్కొ. చేవెట్టి కలన 

భంగి (దిప్పికొన( దొడరగి మనము -|దోణ,, 2-230 
అని భయపడుచునే మోమున వెల్లదనమున గదుర ధర్మజుని విడిదికి పోయినాడు. 
“వారల లోన సుభ దాసూనుండు లేమియుం జూచి సవ్యసాచి యడుగులు దొ[టుపడ 
నక్కాలువులోనికిం బోయి కలయం గనుంగొని యెలుంగు రాల్బడ నిట్లనియె”. 

“ఆననములు వెలువెల్లం 

గానడ లొదవినది మీకు గానం దడవ మీ 

లో నభిమన్యు(డు లేడే 

మో నాకుంజెప్పు. డేల యూరక యుండన్‌ *ో 
(దోణుడు పద్మవ్యూహమును పన్నిన విషయము అతనికి తెలియును. దానిని 
భేదించులు మా(తమే అభిమన్యునకు తెలియును కాని తిరిగి వచ్చుట తెలియదు. 
అందువలన అర్జునుని భయము మరింత హెచ్చి, తుదకు కోకముగ పరిణమించినది. 

“అన్నగుమోమును నత్తెలి 

గన్నులు నవెషడ(ద యురము( గన్నారంగా( 

గన్నను (బదుకుదు( గానక 

యున్నను [బాణంబు లెట్టు లుండ6(గనేర్చున్‌ " 

“అక్కట మందభాగ్యునకు నట్టి తనూభవరత్న మెవ్విధిన్‌ 

డక్కు విధాత నిర్ణయు. డొడంబడునే కడు మేలి వస్తువుల్‌ 

పెక్కుదినంబులున్కి యరిబృందము పీల్చిన బోటుబంటనె 

యక్కడకేల పోయితి మహా గుణభూషణు( గోలుపోయితిన్‌ ” 

-(దోణ., 2-238, 240 
అనుచు చదికిలబడీ పోయినాడు. ఈ విధముగ నభిమన్యుని రూపమును, 
సౌాకుమార్యమును, తన దొర్భాగ్యమును తలచుకొని - 

“హా యను ధర్మరాజతనయా యను నన్నెడబాయ నీకు జ 
న్నేయను( దల్లినే ద( జనునే యను6గృమ్హండు వీడె వచ్చె రా 
వే యను నొంటిీవోక( దగవేయను నేగతిబోవువాడ నే 


25. (దోణపర్వము, ఆ.2, ప॥లు 232, 233 


228 


న 
త్‌ 


ఫ్ర యభిమన్వుండాయను. (బియోక్తుల నుత్తర( దేర్పవే యనున్‌ ” 
తద్‌ ఇం 2 242 

అని అనేక (పకారముల పలవించి ఆతడు చనిపోయిన విధమును అడిగి తెలిసికొని 
మరల మరల వాపోయినాడు. ఇట పుతమరణ మను అనిష్టాప్తి వలన ఈ శోకము 
కలిగినది. దీనికి ఆలంబనము అర్జునుడు ఇందు అనుభావములు తక్కువ. 

ఇట్ట విషాదకరమును, అత్యంత త్తీక్షమును అగు మానసోద్వేగము కల్షినపుడు 
[కోధము వలననే ఇది యుపశమించునని, ఇది యొక మనోవెజ్ఞానిక మగు సత్యమని, 
అర్జునుని కోకము సెంధవునిపై కలిగిన [కోధము వలన అంతమై నదను డా!నండూంరి 
రాధాకృష్ణ గారి అభ్మిపాయ మిట స్మరణీయము.* 

కన్నతల్రి అగు సుభద కోకమింత అంత అనరానిది. మాతృమూర్తి సహజ ముగ 
(పేమమూర్తి. మాతృసహజమగు నా (పేమయే గట్టుతెంచుకొని |సవించినది. 

చును ఎదుశయ్య సగము నామేని మీద 

సగముయా( జేర్చికొని ముద్దు మిగుల నిద 

సియునట్టి నివిప్పుడు చెన(టీ నేల. 

దనువు వొందుట కోర్చితే తండి చెపుమి -|దోణ., 2-334 
అని వాపోయినది. మరియు 

“అనిల తనూజు లావు గలండందురు సాత్యకి శౌర్యశాలినా( 

జను (దుపదుండు సంగర విశారద భావము పూని యుండు మా 

త్య్యుని. బటు విక్రమాఢ్యుండని చూతురు పాండవు లిందయుండియొ 

క్కనికి. గడంగలేర నిను6 గావ నేమననేర్తు. బు తకా' -2--336 
అని భీమాదుల న్నిష్పయోజకత్వమును తలచి తలచి విచారించినది. ఈ రీతిగ 
బహు[పకారముల పలవించుచున్న ఈ ఘట్టము కరుణరసోత్సాదకమే అయినను, 
విభావాది సామ్మగీ పరిపోషితము కాదు. శోకంబున ఆకులతం బొంది అని 
వర్ణించినాడే కాని అనుభావాదుల వర్ణనము మాతము లేదు. 

క్షర్ణపర్వమున కర్ణుని మరణమును విని పలవించు ఘట్టమునను శోకమునకు 
తావు కలిగినది. మొదట సంజయుని “దుశ్శాసన మృత సంబంధమగు మాటలను 
విని 'దుర్యోధనుండును దెగి యనకాదలంచి విహ్వలించి మూర్చిల్లినం దల్లడిల్లి 





26. కరుణరసము -- ఆం| ధవాజ్మయము 


229 


యార్తనాదంబులతో వివశంబు లయి వనితాజనంబులు గన్నీరు[గమ్మ వసుంధర 
న అగిన నంతకుమున్న వచ్చ్చియున్న విదురుండును నా సూతనందనుండును జేరి 
చేసేతశీతల జ లసేచన మృదువ్యజన వీజనంబుల నన్నరనాథుని నారీసముదాయంబును 
సేదదేర్చిన నాసీనుండె యతండు ద్రీర్ణ నిశ్వాసంబు లడరం జింతిల్లి.....క్టర్ణ., 1- 
11వః అను సందర్భమున మూర్చ, వివశత్యము, నిశ్వాసము, అ(శ్రువు ౮ ఇత్యాది 
భావములచే కరుణము పోషిత మయినది. తదుపరి కర్టుడు మరణీంచెనని తెలిసి - 

“ఆలలోని యాంబోతును బోలె నొప్పు. 

గురు బలంబులో నున్మద డ్విరదమూర్తి 

సింహ సంహననుండు నిస్సీమ విక 

మాభిరాముండు వోయెనే యక్కటకటి 
అని తొడంగి హాహాకారంబు లెసంగ రోదనంబు సేయుచు - 

“సంజయ మురభంజనుని ధ క 

సంజ యునిం జీరికిం గొన(డు కర్టుం ఉం 

(దుంజెనకీ యైన గెలుతున 

నుం జచ్చెనె యభట్టివాండునుం గయ్యమునన్‌ ” 
అనియు - 

యట్టి కర్ణడల్లె నట్టై యింకెక్కడి 

(బదుకు మనకు నేటి భండనంబు 

దీని వినియు నాదు మానసం బేమియు( 

గాదు వ జమయముగా(గ నోపు' 
అని విలపంచి మరియును - 

“పారి బంధు పుత మితుల 

పరిభవములు వంచు నిట్లు (పాణముతోనె 

వ్వరు నుండుదురే యేనా 

క్కరుండును దక్కంగ నింత కష్టంబగునే= 





27. క్షర్ణపర (ము, ఆ.1]1, పlలు 18-24 
లం 


230 


~~ 
జ్య 


అని పలికి మరణ" ద్యుక్తుండై జలాగ్ని విష (పాయోపవేశాదు లుగ్గడించెను. 

ఈ సందర్భము కరుణరసావహము. ఇట ఈ కోకమునకు ఆలంబనము 
ధృతరాష్ట్రుడు. ఇష్టనాశము వలన ఇది ఉత్సన్నము. విలాపము, మరణ యత్నము 
అనునవి అనుభావములు. చింత, స్మృతి, _దెన్యము వ గ్టభిచారు లు. అ|శువు, వెస గర్యము 
సాత్త్వికభావములు. 

సంజయుడు దుర్యోధన, శల్య మరణములను గాంచి పిదప - 

'కురుక్షేతము నందుండి పూర్యాహ్హ్లంబున( గరి నగరంబున కరుగుదెంచి” - 

“పారియబారి మోము బాప్పజ లపూరము |గమ్మయ నూర్ద్వబాహు(డ 

చరణయుగంబు దొ[టువడ సంభృత శోకత రాజవీథి నె 

వ్వరి( గనియైన హోమహి త వెభవ హాధృతరా[ష్టప్కుత హో 

కరిపురనాథ యం చెలు.(గు గద్గదికం దగులంగ నేడ్చుచున్‌” 

“జన నయనచకోరానం 

దను(డగు న ఎపచందు6 డనుచితంబయిన విధం 

బున నస్తమించె నంచుం 

దనుడోలనభరిత భూర్తిదెన్యుం డగుచున్‌ *జీ 
ఏడ్పుచెరగు నెలుంగుతో జననాథ శల్యుడు సమసె సాబలుడు గీటడణేె....” 
*శల్య.,1-9 అని చెప్పు సందర్భమున కరుణరసము విభావాది సామ గిచే 
పరిపుష్టమయినది. ఇట శోకమునకు ఆలంబనము సంజయుడు. ఇష్ట నాశము 
వలననే నిదియు జనించినది. వినాశము, దుఃఖ|పాప్తి అను విభావములను గలవు. 
అ(శుపాతము, విలాపము, ముఖిశోషణము, వెవర్ష్యము, మున్నగునవి అనుభావముల్తు. 
విషాదము, దెన్యము, కంపము, అ|శువు, వివర్ణత, గాద్దద్యము, సంచారులు. 

ఈ సంగతి వినిన వెంటనే "“అమ్మహీపతి మూర్చిల్లె. విదురుండును వివపండె 
యొజుగె(గాంధారియు( గోడం డును జెయ్యేదిపుడమిం బడిరి తక్కటి చుట్టంబులు 
మొగంబులు మొగుడం జి తరూపంబుల చందం బెరి సంజయ (పయత్నంబున 
నందలుం [గమంబునం దేజీరప డు మేను వడంక నమ్మానవనాథుండు నలుదిక్కులకు 
మొగంబు (దిప్పీ విదురు నుద్దేశించి పుతహీ నుండ ననాథుండ నగుట యెణేంగితి( 
దమ్ముండు యిటమీ(ద నీవ నాకుగతి యగు మనుచు మగుడ నిగుడు 


28. శల్యపర్వము, ఆ.1, ప॥!లు 5-7 


మూర్చాతిశయంబునం బరవశుం డయిన నతండును నారీజనంబును శీతాంబు 
సేచనంబులను లలితవ్యజన వీజనంబులను గొండొకసేపునకు 'సేదదేర్చినం గూర్చుండీ 
యక్కురువిభుండు గుంభనిక్షిప్త భుజంగంబు చందంబున నిశ్వాసంబు నిగుడ్చుచు 
నూరకున్నం గనుంగొని యక్కోంతా సముదయంబున సంజ యుండును రోదనంబు 
సేసిరి.” ఇట్లు దుఃఖాతిశయముచే మరి మరి ఏడ్చి యుండుటచే ని సందర్భము 
కరుణరసోత్సా దకమే శల్య., 1-11-29:. కరుణరస సంబంధమగు భావసామ[గియు 
నిచట గలదు. 

సాప్తికపర్యమున ధర్మరాజు తన ప్వుతులు అశ్వత్థామచే చనిపోవుటను విని 
“దుపదనందనను దక్కును మనదెసర గలుగు నంగనలను (దుపద మత్స్యపతి 
పక్షంబు భామలను దోడ్కౌాని యవ్విడిదలకుం జనుదెమ్మని చెప్పి యేము 
నయ్యెడకుం జనుదెంచెద మనుటయు నతండు తదుక్తప్రకారంబునం జనియె 
నజ్ఞనవల్లభుండు తక్కటి తమ్ములును దామోదర సాత్యకులును నడలుచు( దన్నుం 
బొదివికొని చన( గౌరవ శిబిరంబునం గల జనంబులు గొల్సిపోవ నేడ్చుచు నిజ 
శిబిరంబునకుం బోయి తత్స దేశంబున - 

“'స్పురదశ్వత్సామ చంచద్భుజల సదసి విస్పూర్ణిత [కూర ధారా 

పరికృత్తావ్యక్త గ్మాత్యపకరుల సభులన్‌ బంధులం బుతులం దా 

గరుణంబుప్పాంగ నార్తిం గను(గొని వికలాంగత్వముం బొంది మూర్చా 

పరతంతుండె ధర్మితి బడిన( బడిరి తద్భాతలుం గేశవుండున్‌ ”* 

-సాప్తిక., 2-20, 21 

ఇట్టు పడ సాత్యకి [ప్రయత్నంబున అందరు తెలిసిరి. 

“అద్దేవియు నకులునిచేత నుపష్టావ్యంబున సుత సోదర మరణ(ప్రకారంబు 
వినుటంజేసి - 

“అల(త గదిర్హినోరెండ 6౮6 

బలవించుచు( దోడుతోడ బాష్పజలం బ 

సలమై (కమ్మగ సాలయుచు. 

దెలియుచు నాతనికి నడలు దీపింపంగర్‌” 


29. శల్య., ఆ.1.వ.10 


232 


“అరుగుదెంచి యందంత నవనీకాంతు6 గాంచి యధిక శోకా[కాంతయై యార్తింగూరి 
యా[క్రందనంబుసేయ....*సౌప్తిక.,2-25, 26: అని వర్ణించిన సందర్భమును 
కరుణరసావహమేు. 

ఇట కోకమున ముఖ్యముగ (దౌపది ధర్మజుడు ఆలంబనములు. పుుతపాత 
మరణము వలన ఇది ఉత్పన్న మయినది. ధర్మజుని విలాపము నందు కంటె |దౌపది 
విలాపమున అనుభావము లెక్కువగ చూపబడినవి. ధర్మజుని విషయమున మూర్చ 
చెప్పబడగా, (దౌపది విషయమున అ(శ్రుపాతము, విలాపము, ముఖకశోషణము, 
.వెవర్ష్యము, ఇత్యాదులు వర్ణింప బడినవి. స్త్రీలకు సహజముగ మనఃస్టైర్యము తక్కువగా 
నుండును. వారు ఇట్టి ఆపదలకు తట్టుకొనలేరు. పురుషులు కొంతవరకు ధిరత్వమును 
కలిగియుందురు. ఇట్టి (ప్రకృతసిద్దమగు అంశమును కడు చక్కగా చూపీయున్నారు 
తిక్కన గారు. 

(స్త్రీపర్వము ఆద్యంతము కరుణరసోస్పోరకమే. దీనిని “కరుణరస' పర్వమన్నను 
అనవచ్చును. (స్రీపర్వము (పధానమున భావాత్మక మయినదని, ఇందు కథకు 
(ప్రాధాన్యము లేదని, ఒక విధముగా కథయే లేనిదనవచ్చునని, శోక భావమునకే 
(పాధాన్యమొసగబడన దని, ఇది కరుణరసాత్మ మని డా!రంగారావు గారు అభ్మిపాయ 
పడిరి. ఇది ఎంతయు సత్యము. 

ధృతరా[ష్టుడు కౌరవ వధూవర్గముతో పొలికలనికి పోవు ఘట్టుము హృదయ 
వేదనాపాదకమగు శోకోత్కటమున్న కాటపట్టుగు ఘట్టము. పదునెనిమిది దినముల 
మహాయుద్దము ముగిసినది. పదునెనిమిది 'అక్షోహి ణుల సెన్యము, నేలకొరిగినది. 
తదుపరి నక్కలు, కాకులు, రాబందులు, (గద్దలు, తోడేళ్ళు, మున్నగునవి అట 
పడియున్న శవముల కొట్లుకె కాట్లాడుకొనుచున్న యుద్దభూమిలో తాళికట్టిన 
భర్తలను, తమ తోడబుట్టిన వారిని, నవమాసములు మోసి కన్న బిడ్డలను, (బదుకును 
పంచుకొనిన బంధుమి[తంబును వెదకుకొనుచు నారీజనకోటి అంతిపురమున వీడి 
ఎండనుబడి వచ్చుటను తిక్కన గారు ఎట్టు వర్ణించిరో చూడుడు. 

“చేతులు నడుదలసేర్చు టుత్కటకోక 

మాకారములు దాల్బినట్టులుండ 


తతత 


30. Conception & Practice of Poetry of Kavitrayam & Nachanasomana 


233 


విరిసిన వేనలుల్‌ వెన్నుల. [బక్కల 
నెటుసి చూపణుద్భష్టి వీణుసేయ 
నందంద దొరథెడు న|శుజలంబుల 
సెంపున మోములు ముంపయబడయగ 
నేమియు దొడవులు లేమి. బాడణేయున్న 
యంగంబులందు దెన్యంబు నరయ( 
బతుల నన్నల(దమ్ముల సుతుల హెతుల 
బేరుకొని వాతులెండంగ (బేముడించి 
పనవు పలుకులు వినువారి వననట.దేల్ప 
గురు కుమార నారీజనకోటి వచ్చె' 
3 లులెనజూడ( బయ్యెద 
దొలంగుటకును సిగ్గపడు వధూజన తతియ 
త్తల యెదుర నేకవ[స్తం 
బులతో నంగములు వికృతింబొంద(గ నడచెన్‌ ౫] 
వీరికి ఒడలిమీద స్పృహయై నను లేదట. వారి మనస్సులు ఈలోకమున 
లేవు. పూర్వము పయిట కొద్దిగా చెదరినను సిగ్గుపడెడి వీరు, నేడు అత్తల యెదుట 
నేకవస్తంబులతో నంగములు వికృతి పాందగ నడచిరట. మరియు వేటక్కాండు 
మగసింహములను చంపగా పర్వతకందరముల నుండీ వెలువడు ఆడు సింహముల 
వలె హర్మ్యముల నుండీ వెలువడు కురుకాంత లొప్పిరట. దర్మ్శజుడను జనసహి తుడె 
సమరతలంబునకు రాగా ఈ వనితాజనము లక్కౌంతేయా[గజుం గనుంగొని, 
కరంబులెత్తి ఏడ్చుచు, నెదుర్కొని దూణీనవిధము (స్తీజన సహజమును, (స్తీజున 
స్వభావానుగుణమును అయి యున్నది. “ధర్మవేదిత్వ మీధరణీశ్వరుని కెక్కడి 
యది” అనుచు తండ్రుల, మామల, తాతల, కొడుకుల, తోబుట్టువుల (దుంచెననియు, 
(కూరత మెరయునట్లు కురుజనంబుల కూల్చెననియు, సఖుల సంబంధుల జంపిన 
అదయుడనియు నిందించి అంతటితో త ఎపినొందక, “అందర (మింగితి విభూతి 
యన నీకెద్దీ అనియును పలికిరి. ఈ హృదయ శోధకములగు పలుకులు ఎట్టివార్తికెనను 
కన్నీటిని తెప్పించును. 





31. స్రీపర్వము, ఆ.1,ప॥లు 98, 99 


234 


(స్తీపర్వమున గాంధారి మూర్తీభవించిన ళోకదేవత. భీముడు గదతో తన 
కుమారుని నాభికి దిగువ కొట్టుటయు, దుశ్శాసనుని [కూరముగ వధించుటయు 
హృదయాఘాతములు కాగా- 

“అంధులకు నూ(తకోలగా నకట యొకని 

నైన నిలుపక నూర్వుర నదయవృత్తి 

(మింగి తం దెవ్వ(డేనియు మీకు నెగ్గు 

లాచరింపనివాడు లేయయ్యె నయ్య' -(స్తీ.,1-770 
అని భీముని దీనముగ (పశ్నించినది. తాను దుఃఖాతిశాయి యైనను, తనవలెనే 
దుఃఖమున నున్న |దౌపదిని చూచి గాంధారి వెలువర్చిన సానుభూతియు (ప్రశంసనీయము. 
“పు తకశోకమున( బొగులుచు నెండ దాకి వందిన తీగ చందమున నున్న |దౌపది 
గాంధారిని సమీపించి (మొక్కి. వెక్కుచున్న యా వృద్దమాత - 

'పుతి యిట్లగునమ్మ శోకము. బొంది కుందుచునున్న నీ 

గాత మొండొక కీడుపాటీలి కందు€.. ... స 

-(ప్రీ* 1-183 
అని ఆమె నూరార్చినది. గాంధారి ఈ పర్వము నందు తన దుఃఖమును మా(తవే గొక 
ఇతర కౌరవ పాండవ వనితా జనముల హృదయగత మగు దుఃఖమును గూడ 
వెలువరించినది. 

“ధృతర్నామ్హం బొదివికొని వాసుదేవ పురస్సరులయి యప్పనికిం జనుచు( 
గౌరవకాంతల( ద(త్పదేశంబునకు నడపించిన నప్పడ(తులు పతులును సుతులును 
సోదరులును బౌతులును మితులును గుణపంబ్నులె పడియున్న? జూచి చెయేది 
మేదిని నొజుగువారును, వావిడిచి యరచువారును, బురపురం బొక్కువారును, 
బడిపారలుచు( బొగులువారును వేనలులు వీడి వెన్నుల విరియం దిరుగువారును 
బలవించువారును బేర్కొని యగ్గించువారును మాన్పడువారును, మోములుందలలును 
మో(దుకొనువారునునె రప్పుడా దుర్యోధన జనని జనార్దనుం బేర్కొని చేరంబిలిచి 
పరమశోకార్త యగుచు” స్తీ, ఆ.2, వ.10: రణరంగమున తమ ఆత్మీయుల 
కవేబరములను గాంచి పలువిధముల హృదయవిదారకమగు భంగి దుఃఖించుచున్న 
కురుకాంతల నొక్కొక్కరినే కృష్ణునకు చూపుచు తన హృదయ వేదనను 


ts 


235 


వెలి! గక్కుచున్నది. మాటమాటకు కోటి నిప్పుకోలలు హృదయమును 
ద"లియున్నట్టుగ వ్యాఖ్యానము గావించెినదలటు, 
పాఠికలను నలదు మహావీరు శరీరములను కంకశివాగ్భ[ ధకాక కులము లాదిగా 
గలుగు [కవ్యాదములు పీకుచున్నవి. హంసతూలికాతల్పములందుండు భోగిజనముల 
మృదుగా(తములు షలుసని ధరణి భాగమున కూలియున్నవి. నిత్యోత్సవముగ చెవిని 
సాగియించు వీణారవమును, గానమును, వేణురావమును విను రాజులకు నేడు 
శివారుతము శరణ్యమై నది. సారచందన హృద్యకస్తూరి కొది లేపనాలిప్తి నుండెడు 
భూపవర్యులు శోణీత పంకదిగ్గాంగులెరి ః|స్తీ.2-15, 16:. స్వీయనాథ, జనక, పుత్ర 
సోదర, శవముల పొంత కేగి శిరములు గానక వెదకువారు కొందరు, పెక్కు 
ముక్కలుగనెన తమవారి యంగములను దగ్గరకు చేర్చి మూర్చిల్లువారు 
కొందరునెరని - 
“అట్టలకడ నుత్తమాంగముల్‌ గానక 
యభిమట నలుగడ లరయువారు 
* దలలు చేత్తుల(గొని తనువు లత్తలమున( 
దణుచు పీనుళులలో. దడవువారు 
శిరములు శ్లేమల (జేర్చి భావించి ని 
జూస్యాముల్‌ (వేసి కొంచణుచువారు 
తునియలు "సెక్కెనం బనివడి గూర్చి రూ 
పుఖ గనుంగొని మూర్చ మనుగువారు 
నెన కౌరవ పాంచాల మానినీ జ 
నముల నచ్యుత చూడుము నాథ జనక 
పత సోదర శవముల పాంతకేలి 
పెక్కు. దురవస్థ లొందెద రక్కటకట'” -|స్తీ, 2-22. 
“అవయవములు రూపఆఅుగ6 (గవ్యాది భక్షి . 
తంబు లెయున్ని_గొన్ని శవంబు లువిద 
లంత సూచియు నవి గొంద ఆఅుజు(గ(జాల 
రయ్యెదరు సూడు తమ బంధులగుట(గ్నష్ల' -[స్తీ.,2-23 
ఈ వర్ణన మంతయు కరుణరసోత్సా దకమే. 


236 


దుర్యోధనుని కళేబరము గాంచి గాంధారి మూర్చనొంది, కొంతసేపునకు తెలిసి, 
తచ్చవంబుకడకు వోయి 
“విపుల వక్షముమీ(ద నులు వెల్లిగొల్పుచు (వాలి యో 
నృపతికుంజర కౌరవేశ్వర నేల నిమ్మెయి నీ యుదా 
త్తపు శరీరము. బొందబాడియె తల్లి వచ్చిన భక్తితో 
నుపచరింపక లా(తివె యిటు లూరకుండుట యుక్తమే' (స్తు 2-27 
అని మరియు ననేక ప్రకారంబుల పలవించుచు యా సుబలనందన హాహాకారంబు 
తాసగ రోదనంబు చేసినది. 
“ఆహవంబున యందు నీ వోహటించి 
పోవ సడివచ్చు సడికంలు( జావువేలు 
శృ స్తజీవిత( బరలో కసాఖ్య మనుభ 
వింపు మమరత్వ సంపద వెలయు మంటి 
“అని చెప్పియుంటిీ నాచె 
ప్పినయట్లులు సేసి యితండు పేరును బెంపుం 
గని యుండగ నిట్లడలున 
మును(గుటరయ. గడుపుశోకమున పెంపు సుమీ ౫(్తీ.,2-23,34 
అని దుఃఖించినది. ఒకవంక కన్నకడుపు తీపిచే దుఃఖించుచుంటి ననియు, మరొక 
వంక ధృతరాష్ట్రుని దిక్కులేమి తలచి దుఃఖించుచుంటే ననియు చెప్పన మాటలు 
చదువరుల గుండెలను కరగింపకమానవు. కోడం[డ దుఃఖమును, కుమార్తె దూసితిని 
చూచుకొలది గాంధారి శోకము పట్టరానిదెనది. తన కోడలిని చూపి-- 
'కొడుకుచావుకంచుయ గొడరి యడలున( 
బెరి(గి శోకవహ్ని దరికొనంగ 
నంతరంగ మిప్పుఎ డగ్గలమెరియంగ' 
దొడలి దీనికేది తుది యుపేం[ది -స్రీ.2-44 
అని వాపోయినది. 
“చూడు మిమ్ముద్దియ సుతుజూచి వదన మ 
ల్లార్పుచు( బాణేప నాననంబు 
పె జూడ్కి యడరించి పొణీతలంబున 


237 


నందంద నెమ్మొగ మడచికొనుచు 
పటు ఎట్ల స్తీ, 2-45 
ఉన్నదట. మరల కొడుకుదెస కరిగిన మనసు పేరడలున మునుగగ అతని చెను మోమున 
తేన మోము మోపి మూరి ల్లుచు, మరల దెలివెంది విభుని ఉరమును[గుమ్ముచున దట. 
ఇది ఎంతటి హృదయవిదారకమగు దృశ్యమో కదా! మరియు - 
“ ఈ సుమధ్యమ యిమ్మహీశ్వరు బాహు త 
తంబున లలితోపలాలనంబు 
నొంది రాగిల్లెడు నుల్లంబుతోనుండు 
నింకిట నిమ్ముగ్గ నెట్లు సూడ 
వచ్చు గనుంగొన వశముగాదిది యిట్టే 
కొడుకును మనుమండుC( బుడమినిట్టు 
పడీయుండ. జూచెడు పాపజాతికి నిప్పు 
డవియక నిగ్గడియై న యినుప 
గుండియకు( జేటు పాటింపక బుండరీక 
నయన యెన్నడు. లేమి న్నిరయముగాదె 
యింతకోర్చెడునట్టి వారెన్నడేని 
నుర్వి నెందేని( గలుగుదురొక్కా యొరులు” -(స్తీ.,.2-47 
అని అనేకభంగుల విలాపము చేసి 'కౌరవనృపతి తనూజ శతంబు గంటి అని 
తన శతపుతులను చూపి దుఃఖాబ్దిని మునింగినది. 
“జననియు( దండియు( దొలు బా 
_ మునడేసిన పాపకర్మమునశగాక సుయో 
ధనుండు మొదలయిన నూర్వుర 
ననఘుండు ధర్మజుండు నామ మడథపంగ దగునే' -స్తీ.2-54 
అని మాతృసహజముగ పలవించినది. ఇంతలో దుశ్శాసనుని శలము పాడగట్ట - 
“అచ్యుత వీ(డె మహాభీతభుజు(డగు 
భీము గదాహతి భూమింగూలి 
యాతనిచేత సర్వాంగంబులందును 
గలుగు |కొన్నెత్తురు కాంక్షగ్ణదావ( 


238 


బడి మణీ తెగబారి పడయున్నవండు దు 
శ్శాసను.( డీతండు....” స్తీ, 2-55 
అనియు - 
'వీడె( వికర్ణుండు వాడి మెలుంగు. మే 
ఘంబులగముల మధ్యంబు నందు! 
దేజరిల్లెడు మాడ్చి రాజిల్దుచున్న వా( 
| తం స “జజ -స్రీ*, 2-64 
అనియు దీనముగ పల్కినది. మరియు - 
“రమణి పారింబారిం గన్నీరు (గమ్మం జుట్టు 
మెలిగి కాకుల (గద్దల. దొలంగ నడుచు 
చున్నయది పాసి యవివోవకున్న నిట్లు 
సూతురే తల్పులెందును సుతుల నకటి 
అని హృదయవిదారకముగ పలికినది. కన్నతల్లి తన ముద్దుల కుమారులను ఇట్లు 
కనుట హృదయమును కరగించు దృశ్యము. ఇట్లు దుర్ముఖుని, శూరసేనుని, వివింశతుని 
గని దుఃభించినది. 
ఉత్తర విలాపమును తిక్కనార్యుడు కరుణరసాత్మకముగ చితించినాడు. 
అభిమన్యుని కళేబరముపె బడి దుఃఖించు ఉత్తర దీనావస్థనుగాంచి గాంధారి - 
“ఉత్తర యిక్కుమారోత్తము నురమున 
(వాలి మోమున దన వదన కమల 
మందంద సేర్చుచున్నది మున్ను గన్నంత 
మెల(గంద నేరక చెలులమాటు 
గొను సిగ్గు పెంపున వనట నిట్లయ్యి ని 
ప్పుడు మాటిమాటికి. బొలంతి (ప్రయుని. 
గను(గొని చిగియారణగొగలించుచు గిర 
మూరుతలంబున నునిచి పాణి 
పల్లవంబున నానన మల్లనల్ల( 
దొడయుచును నిన్ను జూచుచుదోడుతోడ( 


బొడము పెల్టున( గన్నీరుదుడిచికొనుచు 
నలత పెనువెల్లిందేలెడు నంబుజుక్ష స్రీ. 2-74 


239 


అని వర్ణించినది. ఇది ఎంతయు స్వాభావికమగు వర్ణనము. '“నిన్నొాంద గాంచి 
యాణునెలలువోయె నంతియి అనుమాటలు హృదయమునుకరగింప శక్తిగల వి. 
ఇట మోమున మోమిడుట, కౌగలించుకొనుట, మున్నగు అనుభావములు వర్ణింప 
బడినవి. ఈ అనుభావముల వర్ణనము (స్తీజన సహజమగు బేలతనమును చూపుచు 
కరుణరసోద్దీపకముగ నున్నది. 

“హృదయమున వగలేని యట్టిట్టునట్టు( 

దిరుగుచున్నది దుస్సల వరుని శిరము 

గానకీకూ(తు నిమ్మెయి( గనుటకంటె. 

దలథ నెక్కుడు దుఃఖంబు గలదె కృష్ణ -[స్తీ., 2-96 
అని తన కూతు చూచి వాపోయినది. 

భూరి |శవసుని వర్ణించు ఘట్టమున భూరి శవసుని తల్లి తన భర్తకొరకు, 
సుతుని కొరకు దుఃఖించుటలో కరుణము అంగిగా, శృంగారము అంగముగా గలదు. 
ఇట శృంగార, కరుణరస సాంకర్య ముళడుటుతే నెద్‌ రససాంకర్య |పకరణమున 
వివరిఠవ చయనద్‌: 

తరువాత గాంధారి సోదరు డగు శకుని కళేబరమును గాంచినది. అతడొనర్చిన 
దుష్కార్యముల నన్ని టిని తలచినది. కురువంశ నాశనమునకు పాండునందనులతోడి 
.వెరమునకు నీతడే కర్తయని నిందించినది. తదుపరి కురు పాండవ పక్షమున నింకను 
చనిపోయిన వీరుల చుట్టును చేరి దుఃఖించు ప్రియాంగనా జనమును కృష్ణునకు 
చూపినది. - 

(స్రీపర్వమున చివరిఘట్టము ధర్మజునకు కర్ణుడు అ(గజుడని తెలుపుట. 
ధర్మరాజు అనుభవించిన ఆవేదన వర్ణనాతీతము. తన సోదరుని చేతులార చంపుట 
వలన వారి దుఃఖము అధికమై నది. 'దుస్పహంబులగు నమ్మాటలు చెవుల నూ(డినట్టయిన- 
బాండవులు పరమ దుఃఖావేశము నొంది రందు భీమాదులు నివ్వెఆఅపడియుండ 
ధర్మనందనుండు దల్లడిల్లుచుం దల్లితో నిట్లనియె - 

“అనిలజార్జునుల మార్కొన నేర్చి నెవ ని 

యుతా ఎహమూటంది సుయోధనుండు 


240 


అని ఆతని బలపరాకమముల నుగ్గడించి “అట్టి కర్టుని( గొంగున నగ్ని డాశినట్టు 
లెమ్మెయి డాచితోయమ్మ అని అడిగినాడు. 

“భానుపు(తుని చావు బంధులనెల్ల( 

బరమ సంతాపంబు పాల్పడణజేసె 

మాకు గలుగ దడలు” 

అని విలాపంబు సేసి “విషాదము శిధథిలవర్షంబులతోేే తిలోదకంబు లిచ్చినాడట. 
ఈతడు విలపించినరీతి హృదయమున్న |(పతిమానవునికి కన్నీరు తెప్పించును. 

ఈరీతిగ ధర్మజుడు కర్టుని గూర్చి విలపించు ఘట్టమున “హత పాత గతే 
కరుణే అను కరుణాభాస లక్షణముననుసరించి కరుణాభాసమా అను సందేహము 
కలుగవచు ను. శ తువును సంహరించి, ఆతని మరణమునకు విలపంచుట కరుణాభాస 
లక్షణము. కాని ఇట కరుణాభాసము కాదు. ఏలన కర్ణుడు తన క| గజుడని తెలిసిన 
పిదప విలపించినాడు. ఇది ఇష్టనాశము వలన కలిగిన దుఃఖమే కావున కరుణమే కాని 
కరుణరసాభాసము కాదు. 

(స్తీపర్వ మంతయు కరుణరసావహమే అను నంశము విదితమగు చున్నది. 
కౌరవ పాండవ (స్తీజనములు శోకమున కాలంబనముగ నుండిరి. ఈపర్వమునందంతట 
ఇష్టనాశమే కాన ఈ కరుణము పితృ, భర్త, పు[త, పాత నాశము వలననే కలిగినదని 
చెప్పవచ్చును. అనుభావవర్ణనము ఇందు హెచ్చుగా కాననగు చున్నది. దానికీ గల 
కారణము వీరందరు (స్తీజనంబు లగుటయే. స్మృతి, దైన్యము, జడత, మోహము, 
ఇత్యాది సంచారిభావము లిందు గన్పట్టును. స్త్రీజనాలంబనము, స్రీజన్మాశయము 
నగుటచే నీ కరుణ మిట యింత ఉత్కట మయినది. (ప్రాచీన కవులగు కాళిదాస 
భవభూత్యాదులు నాయికానాయక గత వియోగము వలన కరుణమును పోషంపగా, 
తిక్కనార్యుడు పుతాదుల వినాశము వలన కరుణమును పోసించినాడు. కావున ఈ 
భారతభాగము పు(తాది వియోగమును గూర్చి చెప్పిన ఆలంకిరిక నియమమునకు 
లక్ష్య(పాయముగ నున్నదన వచ్చును. 

ఈపర్వము నందలి ఛందోరీతియు రసానుగుణముగనే యున్నది. 
(ప్రథమాశ్వాసము చివర శిఖరిణిని వాడియున్నాడు. ఈ వ ఎచౌచిత్యమును గూర్చి 


32. (స్త్రీపర్వము » ఆ.2, 177-184 


241 


డా! పాటిబండ మాధవశర్మగా రిట్టు చెప్ప యున్నారు. “స్తీపర్వమున [ప్రథమాశ్వాసము 
ధృతర్మాష్ట్ర విలపమయము. ఆతని విలాపమున అంతర్వాహి నిగ పాండవద్వేషము 
కనిపించును. ఓజః|పదీప్తసమయిన యా[ర్షత యాతని చిత్తలక్షణము. ఈ యాశ్వాసము 
చివర ఓజస్విని యైన శిఖరిణిని వాడెను. ద్వితీయాశ్వాస మంతయు గాంధారీ 
విలాపము. ఆమె చిత్తము కరుణరసమయము. ఆ యాశ్వాసము చివర మధుర 
మంధరమై న 'మందా(కాంతము'ను తిక్కన వాడెను. పర్వరసానుసారి యై న వృత్తమును 
పర్వాంతమున వాడుట ఛందోమర్మజ్ఞతకు పరాకోటి. “ప్రావృట్‌ (ప్రవాస వ్యసనే 
మందా[కాంత విరాజతే అని కేమేందుడు మేఘసందేశము నందలి మందా[క్రాంత 
విప్రలంభమునన్నుకరుణమునను ఉచితముగా నుండు ననుట సత్యమే. కరుణరస 
తరంగిణి యగు (స్తీపర్వము యొక్క పర్వాంతమున మందా [క్రాంతనే వాడీ కవిబహ్మ 
జాచిత్యమును పొటీంచినాడుో ఈ మాటలెంతయు సత్యములు. ఇట్లు మణిమాల 
స్తీ,2- 107% మంజుభాషిణిః స్తీ,1-63% దోధకము, తోదకము, తోటకము, ఇత్యాది 
వృత్తముల నన్నిటిని వాడి తన రసపోషణ సామర్ధ్యముతోపాటు జొచితీసంపాదనమును 
కూడ చాటుకొనినాడు తిక్కన. 

కరుణము నింత ఉత్కటముగ వర్ణించాటకు గల కారణమేమి? ఈపర్వముననే 
ఇంత విపులముగ ఏల వర్ణింపవలయును? అని ఆశంకించుకొని ఆచార్య కేతవరపు 
రామకోటిశాస్తీగా రిట్లు నమాధానమును చెప్పియున్నారు. “భారతమున 
(పధానమై నశాంతమున కత్యవహి తముగ ముందు (పవర్తింప చేయబడిన అంగరస 
మిది. తత్పూర్వ మున్నవి వీరాది యుద్దరసభావములు ఎంత తావన్మాతలుగ 
చేయబడి వర్ణింపబడినను అవి శాంతరస విరోధులే. ఈ కరుణము వీరాది 
యుద్దరసభావముల స్ఫూర్తిని దూరీకరించి సహృదయుల బుద్దులను శ్రూంతమున 
కభిముఖము చేయుటకు గాను ప్రవర్తింపచేయ బడినది. అందువలన విపులముగ 
వర్ణింప బడినదిో (పధాన రస దృష్ట్యా శాంతిసప్తకమునకు పూర్వమిట్టు కరుణమును 
ఉత్కటముగ వర్ణించుట తిక్కనార్యుని రసపోషణ సామర్థ్యమును వెల్లడి చేయుచున్నది. 

శాంతి తయములో మొదటీదగు శాంతిపర్వమున (పధానముగ శాంతమే 
యున్నను ఉపాఖ్యానములలో నొకటి యగు కపోతోపాఖ్యానమున మతము 





33. ఆంధమహాభారతము - ఛందశ్శిల్పము. ఫు.28 3-284 
చెడ. - తిక్కన కావ్యశిల్పము, పు. 469 


242 


కరుణము చోటుచేసికొన్నది. ఇది కరుణరస విలసితమగు గాథయేయై నను అంగిరసమగు 
శాంతమున కున్ముఖముగనే నడచినది. అంగిరసపోషణమునకు దోహదము చేసినది. 
ఒకనాడు సెనుగాలియు, వానయును ముట్టి ఒక మహాటవిలోని జీవుల 
కన్నింటికి భయంకర మగునటుల వినాశకారియై ఎసగినది. పాపాత్ముడగు బోయ 
పక్షులను వధించువాడు ఏతదర్థమున్నకె ఏగుదెంచి గాలివానలో చిక్కుకొనినాడు. 
ఆయరణ్యమంతయు జలమయ మగుటయు, చీకటిపడుటయు, కారణములుగ 
నొతడొక వనస్సతిని, జొంపమయి యున్నదానిని ఆ|శయించి రాత్రి యగుటచే 
శిలయె సెజ్జ గాగ గీతార్డుడై యుండినాడు శాంతి., 3-307:. 
“ఆలుబ్దకు(డత్తరువర 
మాలోకించి కడుభక్తి ననియె నిచటి భూ 
తాలిం గొలిచెద( గరుణా 
శీలత ననుగాచుటకు విశిష్ట వినీతిన్‌” -శాంతి.,3-308 
ఈరీతిగ నాతడు ఈతరువు నాలోకించి |పార్టించుచుండగా ఆ మహీ రుహకోటరములో 
నున్న ఒక కపోతము తన వల్లభ ఎటయేని మేతకు పోయి రాక తడసిన కోకించి - 
“ఎచట నున్నది యొక్కొ యింత(పాద్దాకచోట 
నుండునే నను(బాసి యుజ్జ్వలాంగి 
యమ్మేను లేకున్న నిమ్మేని కలిమి ని 
రర్ధకం బధికానురాగయుక్త 
యగు సతి గుణముల యై హి కాముష్మిక 
సుఖసాధనంబులు సువ్వె పతికీ 
యేకారణంబున నేమయ్యెనో వాన 
యేపునదెగియెణగానోపు నకట 
me. sl ఆ ఎ  -3-310 
అని పలవించినది. ఈ మాటలను బోయ వలలో చిక్కుకొని యున్న పెంటి 
పావురము వినినది. దాని మనము సంతోషమగ్నము కాగా - 
“పతి మదికి నింత యెక్కిన 
యతివ గదా పుణ్యవతి (పియాలాపములీ 
గతి విన(గాంచితి జన్మము 


243 


గృతకృత్యంబయ్యె నాకు గెలిచితి జమునిన్‌” -3-31]1 
అని యానందించినది. తన గతిని పతి కెజీంగించి విథికృతంబునకు వగవం సనిలేదని 
మరియు నిట్లనినది లు 

“శరణము సొచ్చినం దగ (బసన్నత/గెకొని రక్షణంబు సా 

దరముగజేయుటత్యధిక ధర్మముగా బుధకొటి సెప్పు నీ 

వరసి మహార్తు వీని శరణాగతు నోదనభంగి నాపదం 

బొరయకయుండ( జేయుము (పభూతపుసీతున( గొంకు వోయెడున్‌” 

-3-313 

అని (పబోధించినది. మగపావురము శోకమును డిగ్గ విడిచి సకరుణముగ బోయను 
తన యీప్పితార్థంబేమని అడిగి, కనుగొని, త తృ్సకారమున నొక యగ్నిని రాజవేసినది. 
'సీతున సకలాంగకంబులు (పతున్నము లయ్యెడు దీనింబాపవే యనిన ఆ బోయ 
తన యంగకంబుల నయ్య నల శిఖాకలాపమున నల్లన యల్లన కాచి శీతబాధ 
నముడుగంగ చేసికొనెను. తదుపరి ఆకలిదీరు ఏ నుపాయము గానక చివర కాపావురము 
'నీవు డస్సితి వాతిథ్య నియతివలయు నా శరీరం బాహారంబుగ నిచ్చెద గొనుము' - 
3-321, 322: అని పలికి అగ్ని కాహుతియై నది. దానినిగని పాపొత్ముడగు ఆ బోయ 
విస్మయంబడి (మాన్పడీ తరువాత - 

“కలదె యిమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్య మేపార ని 

ప్పులుగిబ్దచ్చునె మేను tat Mi -3-325 
అని అంతరంగమున వెరాగ్యంబు నిరంతరంబగుటయు నంత నిలువక దాను పట్టన 
పులుగుల నన్నిటిని స్వేచ్చగా విడిచిపుచ్చి తన్ని హతిసాధనమును పార్తవెచెను. ఆ 
కపోతినాథు డట్టు అగ్నిలో పడుటకు శోకవహ్ని చిత్తమాకులముగ వెలుగు 
రాలుపడగ నిట్లు (స్తీసహజమగు విధమున పలవించినది. 

'నా యాకలి కోర్వవెపుడు 

వేయై నను నేగానంగ వెండియనుభవిం 

తాయాసపడుట. గను(గొని 

నోయుదు ననుబాసి యిటు సనుట దగవగునే' -3-330 
అని తన భర్తయొక్క ధర్మబుద్దిని, తన యందలి అనురాగమును స్మరించినది. 
ఇంతలో తమ దాంపత్యజీవనము సు ఎరణకు రాగా - 


244 


“ఇగురు జొంపంబుల నింపారు విరులను 
బలు పన పాదల (కేవలకు6దారి న 

సట ఆ, తల కీ క రల 
“ఆనందమొంద గేలి సలిపెడు నీదగులీల మణువ నావశంబె | పాణేశ | పాణంబు లిపుడ, 
నిన్నకూర్చి యేతెంతు నీసన్నకడకు' అని గొంకులేక యనలము ఘనముగ 
దరికొల్సి, ముది వికాసము పొంద తన వల్లభుం దలయచు నీలం జొచ్చియతనిం 
గూడ జనినదె. 

ఈ విధముగ వీరు శరణాగత రక్షణమునకె వెరాగ్యముతో తమ (పాణముల 
నర్పించి స్పురిత విమానముపై నమరపతి గొలువ పుణ్యలోకమున కరిగిరి 13-358: 

ఇందు కరుణము అంగముగ పోసింపబడి బోయవాని కిలాహృదయమును 
కూడ కరగించి పాపాత్ముని పుణ్యాత్మునిగా మార్చినది. 

బెంపారు వెరాగ్య సం 

పద పాపంబునేె ల్ల (దుంపల మహా(ప్రస్థాన పుణ్యత గవముం 

దెద నేనిప్పుడ యంచు మానసము శాంతిం బొంద నిర్మోహు(డ 3-327 
అనురీతిని మార్చగల ఇంతటి అద్భుతశక్తి కరుణరసమునకు తక్క తదితర రసము 
దేనికిని లేదనుటకు ఈ యుపాఖ్యానమే నిదర్శనము. ఈ కపోతోపాఖ్యానమున కపోత 
దంపతులను కేవల పక్షిదంపతులుగ కాక మానవులలోని దంపతులుగానే చి తించినట్లు 
కాననగును. ఈ కపోత దంపతుల భావము లన్నియు మానవ స గభావానుగుణముగనే 
ఉన్నవి. వీని (ప్రవర్తనయు శేవ్షమానవ గుణగణముల పెననే ఆధారపడి యున్నది. 
- కావున కవి బహ్మ యగు “తిక్కనార్యుడు ఇట మానవీకరణమును (humanisation) 
ఏర్పరచినట్టు విదిత మగుచున్నది. ఇవి తిర్యక్కూలను స్పురణము లీలామాత 
గోచరము. మానవకోటి యందు ఉత్తముని స్వభావమును చిత్రించుటలో ఎంత్రెన 
ఆవశ్యకత యున్నది. కాని ఈ ఉత్తమత్వమునే తిర్యక్కులలో వెలార్చుట 
బహుకష్టసాధ్యుము. ఇట్టి దుష్కర కార్యమును, అనితరసాధారణమగు కార్యమును 
చేపట్టి దానిని సాధించి అరా ;చీనులగు అనంతామాత్యాదులకు మార్గదర్శకు డయినాడు 


తిక్కన. 


245 


ఆనుశాసనిక పర్వమున భీష్మనిర్యాణ సందర్భమున గంగాదేవి కృష్ణాదులను 
కనుగొని దుఃఖించు ఘట్టమును కరుణరసావహమై చదువరులకు కన్నీటిని తెప్పేంచును. 
“ఉదకంబులం దుండి యుత్జితయై న్గోక్ర 
విహ్యలతంబున వికలగమన 
యగుచు నెమ్మూముపై న్మశులు (గమ్మయగా6 
జనుదెంచి కౌరవసమితి యెదుర 
నిలిచి ... ... ౨౮ -అను,అ.ర్‌474-476 
అని విలాపము చేసినదట. ఇట కోకమున కాలంబనము గంగాదేవి. పుతనాశన మను 
విభావము వలన ఇది జనించినది. వికలగమన యగుట, నెమ్మోముపై నులు 
కమ్ముట, అను అనుభావములచే నిడి వర్రితము. 
అశ్వమేధము నందలి పరీక్ష్మిన్మరణ ఘట్టము కరుణరసపూరితము. అంతఃపుర 
(స్త్రీల విలాపము వలన నిది పోషీత మయినది. 
“పద్మనాభుండు వచ్చిన బాలు జంక( 
బెట్టికొనిపోయి (మొక్కి ంతు( బీతి యెస(గ 
నని తలంచుచు నుండితి నమ్మనోర 
థంబు విఫ ఫలంబుగా(జే సె ధౌణిపేర్చి' 
“అని యంత నిలువని వలవంత పెంపున బాలశవంబు నెత్తికొని యంకతలంబున 
నిడికొని తదాననం బాలోకించి' 
“తాత లోకగురు(డు దామోదరుడు వచ్చి 
యుండ లేచి మొక్క వుజ్జ్వలాంగ 
ధర్మవేదియై న తండికీ( బుట్టియ 
ధర్మపరు(డ వగుట తగునె నీకు' 
“కనువిచ్చి గొంతి(జూడుము 
ననుజూడుము (దుపదనృప తనయ! జూడుము నీ 
జనకుని తల్లి సుభ ద్రం 
దనయా చూడు తలయెత్తి దరహాసముతోన్‌” 
“అని పలవించి యా సరసిజాసన మూర్చ మునింగి నేల్మవా 
లిన గరుణంబు పెంపున విలీనత(బొందు మనంబులన్‌ సబా 


246 


పషృనయన యుగ్మకంబులను బెడటు మోములు నైన కారవాం 

గన లయలంత. గాంచిన వగల్‌ మిగులుం బగవారికేనియున్‌”ో 
అని వర్ణించిన సందర్భము కరుణరసోత్సాదకము, ఇట కోకమునకు ఆలంబనము 
అంగనాజనములే అయినను (ప్రధానముగ ఉత్తర ఆలంబనము. పుతనాశమను 
విభావము వలన జనించినది. అ(శ్రుపాతము, విలాపము, ముఖకోషణము, మున్నగు 
అనుభావముల చేతను, మూర్చ, విషాదము, దైన్యము, కంపము్క అ(శ్రువు, వవద్దత, 
మున్నగు పంచారులచేతను నిది పోషింప బడినది. 

ఈ పర్వముననే హృదయమును కరగించు సన్నివేశము మరి యొకటి 
గలదు. అర్జునుని రాక వినగనే సెంధవుని కుమారుడు హృదయ మాగి మరణీంచును. 
సోదరియై న దుస్సల నెవ్వగతో మనుమని తోడ్కొని అర్జునుని కెదురేగి పాత 
(పాణభిక్ష నర్ధించును. అప్పుడు అర్జునుడు కోకా[క్రాంతుడై కోకమడర - 

'రాచకొ అమిది గాల్పనే (కౌర్య మూల 

మని తఅంచుచు నాత( డయ్యతివతోడ 

నధమవ ఎతి సుయోధనుం డంతకంబట 

నేము గొఅగాము మాచేత నింతపుస్టై' -ద్వీద్య/ 
అని పలికీ బహుసాంత్వనముల నూరార్చి, యా సుదతి మస్తకముం దన యక్కున 
చేర్చి యామెను వీడొ్కాలుపును, * అశ్వమేధ., 4-46-48: ఇది విభావాది 
సామగ్రీపరిపోషితము గాదు. కరుణము ఇట రేఖామా[త గోచరము. 

అ(శమవాసపర్వము నందలి ([పథమాశ్వాసమున గల ధృతరా(ష్టుడు గాంధారీ 
సహితుడై వనమునకు పోవు సందర్భమునను తిక్కన కరుణరసావిష్కరణమును 
గొవించినాడు. 

'గొంతి మొదలాన కొరవ 

కాంతాజనులౌల్ల నెవ్వగల. బొగులుచు( బ 

క్షైంతంబుల బాష్పసలిల 

సంతానము లురుల(దోన చనుదేరంగన్‌' -ఆ(శమవాస., 1-138 
ఏగు చుండీరి. 


జడా రదర రా లలనా కారాదు కాయాకా మారాడా ర పరక రసల పరక రప రకల రకర లవడ గప క బర పలక క వారల రర సవర కనరానానననాణననతాలాతునను నానా ననాా బాసర నన నమక సగర నానాప నునన మాసమా 


౩5. _అఆశ్వమేధపర్వము, ఈ.3, పలు 182-186 


247 


“పాండవా[గజు( డక్కు_రు భర్తవలను 

శోకదీను(డె తప్పక చూచి యేడ్చి 

పో మహారాజముఖ్య యెందరిగి దనుచు 

నొడలు కంపీంప! జదికిలబడియె నధిపి -అ(శ, 1-140 
ఆ ధర్మజుని చేష్టలను, స్థితిని, పలుకులను వర్ణించి శోకమును పెంపాందిచినాడు 
తిక్కన. ఏమియు చేయలేక ఏడ్చి ఏడ్చి తుదకు నొడలు కంపింప చదికిలబడియె 
ననుటచే నీ సందర్భ మెంతయో స్వాభావివమై రసోద్పోధకంబగు చున్నది. 
ఇంకను-- 

“నరు డనునయించె వెసన 

న్నరపతి నెత్తుచును దాన నయమున్‌ వనటం 

బురపుర(బొకెంం గురు భూ 

వర యద్దెస తెజు(గురాదు వా(కువ్వంగన్‌” -1-14] 
ఈ చివరి వాక్యముచే ఆస్థితి వర్ణింపశక్యము కాదని చెప్పుచు ఆ శోకమును పరకోటి 
నధిష్టింప చేసినాడు తక్కినార్యుడు. “పిదప కుంతియు నరణ్యమునకు బోవ 
సిద్దపడుటయ్యు, ధర్మజాదులు వలదని (పార్థించుటయు ఆ సందర్భమున వారి 
సంభాషణములు, చేష్టలు, ఏడులు, ఓదార్పులు ఎంతయు నుదాత్తములె ఎట్ట 
ధైర్యవంతునకెనను కన్నీరు తెప్పి ంచున్లవె యున్నవని”ే ని (శ్రీ, కోరాడ రామకృష్ణయ్య 
గారు చెప్పియున్నారు. 

ధర్మజుడు ధృతరా[ష్ట్రపభృతులు మృతు లగుటకు శోకించు సందర్భమును 
కరుణరసమునకు ఉదాహరణము కాగలదు. 

మ. ౨... నయ్యశ్రేషవృత్త 

మును నేర్పడ(గ వింటి మూడు కళేబర 

ములు గంటి నక్కురుపుంగవుండు 
భార్యయు' బాండుని పత్నియు సద్గతి 
నొందిరి నీవింక నుమ్మలింప 
కుండుమని శోకమొదవి యాతడు బాహు 
లెత్తి యెలు6గు సెల(గ నేడ్పందమ్ము 





౩6. ఆం(ధభారత కవితావిమర్శనము, పు. 424 


248 


లడలు గదిరి యేడ్చి రవ్వార్త నంతఃపు 

రమున రోదనార్తరవము లెసగి -ఆ|శ., 2-156 
“అవ్విశ్రేషంబు ప్త 

“ఎని పారజనసమూహము 

లనయంబును వనట మునిగి హాహారవముల్‌ 

వినువీథి ముట్టు రోదన 

మొనరించె నవ్వేళం గరుణ ముత్మ్క_టమయ్యెన్‌ '- ఆ(శ., 2-157, 158 
అని వర్ణింప బడినది. ఇష్టనాశము అను విభావము వలననే కోక ముత్సన్న మయినది. 
ఎలుగుసెల(గ నేడ్చుట, రోదనము, ఇత్యాది భావములచే నిది పోషిీతము. తదితర 
భావసామగి అంతగా లేదు. 

పటు తరంబగు ఛటచ్చట రవ మెసగంగ 

(మాకులు( బెదలును (గాబకెనుచు( 

is షు -ఆ|శ., 2-151 
అను పద్యమున వర్ణితమై న కార్చిచ్చు కుంతీసహి తంబుగా గాంధారీధ ఎతర్మామ్హలను 
దగ్దులను గావించినది. ఉపవాసక్షేశమున కాలుగదల్ప జాలని కుంతీ గాంధారీ ధ ఎతర్మామ్హల 
నిట్టి మహానలము చుట్టుకొనుటచే యుక్కిరిబిక్కిరియై దిక్కూగానక యొగనిష్టామా[త 
శరణ్యులె దేహములను విడిచిరి. ఇది కావ్య మర్యాదలతో విలసిల్లిన కరుణరసఘట్టమని, 
అంగియై న శాంతమున కిది దోహదము చేసినదని ఈ సందర్భమును వివరించుచు 
శ్రీ కేశవసంతుల నరసింహశ్నాస్తి గారు చెప్పి యున్నారు.” “తొ లగిపోవ లావు లేరెరి' 
అను చెప్పుచోట వారి స్థితి కొంత దయనీయముగా కనిపించును. ఇట విభావాదిసామ గి 
కొలదిగనైనను లేదు. కరుణరసచ్చాయ గలదని చెప్పవచ్చునేమో కాని కరుణరస 
ఘట్టమనుట కంతగా అవకాశము కానరాదు. 

మౌసలపర్వము యావనాశము, కృష్ణనిర్యాణము, ఇత్యాది ఘట్టములచే 
కరుణరస (పధానమగు చిన్న (ప్రబంధ మనిపించును. ఈ పర్యమును యధామూలకముగ 
తెనిగించెననియు, (పధానములగు కావ్యలక్షణము అని [యు సమకూరి కరుణ 
రసపోషణము సక్రమముగ నిర్వహి ంపబడినదనియు, విరాటమున లేని వస్తెక్యము 





37. _మహాభారతోపన్యాసములు, పు.287 


249 


కూడ ఇందు సంఘటిల్లినదని పలువురు అభి! ప్రాయపడిరి. ప్రసిద్ధమగు యాదవులచరి త్ర 
ఇందలి యితివృత్తము. కరుణరస మంగిగ, వీరము అంగముగా గల పర్వము, ధర్మజుని 
హృదయము శమాభిముఖమై నది. కణ్వాదుల శాపముతో నుషక్రమింపబడిన 
యితివృత్తము, ద్వారక యందలి మహోత్పాతములు, సాంఖుకములాన 
అల్లకల్లోలములు, యాదవుల యున్మార్గ [పవర్తనము - ఇత్యాదులచే పోషింపబడి 
_యాదవనాశముచే రసోన్ముఖము గావింపబడి, బల రామకృష్ణ నిర్యాణము లచే రసోత్పత్తి 
నొంది, యాదవాంగనల ఆ|క్రందనములచే పరిపుష్టి నందినది. 

“ద్వారకావాసులెల్లను దల్లడం బు 

లుల్లముల గప్ప పాముల నురుల బాష్ప 

ధార అతికరుణముగ హాహారవంబు 

లెసగ నేణిరి వెనుకను నిరుదెసలను -మౌసల, 145 
అను సందర్భమునను - 


నని నిర్ణత పాణులె పడియున్న 
భోజులను నంధకుల వృమ్ర్తులను గలయ' 
జూడంగ నుత్కటకోకంబు గదిరిన 
నణీముణే మేదిని నొజగువారు 
విప్రలాపంబు నానా ప్రకారంబుల' 
జేయువారును నిరుచేయి నెత్తి 
యలత నాకందనములు హాహావముల 
తో నొనర్చువారును నైన...” -మౌసల., 151 
అను సందర్భమునను విలాపము, అ(శువు, రోదనము, ఇత్యాది అనుభావములు 
కలవు. 
కృష్ణుడు లేమిచే కాంతివిహినమై దీనమె యున్నదట ద్వారకానగరము. అట్టి 
ద్వారక యందు |పవేగించునప్ప టి అర్జునుని చుట్టుకొని విలపించు మురాంతకాంగన ల 
స్థితి కొంతవరకు కరుణరసోత్సా దకమే యనవచ్చును. 


250 


“అరిగి మగండు సచ్చిన కులాంగనయున్‌ శశి గుంకినట్టి శ 
ర్వరియును బోల్స( బట్టుగుచు వారిజనాభు(డు లేని దీనతం 
బొరసి కృ పకభాజనత( బ్‌ందిన యప్పుంరి(జూచి మానసం 
బెరియంగంజొచ్చె నేటి కెదురీందిన చాడ్పున నేమిసెప్పుదున్‌ ' - 
మౌసల.,98 
ఆత్మబంధువగు అర్జునుని కనగానే అంతవర కడగియుండిన వారి దుఃఖమంతయు 
నొక్కుమ్మడిగ పెకి ఉబికినదె ఆ యాదవాంగన లందరను ముంచి వెచినది. 
“గనుటయు. [గొత్తపేరడలు సెపగంలేక మురాంతక ప్రయాం 
గనలు పదాణువేలును మొగంబుల గప్ప గ బాష్పవారి రో 
దనరవముల్‌ సెలంగ6(గ6 బదంబులు దొ[టువడంగ దెన్యముల్‌ 
తనువులు దాల్చినట్టు దెరలం జనుదెంచిరి పార్టు పాలికిన్‌” - 
మౌసల.,100 1 
“వారల(గాంచి శోక మనివారణ. జిత్తము పెల్లగింప న 
కౌరవ సత్తముండెలు6గు గద్గదికం దగులంగ నేడ్చుచుం 
దేరొకభంగి డిగ్గి యిల((దెళ్లిన యద్దురవస్థ( జూచినన్‌ 
వెరుల్లకెన డెందములు [వయ్యలుగావగదాంు భూవరా -మౌసల;101. 
దెన్యములే తనువులు దాల్చినట్టుగా నున్న ఆ అంగనాజనముల వృర్ణనము, వెర్షికెనను 
డెందము (వయ్యలు చేయుస్థితి యందున్న అర్జునుని వర్ణనము కరుళారసోత్సా దకములే. 
| యాదవాంగనల శోకమునకు వారే ఆలంబనము. ఇష్టనాశము వలన జనించినట్టది. 
| అశుపాతము, విలాపము, వెవర్ష్యము అనుభావములు. విషాదము, దెన్యము, కంపము, 
అ(శ్రువు, వివర్తత సంచారులు. అర్జునుని విషయమునను ఎలుగు గాద్గద్య మగుటను 
వర్ణించినాడు. 
శల్యపర్వమున కురుపతి యూరుభంగము జరిగిన పిదప సంజయుడు తనను 
సమీపంపగా ధూళి పొదివిన వదనంబుపై నరసిన వెండ్రుకలు వాయందోచికొని 
సంజయుని మొగము చూచి ధర్మనందనుని నిందించుచు నవుడుగణుచి, కన్నీరు 
(గమ్మ నిట్టూర్పు నిగడించి తన దుఃస్థితిని గూర్చి పరితపంచెను. చిన్ననాటనుండీ 
అనూన వెభవము లను అనుభవించి మానధనుడుగ మన ్ననకెక్కి 'నేల నాలుగుసెరగుల 
నేలి,భీష్మ గురు కృషపాదులపై కార్యభారము నిలిపియున్నవానికి తుది నిట్టులుండ 


251 స 


వలసె అనుదానికంట దుఃుఖాదాయకమగు అంశ మింకొక్కటి యుండదు. 

“మణీయు నొకండు వింఖు పవనూనతనూజుని చెయ్డిజబెన్లాడల్‌ 

విజీగి ధరి|తిబడ్డయెడ వేగమె వచ్చె శిరంబుందన్నె నే 

డ్రెజగలయిప్తు శతు నవధీరితు. జేయుట యొప్పుగాక యే 

పణీన( బరాభవించిన జనావళి నవ్వదె నొవ్వదే మదిన్‌” 
అని తన యవమానమును తలచి మనసులో కుమిలినాడు. ఆ యధర్మయుద్దమును 
నూరజాటుమని సంజయునితో “అనిమిష వాహినీ తనయు న్మస్తకళా గురు.......' 
అని తనకు వారిపట్ల గల [కోధమును వ్యక్తపరచినాడు. తన పూర్వవెభవమును 
స్మరించినాడు. తామందరును కలసి పాండవులకు చేసి ఎగ్గుల నేమాాతము దలపక 
తన దుఃఖావేశముచే వారలను దూణేనాడు.*ో ఇది కరుణరసాత్మకముగా స్టూల దృష్టికి 
తోపవచ్చును. .వెభవనాశము వలనను, క్లేశము వలనను దుఃఖము సంభవించినది. 
అ(శువు, విలాపము, అవుడు గణుచుట, మున్నగు అనుభావములచే నిది వ్యక్తము 
స్మృతి, దెన్యము సంచారులు. 

కాని (పతినాయకుడును, అనేకానర్థములకు కారకుడును, ఏమ్మాతము 
పశ్చాత్తాపమును లేక ఎదిరిదోషములనే యెంచుచు నున్నవాడును అగు దుర్యోధన్తునకు 
జరిగిన భంగపాటు వలనను, ఇష్టజన విభవనాశనముల వలనను సహృదయున కెట్ట 
“సానుభూతియు గలుగదు. కనుక నిట్టిదానిని కరుణరసమునకు ఉదాహరణముగ 
స్వీకరించుట తగదని భావింప వలెను. 

భీిష్మదోణాదులు'నేలకొరిగిరన్న వార్త వినినప్పుడు ధృతరాష్ట్రుడు పడిన 
యావేదన సహృదయుని మనమును కదల్పును. కంటికి కన్నీరు తెప్పించును. 
ధృతరా[మ్టుడు (పతినాయకపక్షమునం దుండినను నిసహాయు డగుటచేత ఆతనియెడ 
సహృదయునకు ఆయాతావుల సానుభూతి కలిగితీరును. కనుక కరుణమునకు 
ఉదాహరణము లుగ (గహి ౦పవలసి వచ్చినది. కాని రథచ(కము నేలను |క్రుంగినప్పుడు 
అ(ప్రతీకారంబులగు రోషవిషాదంబుల కన్నీరొలుక రథము డిగ్గినాడు కర్టుడు 'క్షర్ణ.,3- 
350: [ప్రతినాయకపక్షము వహించి, అనేక పాపములకు ఒడిగట్టిన కర్ణుని యెడ 
శ్రీ కృమ్ణునికి సానుభూతి కలుగనప్లే సహృదయునకు సానుభూతి కలుగదు. కర్ణుని 
నొప్పించుటకును, కర్ణుని సంహరించు పనికి అర్జునుని ఒప్పించుటకును, శ్రీ, కృష్ణుని 





38, శల్యపర్వము, ఆ.2, ప॥!లు 381-394 


252 


సోల్టుంఠన వాక్యములు భారతమున గలవు ఈ వాక్యముల వలన ఏదెన సానుభూతి 
లేశము సహృదయునకు కలుగబో యిన అది సుదూరమగును. కనుక ఇట్టి సందర్భములను 
కరుణరసమునకు ఉదాహరణములుగ స్వీకరింపలేదు. 

ఇక కరుణాభాసమునకు ఉదాహరణము - “ఇట్లు మహాతేజోధనుండగు 
నజ్జననాథుం డట్లు శపయించి కుంతి చేసిన క్షర్ణగోపనంబు ప్రసంగంబుగా నంతరంగంబు 
గృతపడీన కార్యంబుల దెస నిగుడం దన కతంబున మృతి(బొందిన యుభయపక్ష 
బంధుమి[తకోటు లం దలంచి, యుమ్మలించి, విశేషించి కర్టు చావునకు( దూర వగచి 
విహ్వలించి వివ్వచ్చు నాననం బాలోకించి...” శంతి., 1-42. 

మహాభారత యుద్దానంతరమున ధర్మజుడు బ్ఞాతిపధమునకు ఉది XY మనస్సు. 
డయ్యెను. తన కతంబున మృతి పొందిన ఉభయపక్ష బంధుమి[తకోటిని దలంచి 
ఉమ్మలించి విశేషించి క్‌ర్డు జావునకు దూర వగచి విహ్యలించెను. ఇట నాటికి కరుడు 
తన కగజుడని తెలిసనది కావున కర్దుని గూర్చి విలపించిన సందర్భములోను, తన 
పక్షము వారిని గూర్చి విలపించిన సందర్భములోను ఇష్టనాశమే కావున కరుణమే 
గలదు. కాని ఇట “ఉభయపక్షముల' నుటచే శతుపక్రము వారికొఆకు కూడ 
విలపంచినట్టు అర్థమగుచున్నవి. ఎరిగి ఎరిగి యుద్ధముచేసి, జ్ఞాతివధ మొనర్చి 
జరిగిన దానికి ఉమ్మలించుట 'హతపా|తగతే కరుణే' అను కరుణాభాస లక్షణమునకు 
లక్ష్యమగు చున్నదేమో యని అనిపించు చున్నది. 

డొ| నండూరి రాధాక్నష్ణగారు ఉదో వగపర (ము నందలి ధృతరామ్టని దుఃఖమును 
'ఉద్యో.,2-184-200: గూర్చి చెప్పుచు ఇట కరుణాభానము కలదనిరి. 
'నేనేమిసేయుదు నెందు జొత్తు నెవ్యరి శరణంబు వేడెదు...” అనురీతిని పలవించినాడట. 
ధృతరాష్ట్రుడు. ఈ సందర్భమును వివరించి చివరగా “ఈఘట్టుము కేవలము 
కరుణాభాసమును మా(తమే కల్గించును. ఏమన పాఠకులకు మొదటినుండియు 
ధృతరా[మ్టని మనస్తత్వ మెణుకపడినదే. అతడు తన లోభత్వమునను పుతులపె 
గల మమకారము వలనను నింతకు దెచ్చికొనినాడు కావున నిట్టవానిపై పాఠకులకు 
సానుభూతి కలుగదు. కావున ఈతని శోకము వలన కరుణము కలుగక కరుణాభాసము 
మా(తమే కలిగినది” అని చెప్పిరి. 





39. కరుణరసము - ఆం| ధవాజ్మయము 


253 


పాఠకులకు సానుభూతి కలుగకపోవచ్చు నను మాట సత్యమే అయియున్నను- 
కరుణాభాస లక్షణము దీనికి వర్తింపకపోవుటచే దీనిని కరుణాభాస మనుటకు 
వీలులేకున్నవి. 

తాత్కాలికమగు మానసోద్వేగమును కలిగించినను అది యెల్లయు శాంత 
రసాభిముఖ్యమును కలిగించునది కావున కరుణమును ఒకింత విపులముగానే తిక్కన 
గారు పోషీంచినారు. శాంతవీరములతో కొంచెము కుడిఎడముగా తిక్కన గారి 
భారతభాగమున కరుణము తావు కలిగించుకొన్నది. ఇది శాంతమునకు అంగ 
మయినది. 


254 


రివ (కరణము 
రౌదరసము - తిక్కన భారతము 


రో దరసము క్ట 

సవ రసములలో నొకటి యగు రౌదము |కోధస్థాయికము. రక్తవర్ధము. 
రు దదెవతము. భరతుని నాట్య శాస్త్రమున రౌ దరస సంబంధథమగు గద్యయు, 
కొన్ని ఆర్యలుసు గలవు. వానిని పరిశీలించిన రౌ[దరస స్వరూపము విదితము 
కాగలదు. ఇది [కోధ మనెడి స్థాయి భావము నుండీ జనించును. ఇది రక్ష 
దాసవోద్దతమగు మనుష్య పకృతికము. సం గామహేతుకము. అనగా రాక్షసుల, 
దానవుల, ఉద్దతమనుషు లి (పక తులకు సంబంధించి యుండుననియు, సంగ్రామము 
వలస జనించుసనియు అర్థము. [కోధము, అధర్షణము: ఇతరుల భార్యలను 
దెరచుటః, అధిక్షేపము :దేవ- జూతి- అభిజన- విద్యా-కర్మలను నిందిం చుట, అవమానము, 
అసత ప్రవచనము, ఉపఘాతము :పనివారలను బాధించులటుః, వాక్సా రుష్యుము 'క్‌"ట్లుదును, 
చంపుదును అని భయపెట్టుట :, అభ్మిదోహము :చంపదలంచుటః, అసూయ, 
మున్నగు విభావములచే రౌ([దరస ముత్సన్నమగును. కొట్టుట, విరచుట, 
మర్చించుట, నరకుట ఆయుధమును (గహి ంచుటు, శస్త్ర, ములను (పయోగించుబ, 
రక్తమును (సవింపచేయుట మున్నగునవి ఇందలి అనుభావములు. మరియు 
ఎజ్బని కనులు, చెమట, బొచు ముడివేయుట, పండ్లుకొరుకుటు, కొడు కరచుబ, 
చెక్కిళ్లు అదరుట, అరచేతుల నాండొంటితో రాయుట, మున్నగు అనుబావములచే 
రౌదమును అభినయింప వలెను. సంమోహము, ఉత్సాహము, అవేగము,అమర్షము, 
చపలత్క ఉగత, గర్వము, స్వేదము, వేపథువు రోమాంచము, స్వరభేదము, 
"మున్నగునవి ఇందలి వ్యభిచారులు. 

ఉ(దేకముతో చంప.తలంపుగలవారును, ఆయా పాతధారు లును ఉద్దతులు. 
రాక్షసులును, దానవులునుజఉద్దత (పక ఎతి గలవారు. (పతిజ్ఞాపాలనమున రుధిర 
పానము గావించిన భీమసేనుడు, మొదంళ్గువారు మానవులలో ఇట్టేవారు. ఇందు 
అనుభావముగ చెప్పబడిన తాడనపాటనాది కర్మలను రంగమున (పత్యక్షమున 


(పదర్శింపరాదు. కావున వచన మా[తముననే వర్ణింప వలెను. “యుద్దము, 
రాజ్య[భంశము, మరణము, నగరోపరోధము, (పత్యక్షముగ రంగమున పదర్శింపరాదని 
నిషేధమున్నది. రక్తనయనాదులను రంగమున |పత్యక్షముగ ప్రదర్శింప వచ్చును. 
రక్షోదానవోద్ధతాదుల ననుకరించి అభినయించునప్పుడు ఉద్దీపనము లేకున్నను 
తచ్చేష్టిత మనుకరించునప్పుడు నర్మగోష్ట్యాదికము కూడ తాడనాది (ప్రధానముగనె 
యుండును. వారి యారంభముసర్వ మబ్లు యుండునని మునియు సనును. 
ఉద్దీపనములు సంభవించినప్పుడు రక్తసయ నాదికము తాడనాది| గస్తమె యగును, 
తాడన మనునదిచప్పట్టు చణుచుట, పాటనము (బద్దలు చేయుట,పీడనము 
మర్దనము, రక్షః! ప్రభృతులు సర్మవిధాసముస గూడ ప్రహరింతురు. అప్పుడు రక్తము 
చిమ్ముటయే కాని యధిక ముండదు” * అని నాట్యువేదము. 

రౌ దము రక్షోదానవాదులకు మాతమే చెప్పబడినది కదా! అదిఇంక 
ఇతరులకు సంబంధించి యుండదా! అనిసదీనికి సమాధానమును ఇల్లు 
చెప్పవచ్చును. ఇది ఇతరులకును సంబంధించి యుండును. కాని అధికార మిందు 
స్వీకరింతుము. రక్షోదానవాదులు స్వభావ సిద్దముగనె రౌ(ద్రులు. అబ్లనినిత్యము 
పరిజసమున [క్రుద్దు లగుదురని తలంపరాదు. వారుస్వభావ రౌ[దముకలవారగుటయె 
కాదు. అంగరౌ[ద్రమున కూడ నుందురు. అనేక బాహూవులు, అనేక ముఖములు, 
చింపిరిగానున్న పింగల శిరోజములు, ఎజ్జనిమిడి గుడ్డు, భయంకరమయిన నల్లని 
రూపము లునుకలిగి యుందురు. లోకప్రసిద్దాకారము కంటు వారలకు విపరీతమగు 
వికృతాకార ముండును. వారు తపమాచరించినచోఅదియు ఘోరముగనె 
ఉండును. పరవినాశము' నభిలషించి వారు తపమొనరింతురు. వారు కంటికికన్న డక 
పోయినను వారిలో (కోధాభిసంధి యున్నదనిపించును. వారుశృంగారమును కూడ 
(కూరాకారముగనె సేవింతురు. | కోధకాలమున వలె రక్త నేతములను (తిప్పుచునే 
యుందురు. కేవలము వారి శరీరము ఇట్టుండుటయే గాక, వారి చేష్టిత మేది 
అయిననురౌ[దా స్వాదజనకముగనే ఉండును. వారి స్వభావచేష్టితము. రౌ దముగనె 
ఉండును. వాచిక, ఆంగిక చేష్టలన్ని యు రౌ దభూయిష్టములే. ప్రమదలకూడినపుడు, 
'బతిమలాడుకొను సందర్భములను సర్వమును పరుషముగను, [కూరముగను 
ఉండును. ఇది అంతయు రక్షోదానవుల రీతిరాక్షసాదు లను అనుకరించెడి పురుషు 
లందును సం[గ్రామ సం(ప్రహారకృతమైన ర దరస ముత్సన్నమగును. ఇది 
1... నౌట్యు వేదము, పుటలు 221-22 


256 


ఉద్దతరీతి. ఉద్దత మనుమ్యులు బహు బాహుముఖములతో నుండరు. కేవలము 
రక్షోదానవుల కార్యము లుండక పోయినను సం|గామ సం(ప్రహారములు, 
తాడనపాటనాదులును ఉండును. బహు బాహుత్వాదులు లేకపోయినను ఈ 
యుద్ధతులు |క్రోధోచితము లయిన _ వాగంగ చేష్టితములచే రౌ, దపకృతు 
లగుదురు. -ఈవిషయములను వివరించు అనువంశ్యములన ఆర్యలు - 

“యుద్ద పహార ఘాతన వికృతచ్చేదన విదారణై శ్చెవ 

సంగామ సం[భమాద్వెరీభిః సంజాయతే రౌదః 

నానాపహరణమోకైః శిరః కబంధ భుజకర్షనె శే వ 

ఏభిశ్చార్థ విశేష రస్యాభినయః (పయోక్తవ్యః 

ఇతి రౌ దరసో దృష్టో రొద వాగంగ చేష్టితః 

శ స్త్ర పహారభూయిష్ట ఉగకర్మ కయాత్మకః* 
యుద్ద(పహార ఘాతములు, విక ఏతచే దన విదారణములు, సం[గామ సం భమాదులచే 
రౌదరసము జనించును. వివిధములెన శస్త్ర ములను పయోగించుట, శిరమును, 
మొండెమును, భుజములను ఖండించుట, మున్నగు వానిచే దీని నభినయింప 
వలెను. ఇట్లు రౌదములైన వాక్కులు, అంగములు, చేష్టలు కలిగినదె 
శస్త్ర, (ప్రహారములతో కూడినదె, ఉఊగకర్మలతో నిండినదె రౌ దరసము ఒప్పుచుండును. 

సాహి త్యదర్పణమున ఇట్లు కలదు - “రౌద్రమునకు [కోధము స్థాయి 
భావము. రక్తవ్యర్ధము. రుదు డధిదేవతః 1రక్తాధ్గిదెవతః- రక్త మీధిదేవత అని జకచో 
కలదు. నరసభూపాలీయమున ఫాలాక్తు డనెను -నరసభూపాలీయము. సని (ఏ ధానము 
వారివ్యాఖ్యపు. 4371. ఆలంబన విభావము శతువు. వాని యపకారాది చేష్టలు 
ఉద్దీపన విభావములు. పిడికిట పాడుచుట, నేలమీద పడవేయుట, వికృతముగాచీల్చుట, 
సం గ్రామమున సంభమించుట, మున్నగు వానిచే రౌదము లెస్సగా నుద్దీప్తమగును. 
(భూభంగము, ఓష్టనిర్హంశము, బాహు సో ఎటనము, తర్ణనము, ఆత్మావదాన కథనము, 
ఆయుధోత్తేపణము, ఉగత్వము, ఆవేగము, రోమాంచము, సే పదము, వేపథువు, 
మదము, అక్షేపము, [కూర సందర్శనము అనునవి అనుభావములు. మోహము, 
అమర్షము,ఉ([గత ఆవేగమ్ము మన ్నగునవి వ్యభిచారి భావములు. 





2. నాట్య శాస్తము, ఆ. 6, శో లు 64-66 
భ్‌ సాహి త్యదర్పణము, 3-227-30 ఖో i 


257 


ధనంజయుని దశ రూపకమున - 

“కోధోమత ర వెర్తివెక ప్ర తమయ : పోషో౭ స రౌ, దోఒ నుజః 

క్షోభః స్వాధరే దంశకంప భృకుటి స్వే దాస్యరాగెర్యుతః 

శస్తోల్లాస వికతనాంస ధరణీఘాత |పతిజ్ఞా| గహె 

ర|తామర్ష మదౌస్మృతిశ్చప లతా సూయా గ్యవేగాదయః చే 

“శతుకృత తిరస్కృతి మొదలెన వాని వలన పుష్టమయి రొ దమగుచున్నది అని 
ధనంజయుడు పేర్కొనినాడు. 

ఈ రీతిగాదశరూపక అక్షణాముమా। తమే కాక, రసగంగాధర, కావ్యానుశాసన, 
రస్తార్రవసుధాకర, నాట్యదర్పణముల లక్షణము లును పె వొనితో సంవనెందచు 
చున ఎవి 

పె యాలంకారికుల నిర్వచనములను పరిశీలింప రౌ[దరసస్వరూప మిట్లు 
అవగత మగును. రౌదమునకు స్థాయి [కోధము. శతువులు ఆలంబనము. వారి 
చేష్టలు ఉద్దీపనము. పిడికిటేపోటులు, నేలపె బడవేయుటలు, విక ఎతముగా 
చీల్చుటలు ఉద్దీపనములు. జాౌడుగరచుట, కనుబొమలు ముడుచుట, ఉ(గత, 
ఆవేగము, రోమాంచము సే దము, కంపము,ఇత్యాదులు అనుభావములు. 
మోహామర్తాదులు వ్యభిచారులు. 


ఇతర రసములతో సంబంధము : రౌదము కరుణము తరువాత 
పేర్కొన బడినది. శారదాతనయుని కథనము ననుసరించిఈ రౌ[దము “భరతులు 
దక్షాధ్యరధ్యంసము నభినయించినప్పుడు పశ్చిమ దిక్కుగా నున్న బహ్మముఖము 
నుండి ఆరభటీవృత్తితో కూడిఉత్పన్నమై నదటి * భరతుడు దీనిని జనకరనమని, 
ఉత్పత్తి హేతుకమగు రసమని, దీనినుండి కరుణము ఉత్పన్నమై నదనుచు 
“శృంగారాద్దిభవేద్దాస్యో రౌ దాత్తు కరుణోరసః, :నాబ్య, 6-31: అనిచెప్పి యున్నాడు. 
శారదా తనయుడును రౌ దము నుండియే కరుణము జనించెనను నభి పాయమును 
చెప్పెను * చూ. కరుణరసము:. 

ఉమమున దక్కు మిగిలిన వాజ శ్రాియమున రౌ దరసమునకు అంగిగా స్థానము 
లేదు. వీరాదులకంగముగనే యిదిఎక్కుడు రమ్యము. అలంకారిక నియమానుసారముగ 
కూడ ఇది అంగముగపోషింపబడవలయునే కాని అంగిగా దీని కవకాశము లేదు. ఇది 
SEs ESE RT ESS TI LSS LDS 


4, దశరూపకము, 4-75 ళో | :సరిసెల్ల వారి వ్యాఖ్యానము, పు. 85% 
5. భా(పకాశము, రెవ అధికారము, పుటలు 5, 58 


258 


వీరమునకుఅంగముగ నుండి అంగిరస పోషణకు ఉపకరించును. కరుణముతోజన్యజనక 
సంబంధమును కలిగియున్నది. యుద్ధవీరముతో నిది ఎక్కుడు సామ్యమును 
కలిగియున్నది. ఈరిండింటికి ఆలంబనోద్దీపన విభావములు సాధారణములే. 
మరియు అనుభావ వ్యభిచారులు కూడ పెక్కు సాధారణములే. అయినను 
రౌదమునకు స్థాయి భాపము (క్రోధము. యుద్దవీరమునకు స్థాయిభావము 
ఉత్సాహము. రౌ(దరస నాయకుడు ధీరోద్ధతుడు. వీరరస నాయకుడు ధీరోదాత్తుడు. 
రౌ దరసమున కనుభావములగు రక్తాస్యత్వము, రక్తనేతృత్వము యుద్దవీరమునకు 
అనుభావములు కావు. ఈ రీతిగారౌద వీరరసములకు గల భేదసామ్యములు 
తెలియనగును. 

ఈరౌ[దమునకు హాస్యశృంగార భయానకములు విరోధి రసములు. వీరము 
పోషకరసము. 

రౌ[దరన బేదములుః “అంగనేపధ్య వాక్వెశ్చ హాస్య రౌదో 
(తిధాన్మృతౌ * నాట్య, 6-77: అనుస్క్మూతము ననుసరించి అంగ, నేపథ్య 
వాక్యములచే ఈ రౌ(దము (త్రివిధములని తెలియుచున్నది. వాక్య రౌ|దమునే. 
స్వభావ రౌ|దమని వ్యవహ రింతురు. 


259 


భారతము = రొ దము క 
తిక్కన గారి భారతభాగమున రౌ|దము ఎట్టు పోషింపబడినదోపరికింతము. 
రౌ[దరసమును దృష్టియం దిడుకొని తిక్కన కృత భారతభాగమును పరిశీలించిన 
రౌదరసస్ప్ఫూర్తి తరచుగా భీమునియందే పాడసూపు చుండును. 
సభామందిర [ప్రాంగణమున కీచకునిచే కచాకృష్ణయై, పదాహత అయిన 
(దౌపదిని సభలోనుండి చూచినప్పుడు భీమునకు కలిగిన కోపమును వర్ణించిన 
సందర్భమున రౌ దరసము గలదు. 
“తానును నన్నయు నయ్యా 
స్థానమ్మున నుండి పవనతనయు డసహ్యం 
బైన మనోవల్లభ యవ 
మానము నాసింహబలుని మదజంభణమున్‌ ' 
“కనుగొని కోపవేగమున గన్నులనిప్పులురాల సంగము 
ల్లనరంగ సాందఘర్మ సలిలంబులు (గమ్మ నితాంత దంతపీ 
డన రట దాస్యరంగ వికట[భుకుటీచటుల (పవృత్తన 
ర్తన ఘటనా (ప్రకార భయదస్సురణా పరిణద్దమూర్తియై ” 
“నేలయు నింగియు. దాళముల్‌ గా6 జేసి 
యేపునరేగి వాయించి యాడ. 
గులపర్వతంబులు గూల్చి యెండాంటితో( 
దాకంగ పీకమె (దన్ని యాడ 
నేడు సాగరములు నిక్కడక్కడంబెట్టి 
పలుచని రొంపమై నలదికొనంగ 
దిక్కులు నాలుగు నొక్కచోటికి( దెచ్చి 
పిసికి పిండలిసేసి పిడుచగొనయణగ 
మిగిలి |బహ్మాండభాండంబు పగుల వేయ 
నప్పళించుచు™ [బళయకాలానమున 
గండరించిన రూపంబు కరణి భీము! 
డతిభయంకరాకారత నతిశయిల్లె' * 





6. ఏరా., ఆ. 22 ప॥లు 132 - 34 


260 


అని భీముని పేర్చిన కోపాటోపమును తిక్కన వర్షించినాడు. భీముని ఘనతర కోప 
వేగమున నిప్పులురాలు కన్నులందును, సాం[దఘర్మసలిలము (గమ్మిన అంగము 
లందును, నితాంత దంతపీడన రటదాస్యరంగ వికటభుకుటీచటుల (పవృత్త 
నర్తనఘటనా[ ప్రకార భయదసు ఎరణా పరిణద్దమూర్తి యందును రౌ[దరసము 
మూర్తీభవించినది. భీముని రౌ దరూపమును వర్ణించుపట్ల తిక్కన సందర్భోచితముగ 
భాష నుపయోగించి ఆ రౌదస్వరూపమును స్పురింపచే యునని అనుటయే గాక 
“అతని యాకారము నెంత చక్క_గానో చ తించ్చి యొక పటుదీర్ణ సమాసముచే 
నాతన పండ్లు కొరుకుట కూడ మన చెవు: లో గింగురు మనునట్టుగా జేసి యాతని 
మూర్తిని మన కండ్రయెదుల జెట్టినాడు' * అని (శ్రీ, కోరాడ వారు చెప్పియున్నారు. 
రౌదము |కోధస్థాయికము. ఉద్ధత |పకృతికము. భీముడు ఉద్దతుడు. శ్యతువగు 
కీచకుడు ఆలంబనము. అతని కృత్యము లేదా అతడు చేసిన అపరాధము 
ఉద్దీపనము. ఇది అవమానము, వాక్సారుష్యము, అభి దోహము అను విభావములచే 
ఉత్సన్న మయినది. నిప్పులురాలు కన్నులు, అంగము లందు ఘర్మ సలిలము 
(క్రమ్ముట, పండ్లుకొరుకుట, కనుబొమలు ముడిచేయుట అనునవి అనుభావములు. 
ఉగత్క, స్వేదము వ్యభిచారులు. ఈ రీతిగా ఈ సందర్భము విభావాది సామ(గీ 
పరిపోషితముగ రౌదము రసపర్యంతముగ పోషింపబడినది. 

కీచకవధ సందర్భమున మొదట నర్మగరి బ్రతములగు మాటలు మాటలాడి 
పదప- 

“అనుచున్‌ (గక్కున లేచి రోషకఠినంబౌ హాసమాసూతు నె 

మ్మన ముద్వేగము(బెంద(జేయు బలసామగిసముజ్ఞ్రంభణం 

బున వానిం దలపట్టి వంచుటయు నేపుం జేవయుం దోథవా( 

డను మానింపక బెబట్టదల్శికొని కోపాటోప దీప్తాంగుడై * 

గంధర్వుడను తలంపున యుద్దమునకు దిగగా నిరువురు భుజబలాటోపము 
మెరయురీతిని కొంతసేపు పోరిరి. ఇవ్విధమున నేచి ఇరువురు బెద్దయు(ప్రాద్దు పోర 
వాయుప్పుతుని బలము తోడుతోడ పెరుగ దొడగినది. కీచకాధముని లావు 
తరుగజొచ్చినది. దాని నెరింగి యుద(గతచే ఆ బక్తవెరి (గ్రక్కున వాని నడంగబట్టి 
పడవెచి, పంచానన మేణమును పాదుపునట్టుగా అతనిని మహోగత నాక్రమించి 


7. ఆంధభారత కవితా విమర్శనము, పు. 330 
8. భారతము, విరా, అ. 2, ప. 340 


261 


బెడిదములగు పిడికిటీపోట్ట్లతో పాడిచి చంపినాడు.' : విరా, 2-350-52 : ఇది 
యాతని రౌ(ద్రరసానిష్క తికి తార్కాణము. ఇచ్చటను అలంబనవిభావము 
కీచకుడే ఉద్దీపనము అతని చేష్టలు. పడవేయుట, సం[గామమున సం[భమించుటలచే 
ఇది యుద్దీప్త మయినది. కొట్టుల, మర్రించుట అనుభావములు. ఉ(గత వ్యభిచారి 
భావము. డా! రంగారావు గారు రౌ దరసస్పూర్తికి ఓజోగుణభూయిష్ట రచన గా 
వలెనని ఆలంకారికులు * న్నిర్ణయించి యున్నారు. “గాఢబంధత్వమోజ:” అని 
కావ్యాలంకార స్తూతవృత్తి. చంపకమాల దీర సమాసఘటితమే కాని సీసమున 
నెక్కడను అట్టిది కానరాదు. అయినను తిక్కన తన సామర్థ్యము చే రౌ ద్రరససూ ర్తిని 
కల అభి పాయపడినారు. ర 

ఇట ఇది భీముని (క్రోధము వలన జనించినది. భీముడు చేసిన క ఎత్యము 
ధర్మబద్ద మయినను అధర్మపక్షావలంబిపబ్లు చేసిన కార్యమయినను, అ కృత ములో 
కొర్యము అధికముగ కనిపించుటచే రౌద మయినది. 

వీర్ర రౌదములు రెండును అత్యంత సన్నిహిత రసములు. సాహిత్య 
దర్పణకారుడు “రక్తాస్య న్నేతతా చ్యాత భేదినీ యుద్ధవీరతః* అని రక్తాస్య, రక్త 
నేతత్వాదులను రౌదమునకు సూచించి ఈ రెండిటికి గల భేదమును 
తెలిపయున్నాడు. ఈ సందర్భమున రక్తాస్య, రక్తనేతాదులు చెప్పబడకపోయినను 
పడవేయుట, కొట్టుట, మర్దించుట, ఇత్యాది భావసామా గి యుండుటచే రౌ[దమునకు 
ఉదాహరణముగ చూపుట జరిగినది. కీచకుని చంపు సందర్భమున |కౌర్యముండుటచే 
రౌదమయినను, చంపుటకు పూర్వము చూపిన ఉత్సాహము వీర మగుటచే ఆ 
(ప్రకరణమునను ఉదాహరించుట జరిగినది. ఈ ఘట్టమున వీరము రౌ దముగా 
రూపాందినది. 
ఉపకీచకవధ సందర్భమునను రౌదము పోషింపబడినది -. 

“అని పలవించు నయ్యెలు(గులా పవమాన తనూజు డేర్పడన్‌ 

విని మది నాదువల్లభకు వీండును (గమ్మణు నింతసేసిరే 

యనుచు సరోషసం[భమత నాయితమై వెసంబాటీ వపలం 

ఘన మొనరించే ... ... క ' - విరా, 3=22 

“ఇట్టు లంఘించిపోయి పరేతభూమి 

యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న 


9. Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 


262 


తావనీజంబు వెతికి రౌ దాతొరేక 

మడర భుజశిఖరంబునయం దమర్చి' - ౩- 23 

“వికట(భూకుటి ఘోరఫాలకలిత స్వేదోదృటుండుం జల 

ద్వికృతో ష్టద్వయుండుం (బమర్దన దశావిర్భావ సంభావితాం 

గకు(డుం జిత్త విదాహ దోహల సమ్మగక్రోధవేగుండునె 

బకవిధ్వంసకు( డయ్యెడన్‌ నిలిచె శుంభన్య్మూర్తి విస్సూర్తితోన్‌ *విరా.,3-24 

ఇట్టు రౌ ద్రరూపముతో నున్నవాక పాఆదొడంగిన ఉపకీచకులను “వడిన్‌ 
పట్టుకొని వారిని బడల్పడవేసి విశృంఖల వికమముచే అందరను చేతులతీటవో 
నుణుముసేసి' నాడు. ఇచ్చట “భీముని వర్ణించిన తీరంతయు రౌ(దరససో రకమే. 
రౌద్ర మాతని వికట (భూకుటీ ఘోరఫాలము నందుసు, చలద్వికృతోష్టము 
నందును, |క్రోధవేగమునందును, (ప్రమర్హన దశావిరా ఎవసంభావితాంగకము లందును 
మూర్తిగట్టి యున్నది. ఉపకీచకులు ఆలంబనముగ వారి క ఎత్యము లుద్దీపనముగ 
నిది దీప్తమయినది. అవమానము, అభి[దోహము అనుననియే విభావములు. వికటమై న 
(భూకుటి, చలించుచున్న ఓష్టద్యయము, స్వేదము అనుభావములు. ఉగత్క 
గర్వము, స్వేదము వ్యభిచారులు. శ 

విరాట పర్వమున చివరి యాశ్వాసమున విరాటుడు కంకుని సారెగొని 
(వేయుటలో రౌదరసస్ఫూర్తి కలదు. 

“అనిన రౌద రసము మనమున నడరంగం 

బడగయెత్తును రగపాలురేఖ 

సనయు చేతిసారి గొని (వేసె బతిపేడి 

గడన యుడుగుమన్న నుడుగవనుచు * 

ఇట కంకుని మాటల వలన విరటునకు (క్రోధము కలిగి ఆ |కోధావేశము 
నాపుకొనలేక చేతిలోని సాగెను కంకునిపై విసరినాడు. ఉత్కట |కోధావేశముచే 
రౌదరసము స్ఫూర్తి వహి ంచినటి., విభావాది సామ్మగి ఇట వర్థితము కాలేదు. కాని 
పడగయెత్తిన (తాచుపాము వలె నున్న చేతితో వేయుట అను నొక్క 
అనుభావముతోనే స్ఫూర్తిమంతము గావించినాడు. 

యుద్దపంచకమున రౌదరసాత్మకములగు సని వేశములు పెక్కులు 
కాననగును. 





10. భారతము, విరా., 1. 5, ప. 259 


263 


భీష్ముని తృతీయ దివస యుద్ధమున భీష్ముని ధాటికాగలేక పాండవ 
సెన్యములు విచ్చుటను జూచి శ్రీ, కృష్ణుడు - 
“గంగా నందను. గూల్చి (దోణుపని సక్కంజేసి కౌరవ్య వి 
రాంగమ్ముల్‌ నుణుమాడి త్మత్సబల సెన్యంబెల్ల మాయించి యి 
త్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున దుర్దాంత చంచద్భుజా 
సంగస్ఫూర్ణిత చ్మకవ్మికమకళా సం|క్రీడనోన్మాద్దినె' - భీష్మ. 2- 153 
అని పలికినాడు. ఇటు వీరమే కానవచ్చినసు చకవి[కమకళాసం క్రీడనోన్మాదినె 
అనుటలో ఉన్మాదశబ్దముచేత రౌ్యదము రేఖామ్మాతముగ స్పురించు చున్నది. కాని 
“పద్మ నాభుండు సునాభంబగు నా చ|కంబుగెకొని దక్షిణకరంబున నమర్చిపేర్చి 
యుగ్యంబుల పగ్గంబులు నాగలముడచి యరదంబు డిగ్గనుణేకి శో 
“అవని గంపింప లలితపీతాంబరంబు 
చెబయగుదూల( జ[కాంశులు దుణు(గరలింప 
సింహనాదంబు (కోధరంజిత భయంక 
రాననంబున( జౌెల(గంగ నడరు( బెలుచి 
“అంహోమర్తను(డా జనార్దనుడు మాద్యద్బీష్మ కుంభీందుపె 
సింహోల్లాస విభాసియై కవియు నుత్సేకంబు నాటోపమున్‌ 
రంహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు జూడన్‌ జగ 
త్సంహారోన్ముఖు (డెన రుదుగతి రౌ|ద|పకియం బాల్చినన్‌ ” 1 
శ్రీ కృష్ణుని వర్రనము నందు (కోధరంజిత భయంకరాననమున, రుదుగతి 
రౌదప|కియం బోలి నన్‌ అను పదములచే రౌదృరసస్పూర్తి సు ఎటమగు చున్నది. 
అయినను ఇట అనుభావాదులచే పుష్టము కాలేదు. 
భీష్ముని నవమదివస యుద్ధమునను ఇట్టి ఘట్టమే యున్నది. అచ్చట గూడ 
రౌదృరసస్ఫూర్తి గలదు : భీష్మ., 3- 261- 63: 
గురుడు పాండవబలములపె దెప్పదెరల తీవముగ శరతతిని 
కురిసిననాడు - 
“కను(గాని పార్షతుండపుడు గట్టుపకాసయి వీక(దాకీనం 
దునిమె నతండు తద్దనువుదోడన పెక్కు శరంబులేసె నా 





11: బీష్మ., ఆ. 2, పీ లు 154 56 


264 


తని మెయినొండు విల్లు (దుపద క్రీతిపాల సుతుండు (గక్కునం 

గొని శరసప్తతిం గురిసి కోపము.టెంచిన నాతం డు్రగతన్‌' 

ఆ ఏల్దుదుంచి రౌ ద్రర 

సావేశంబొప్ప నాలుగమ్ముల రథవా 

హావలిని సూతు నొక్కుట 

దేవగణము చొగడ వసుమతిం బడవేసెన్‌” 12 

ఈ సందర్భమున రౌ. దరసస్పూర్తి కలదు కాని అది విభావాది సామ గీ 
పరిపోషితము గాలేదు. భీష్ముని దశమదివసమునాచి యుద్దమున కొంతరౌ(దరసస్తూర్తి 
కలదు. భీష్ముడు రౌదరసమూర్తియె ఆనాడు విజృంభించినడు. 

కుంభసంభవుడు ఏదిక్కునం జూచినదానయై పెక్కు రథంబులసు బుద్ది 
పాండవ పాంచాల యోధులకు పుట్టునట్టుగా విహరించి వివిధ విశిఖనియమంబులు 
నిగిడించుచు - 

“కూల్పుచు గజముల నెత్తుట( 

దేల్చుచు( దురగములవీళ( దేరులు మరలన్‌ 

వెల్పుచు( గాల్భలముల' బారి 

మాల్చుచు రౌ(దముగ మారి. మసఃగిన భంగిన్‌ "టే 
సంగర్మకీడ సలుపు సందర్భము రౌౌదరస విలసితము. కాని విభావాది సామి 
పరిస్తురణముగా లేదు. భీష్మ దోణులు (ప్రతినాయక పక్షావలంబులెనను 
పాండవపక్షపాతులు గాన వారియెడ సహృదయులకు సానుభూతి యుండును. 
గనుక, రౌద్రమున కుదాహరణములుగా వీనిని స్వీకరించుట అయినది. 

ఇట్లు శకుని సహదేవుని తాః- 

“తురగ్యవాతము నొంచి కేతువు వెసం (ద్రుంపంగ నాతండు [గో 

ధరసంబు[గము గాక యుండియును గాంధారేశు వీతధ్వజున్‌ 

విరథున్‌ విస్సురితా[స్తఘట్టితుని. గావింపన్‌ తదాభీలమూ 

ర్తి రథంబుద్దతి డిగ్గి పాణీ యతండుర్విం గూల్చె దత్సారథిన్‌” * 





12: భీవ్మ., ఆ.2, ప! లు 382-83 
13. (దోణ. 3. 1, వ. 141 
14. (దోణ. 3. 1, ప. 161 


265 


ఇట |క్రోధరస మనుపేర సహదేవుని యందు రౌదరసస్ఫూర్తిని గావించినాడు 
తిక్కన. 

దోణాచార్యుడు సత్యజిత్తుతో యుద్ధము చేయు ఘట్టమున వృకుడు 
సాయపడు సందర్భమున - 

'ఘనతర కోపవేగమున( గన్నుల నిప్పులురాల సత్యజి 

త్తనువు వృకాంగమున్‌ విశిఖధారల ముంచె గురుండు వారలా 

తని వడికోర్చి మై గలయందాకంగ సారథి యుబ్బడంగ వా 

హనములు బీజువోవ సిడమల్లలనాడంగనేసి రుద్ధతిన్‌ * "* 

కుంభజుడు సత్యజిత్తుని వేయగా, వృకుడు [దోణుని నొప్పింపనతడు కినిసి 
వృకుని తల తునియగ నతని హయములు సారథియును ముసుడ్మోగ నారుబాణములు 
వేసినాడు. తదుపరి సత్యజిత్తు కెంపారెడు ఆనసముతో, నపుడుగణుచి, యుద్ధము 
చేయబూనగా అర్హచం[(ద విశిఖప్రహతిని అతని తలను డాల్లవేసినాడు. (దోణ., 
1-2=288-91:. ఇదంతయు రౌ దరసావిరా ఎవమే. ఇట మరల ఘనతరకోపవేగము, 
నిప్పులురాలు కన్నులు, కెంపారెడు ఆననము, అపుడుగణుచులు, ఇత్యాది 
(కోధరసభావములను వర్ణించినాడు తిక్కన. 

ఈ పర్వమున చతుర్జాశ్వాసమున భీముడు (దోణునితో యుద్దము చేయు 
సందర్భమున బీముని రౌ దరసమూర్తిత్వము గోచరించు చున్నది. కన్నుగవకెంపారగా 
నితడు (దోణునితో నిట్టు పలికినాడు. 

పయములు వలి నిన్ననుసరింపగంయ6 బార్జుడుగాడుసుమ్ము దు 

రయ భుజశక్తి నిర్మథిత శుతు(డు భీముండు గాని .... 

దర్పము సూపకుందునే' 
అని పలికి - 

“గదసారించి చెలంగి .వెచిన భుజాగర్వంబు సాలించి య 

మ్ముదుకం డుర్వికి దాంటిపోయె నది రశ్ముల్‌ మింట( బర్వంగ బె. 

ట్రైదమె (మైయుచు వచ్చి బల్పిడుగు మాడ్కిందాశకుడున్‌ గుజ్తుముల్‌ 


సదిసెన్‌ సారథి (మగ్గె దేరు వాలిసెన్‌ సెన్యంబు భీతిల్లగాన్‌” ** 


as CM el మమమ 
15. (దోణ., ఆ. 1, ప. 287 


16. (దోణ., ఆ. 4, 148-50 


266 


యుద్దము చేసినాడు. ఇటట (రౌ(దము విభావాది సామీ పరిపోషితము కాకున్నను 
శ తుపక్ర్షమువాడగు దోణుని ఆలంబనముగా గలిగి అతని వ్యంగ్య భాషణములు 
ఉద్దీపనము లుకాగా, ఆ (క్రోధము కొంత స్టాయిత్వము నందినది. కన్నుగవ 
కంపారుటు, గద సారించుట అనుభావములు. 

భీమసేనుడు దుర్మద దుష్కుర్ణులం జంపు సందర్భమునను రౌద్రము 
కలదు. 

'కినిసి బకమర్హను(డు వెస 

దన యరదము వాని తేరుదాశ బజుపి యా 

తనిమీ(ద నుటజికి (కుమ్మెం 

గనుకని నెంపపాడి సెదరణాలం గేలన్‌” - (దోణ., 5-62. 
“అమ్మహోా(గ సముద్దతిం జూచి పాంచాల సెనికులు సింహనాదంబులు సేసిన 
సహి ౦పక సూతసుతుండును, దతో ఎదరులును నవీ ఇరులం బొదివిన సత డద్బుతంబుగా 
(ధువు ((థుము) నరదంబుమీదికి లంఘించి వాని( బిడికిటిపోయిన జావం బొడిచి 
జయరాతునిపె( గవిసి యాతని నతని సూతుని. గాళ్లు లిరుగేలంబట్టి (వేసి 
గతాసులం జేసిన ....... ఇవ్విధంబున జ్మితవధ విహారంబున విజ్బంభించు నా 
ధీమసేనుం జూచి రు దుండు రభసో[ దేకంబునం బాండవేయులకు దోడ్పడం 
జనుదెంచెంగాక మానవు లిట్టివారునుం గలరే యనుచు నీవారెల్లను వెణచలుచి 
యిద్దజొక్క తెరువునం బొక పలుచిరి' ((దోణ., 5-63). ఇబ రౌదము 
(కోధముు అభి దోహము అను విభావములచే ఉత్పన్నమయినది. కొట్టుట, 
విరుచుట, మర్చించుటు, శస్త్రములు ప్రయోగించుట, నరకుట - ఇందలి 
అనుబావములు. ఉ(గత, గర వము, అమర్షము వ్యభిచారులు. 

భీముని [కోధాతిశయమురకు మరియొక యుదాహరణము దుస్సృసేనుని 
వధ సందర్భము. ఈ సందర్భమున భీముని [కోధాతిశయమునే కాక్క విశృంఖల 
వీరవిహారమును, అతని క్షణక్షణ వెవిధ్యమున మెరయు నా ట్యోల్లాసమును కవికడు 
_ సుందరముగను, (ప్రత్యక్ష మగునట్లును చిత్రించెనని శ్రీ యడవల్లి ఆదినారాయణ 
గారు చెప్పి యున్నారు. if | 

గదలీలం గాని తేరు డిగ్గి మెణుగుల్‌ (గ్రమ్మంగ సారించి యు 

న్మద యానంబునం గిట్టి ఘోటకములన్‌ (మందించి బాహాబలం 


టట న ద దనన చనా దల బా చవ చని వలువా బాజా నుతి నననున ననన నునానాాా క నాునానానాలననవవా నానా 


J.7. తిక్కన కర్తపర్వ నిర్వహణము - భారతి, 1961 జనవరి, సంపుటి 38, సంచిక 1, పు.53 


26/ 


బు దలిరృన్‌ భవదీయ సూను నరదంబుం (దెళ్తం (దోవంగ బె 
బ్రేదపుం దోమర మెత్తి కొంచతఃడు దాణన్‌ నేలకున్‌ (గ్రక్కునన్‌ 
కర్త, 3-204 
"అట్లు దాటి బెట్టువెచిన యత్తోమరంబురం బాడనేచి యక్కీ_చకారాతి పదుమూడు 
పత్సరంబులు దమ పడిన పొట్టను (బతిన చందంబును డెందముస నా వహిల్ల 
నుద్దండ గదాదండంబున దుశ్శాసన్నువెన నతండు నెత్తురు దోరంగ ధరణింబడిన 
బెబ్బులి లేడికొదమం బొదుపు పోలికం బొదివి మెడ (దొక్కి యెక్కుడు 
మదంబున' సతనితో మాటలాడినాడట (క్షర్ణ., 3-205వ.) "నీ మాటలు వినుటకు 
నా కీనుక సాలవేడ్క్మపడియెడున్‌ * (3-206) అను నీ తెలుగు నుడికారపు సాంపున 
(కోధజ్వాలల తీ వత గమనింప తగును. భీముని మహో (పభలకు కౌరవానీక 
మతిభీతి గదిరి నలుగడలు విచ్చినదట. 
“లీలం గేలనమర్చి మత్తగజకేళి సుందరోల్లాస మా 

భీలత్వం బలరింప( [దిప్పుజదలం బృథ్వీస్టలిన్‌ వెచు ముం 

గాలందోచు మొగంబు (వేయు దెస ల్కుగస్ఫూర్తి వీక్షించు మో 

కాలూదుంబయి( గృమ్మణుంగ మెడ చిక్కం [(దొక్కి నిల్చున్‌ సగున్‌'" 

- కర్త, 3-210 

అను పద్యములో భీముని [కోధ వికటతాండవము, దాని వివిధ రీతులు చితింపబడినవి. 
చివరి యా నవ్వు" కూడ రౌాద్రము యొక్క అంశము. ఊరక గుండె చీల్చి రక్తము 
(తావిన అది కేవలము (పతిజ్ఞానిర్వహణము అగును. దాని కది చాలును. కాని ఈ 
(క్రియ అంతయు అతని (కోధము, కసి యొక్క అవధులను ముట్టుచున్నది. 
అందుచేతనే “ఇవ్విధంబున ఘోరవిహారంబు సలిపి" (3-211) అని తిక్కన గారు 
(వాసిరి. “గద సేతంగొని యంత్యకాల యమరేఖం బేర్చి రక్తంబు చాయ 
దలిర్పందనువు[గ సుందరము... * (కర్త... 3-219) అను పద్యము నిట్టిదే. భీముని 
ఇట్టి రౌదమే అట్టి కార్యమునకు హేతువయినది. అతని మర్చించుట, కొట్టుట, 
చంపుట - ఇత్యాది [కోధ భావములచే నిది పోషీత మయినది. 

శల్య భీమసేనుల గదా యుద్ధమున - 

“కను(గాని భీముండు గన్నుల నిప్పులు 


రాల శుండాల కీలాలం రంజి 


268 


తంబును రిపు న్య దైన్య (పదంబును 
నాత్మీయ వాహినీ హర్షకరము 
నెశతధారా మహాభుజగ క్షమా 
ధర శృంగ సమత సుద|గమగుచు 
నెనిమిది యంచుల నెసశథు మెణుంగుల 
దారుణంబగు గదాదండ ముగ 
రేఖ సారించి రౌ, ద్రము[ దేకమందః 
గదిసి మ(దాధిపుని తురంగముల( జదియ 
మో(దె నాతండు దోమరమున. దదీయ 
విపుల వక్షంబు భేదించె నృపవరేణ్య' క 
అని వర్ణించిన సందర్భమునను భీముని నిప్పలురాలు కన్నులను వర్ణించి రౌదరస 
స్ఫూర్తిని కలిగించినాడు తిక్కన. 
భీమసేన దుర్యోధనుల గదాయుద్దమును తిక్కన రౌ(దరసభరితముగనే 
వర్ణించినాడు. 
“చండ గదా పరస్పర ఘట్టనంబుల 
మింట బెల్లడరెడు మంబగముల( 
బరమ ఘోరములగు పదతాడనంబుల 
నొలయు వసుంధరా చలనములను 
నుదృట (కోధసము"| దేకములం జూడు. 
లందుల్లసిల్లెడు నరుణారుచుల 
దారుణ ధ్వనులగు తర్హనలీల ల( 
బరంగు పర్వతగుహా (పతిరవముల 
ననిమిషుల దృష్టు మిణుమిట్టుగొనయగ భుజగ 
పతియు! గూర్మంబు సంకటపడ(గ దరణీ 
కిరణములు చెల్బ_(బాణు దిక్కరులు బెదర 
నొప్పె సత్తాలితాకు మ(గమగుచు ' - శుల్య., 2-255 





18. శల్య., ఆ. 1, ప. 168 


269 


రౌద్రము ఉద్ధతమగు మనుష్య (ప్రకృతికము. సంగ్రామ హేతుకము. ఇట 
వీరిరువురును ఉద్దత (ప్రకృతి గలవారే. ఇరువురును (కోధసము(దేకులే. వీరి 
(కోదసంజనితముగనే రౌద్ర ముదృవించినది. ఇరువురి చూడ్కుులందు అరుణరుచు 
లుల్లసిల్చుచున్నవి. ఈ పదతాడనములు, అరుణరుచులు, తర్ణనలీలలు అనుభావములు. 
సాప్తికము నందలి అశ్వత్థామ యొక్క భిభత్సకృత్యమంతయు రౌదమునకు 
'పర్యవసానమే. అతని |కోధమునకు పరమావధి అది. అట్టి దారుణ హింసా కాండతో 
కాని యాతని |కోధము చల్లారలేదు. ఈ (క్రౌర్యము రొదము వలన జనించినను 
అందు అధికముగ జుగుప్పయే జనించుటచేత అది భీభత్సమునకు ఉదాహరణముగ 
ఆ (పకరణమున చూపబడినది. 

తిక్కనార్యుడు యుద్దపంచకమున ఈ రౌదరనమును కేవల 
సూచనామ్మాతముగ పేర్కొనిన తావులును పెక్కులు గలవు. 


'మహో(గకోపమున తత్తురగంబులం జంపి ( భీష్మ. 3-40) 
'సముద్య్యత్కోధుడై శక్షీవెచెం (భీష్మ. 3-61) 
'రోషాతి భీషణుండె ఏరికిం తేరి చూడరాక ( భీష్మ. 3-73) 
“రౌ్మదరస మహో(గ్రాక తులా (భీష్మ. 3-87) 
'రౌద మెసగి (భీష్మ. 3-37) 
“అతి రౌదంబున ” (భీష్మ. 3-69) 
'కోధమునం కనునిప్పులు రాలంగ ” (భీష్మ. 3-350) 
“రౌ దాకృతిన్‌ ..' ((దోణ., 1-345) 
“రౌదభంగి.. " (|దాణ., 1-369) 
“రా దస్ఫూర్తిమై .. ° ((దోణ., 1-393) 
“రౌద రసోల్లసిత విలసితమూర్తియై .. ” _ (దాణ, 2-18) 

“ రౌదంబు రూపంబు దాల్చిన విధంబున.. ” (కర్ణ., 1-145) 
“అత్యంత రౌ దంబు నావహించె.. ' (కర్ణ., 1-186) 
“రభసో[దేకము రౌ(దము( బెంప.. ” (కర్త, 1-207) 
“రౌ దరసంబునం బెనచినం గనుంగొని" (కర్త, 1-343) 
'సక్రోధాంతరంగంబుతోన్‌ ; (కర్ణ., 2-352) 
“రోష రక్తలోచన రుచులి (కర్త, 2-363) 


270 


“కోపసముద్భృటాకృతిన్‌ ' (శల్య., 1-313) 

“కోపోద్గమోద టు వేగంబుని (శల్య., 1-315) 
ఇత్యాది ఉదాహరణము లింకను చాలగలవు. 

అశ్వమేధ పర్వమున తిగర్త దేశాధీశులు యుద్దము చేయు సందర్భమున 
రౌదరసము కలదు. కాని రసపర్యంతము లేదు. శతువీరులు పంతమునకు దిగి 
యౌద్దత్యము (పకటింప మానధనుడగు నాయకునకు [కోధము వచ్చుట సహజము. 
గాండీవ పతనము వలన కలిగిన అవమానముచే నీ (కోధము ఉత్పన్న మయినది. 
అవమానము రౌ|దరస విభావములలో నొకటి. అవినయ ప్రధానమై న శా తవోద్దత. 
ఇచ్చలు విభావానుభావ వర్ణన మెంత రసోదంచితమో గమనింప తగును. 
“అట మున్న గాండివంబు 

త్మట రయమున నెత్తి కోప దహనుం డత్వు 

దృటమూర్తిందాల్చ సనమ 

క్కుటమై కడగంటి కెంపు గొమరారంగన్‌ 
ఆ బీభతుడు - 

పిడుగులు వడ బెక్క్కాక్కట. 

బడియొడునన దొరణగజేసెం బటు విశిఖము ల 

ప్పుడు మేదిని దోపద చె 

ప్పుడు కొల(దియె రథికవరుల పీనుగుపెంబల్‌” *ే 
ధనువు రయమున నెత్తుట, కోపదహను డగుట, కడగంటీకెంపు కోపభావమున 
కనుభావములు. బీభత్సుండను శబ్దమర్థశక్తితో అర్జునుడు వెరిబలమును బీభత్స 
మొనరింప నుత్సహి ంచుచుండెనను భావము కల్షించుచున్నది. అంతటి (కోధము 
పాందిన యాతని కార్ముక నిర్ముక్త బాణాసారము పిడుగల దొంతర యనుటలో 
నలంకారధ్వని గలదు. ఒక్కక్క విశిఖము ఒకొక్క వ(జాయుధము. 'రధికవరుల్‌ 
పీనుగుపెంటల్‌' అనుటచే మహారధికవరులను మాతమే (మందించి మిగిలిన 
సెన్యమును జాలితో వదిలి యుండుననిపించు చున్నది. సింహము 
గజేం[దమస్తిష్కమాంస భాదనము చేయు వెఖరి ఇది. ఇట (కోధమునకు 
అనుభావాదులు చెప్పబడుటచే (కోధము స్థాయిగా గల రౌ(దము కాననగుచున్నది. 


కాని ఈ రౌ[ద రసము రసపర్వంతముగా లేదు. ఏలన ఈ అర్జునుని కోపము 


19. అభ్యమేధ., ఆ. తృప! లు 16 18 


2/71 


తాత్కాలికము మా(తవే. పాలపాంగు వంటిది. అన్నమాటను నిరాదరించరని 
శ తువుల మీద కల్షిన తాత్కాలిక మానసికో దేకమే కాని మరొకటి కాదు. క్షణములో 
నాతని కోప ముత్కటమై “భగ్గున మండీ, తదుపరి ఆరిపోయినది. కాన నిట ఈ 
రౌదము రసపర్యంతము లేదని చెప్పవచ్చును. 

శ్రీ నాథునిచే కొనియాడబడిన తిక్కన గారి రసాభ్యుచితబంధ మెట్టున్నదో 
పరికింతము. విరాటపర్వమున రౌ(దరసస్సోరకములగు తావులతో పాటు 
రె(దరనాభ్యుచిత పదబంధము గల తావులును గలవు. ఉదాహరణములుగ -- 

“దుర్వారోద్యమ బాహువ్మికమ రసాస్తోక [పతాపస్సుర 

ద్గర్వాంధ (ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతు 

ల్లీర్వాణాకృతు లేవురిప్తు నిను దోర్లీలన్‌ వెసంగిట్టే గం 

ధర్వుల్‌ మానము (బాణముంగొనుట తథ్యంబెమ్మెయిం గీచకా' 

విరా,2-58 

“అవనీచ[కము సంచలింపగ దివంబల్లాడ నాశాచయం 

బవధూతంబుగ గోతశెల నికరం బాకంపముం బొంద న 

శ్రవముల్‌ ఘూూర్దనమొంద (గో[ధము గృతార్థత్వంము నొందించి చి 

(తవధ (పౌఢి వహించి సూతునకు రౌ(దం బేర్పడం జూపెదన్‌” - 

విరా.,2-284 అనునవి చూపవచ్చును. 

ఈ రెండు పద్యములలో మొదటిదానిని గూర్చి ఆచార్య యస్వీ జోగారావు 
గారు “మూలమున “గంధర్వా : పతయోమమ' | తేత్వాంసిహన్యు : కుపితా 
స్సానుబంధ మమర్షణా =” అనియున్న చప్పిడిమాటను సాగదీసి యోరదీసిన 
కరవాలము వంటి సమాసముతో రౌద్రరసాభ్యుచితబంధ సుందరముగ వర్ణించినారు 
తిక్కన అని చెప్పియున్నారు. రెండవ పద్యము రౌ(దరస వ్యంజకము. ఈ 
రౌ(దరసమునే తిక్కన కోపరసమని కూడ పేర్కొనినాడు : అనిలజు కోపరసంబు 
పేర్మి చెజచి - విరా. 2-137 : 

(దోణపర్వమున ద్వితీయాశ్వాసమున అర్జునుడు క ఎమ్హనితో తన (ప్రతిజ్ఞా 
విషయంబ్నులె వాక్యములను చెప్పు సందర మున రౌ దరనాభ్యుచిత పదబంధము 
కాననగును. “ఏను జయ(దధథుం జంపుటకు _దమకించితణుమునప్పుడు నాకు 
నెవ్వ రడ్డంబు సాచ్చిరేనియు. 





20. మహాకవి మార్గము - విరాటపర్వ విమర్శ, వ్యాసుని వాణి - తిక్కన బాణి 


2/72 


“పటు నారాచపరంపరా (పసర దర్పం బేర్పడం బేర్చి త 
ద్భట సంఘంబును “ఘాబక|[ వజము శుంభత్స్యందనేఘంబును 
ద్భ్బట కుంభి (పకరంబునుం బ్‌"దిన విధ్వంసంబు గావించె నె 
త్తుట జొత్తిల్లెడునట్లు సేయుడు సమిద్చూభాగ మత్యుగతన్‌' 
ఆ (దోణ., 2 - 306 -7 
అనుపద్య మందులకు ఉదాహరణము. 
ఇల్టీవే మరికొన్ని ఉదాహరణములును కలవు. 
రౌ[దాభాసమునకు ఉదాహరణము - “పితృసమో జ్యేష్ట అని 
యున్నను సదా,చారసంపన్నుడెన అర్జునుడే ధర్మజునంతటి వానిని అంతమొందింప 
నుద్యమించుట ఒక విపరీత సన్నివేశము. అర్జునకు రణోత్సాహమును కల్షించుట్లకె 
'నీదు గాండివం బెరవుగ నిచ్చి నీవు నొగలెక్కి హరిన్‌ రథిజేయన్‌ సూత తనూభవు 
తత్సహాయుల పారిగొనడే ఒక్క మా(తలోనన్‌”* :క్షర్ణ. , 1-66: అని- 
'గొంతి కడుపపుసందు గొడుకు జూలె నీవు 
దోపకుండవెతి తోచినట్టి 
పండ మెడలియై న, పిదప దిగంబడ 
దయ్యె నింతపుట్టు దట్టులెన' 
“అనిన గృపాణంబు గొని సవ్యసాచి య 
వ్విభువేయ దలచిన విస్టు డెణేగి 
వాలుగేలనమర్శ వలసిన కతమేమి 
కౌరవు లియ్యెడలేరు మనము 
ధరణీశ్వరుని సేమ మరయంగ వచ్చితి 
మీతని కుశల మిష్తేర్ప్వడంగ 
గంటిమి సంతోషకాలంబుగాకిది 
(కోధకాలమె వధ్యకోటి యిచట 
నేదిగాయగ నలిగితీవని పలికిన 
రూక్షభంగి యగు కటాక్షదృష్టి 
యానరేం[దుమీద నడరంగ నర్జును 


273 


డమ్మురారి కిట్టులనియె నధిపి 

“విను మొరులకు గాండివ మి 

మ్మని నన్నెవ్వండు పలిక నతని శిరము (గ 

క్కునం బగుల (వేయుటకు? జే 

సినవాడ బతిజ్ఞ నాదుచిత్తములోనన్‌ ”*' 
అని పలికీయున్నాడు. 

ఈ పద్యము లందు ధర్మజుని చంపుట్లక సవ్యసాచి కృపాణమును గొనుటయ్య, 
రూక్షభంగి యగు కటాక్షదృష్టి ఆ నరేందుమీద అడరించుబయు రౌ దమునకు 
ఆకరము కాగలదు. కాని (పతిజ్ఞాపాలనము ,కెసను అది గురుజన వధము సందు 
(పవర్తించినది కనుక 'రౌదే గుర్వాది గత కోపి అను రౌదాభాస లక్షణము 
ననుసరించి ఇది రౌ దాభాస మగుచున్నది. 

తిక్కన గారి రచనయందు వెలవెల బారు నాననములో భయానక మెట్లు 
వెల్లి విరియునో, నిప్పులురాలు కన్ను లందు రౌద మట్లే తాండవించునని చెప్పవచ్చును. 


మా ననంినినా దాకా నిదా నాలా నానా నినా ద వనితా నానా ముపమా వాలా నా వా మావా ననా వనన నా నానా నా జా నాలా జవాను జపాను నావా నవా పవ మనాలి బవ వ మకా ననన 


21. కర్ణ. , ఆ.రెపl|లు 66-68 


274 


9వ (పకరణము 


విరరసము -తిక్కన భారతము 


వీరరసము ః 

నవరసములలో ఐదవది యగు వీరరసము ఉత్సాహస్థాయికము. 
మహేం[దదెవతము. గౌరవ్వర్హము. 

భరతుని నాట్యశాస్త్ర మును - 

“ఉత్సాహాధ్యవసాయాత్‌ అవిషాదిత్వాత్‌ అవిస్మయాన్మోహాత్‌ 

వివిధాదర్ద విశేషాత్‌ వీరరసో నామ సంభవతి 

స్థితి థర వీర్య గర్వ: ఉత్సాహ పరాకమ (వభావెశ్చ 

వాక్యెశృ ఆన్రేప్రక్నతెః వీరరసః సమ్యగభినే యః" 
ఉతా ఎహము, అధ్యవసాయము, అవిషాదము, అవిస శ్యయము, అసంమోహము అనువాని 
వలనను, ఇట్టివే అగు నితర అర్ధవిశేషముల వలనను వీరరసము సంభవించు చున్నది. 
స్టెర్యము, ధైర్యము, వీర్యము, గర్వము, ఉత్సాహము, పరాక్రమము, (ప్రభావము, 
ఆక్షేపపూర్వకమ్నులెన వాక్యములు అనెడి అనుభావములచే నిది అభినయింప 
బడును. 

-దీనికి పూర్వమందు గల గద్యయును కొన్ని అంశములను తెలుపుచున్నది. 
వీరము ఉత్తమ |పకృతికము. ఉత్సాహము ఉత్తముల స్వభావము. అసంమోహమ, 
అధ్యవసాయము, నయము, వినయము, బలము, పరాక్రమము, శక్తి (ప్రతాపము, 
(ప్రభావము, మున్నగు విభావముల వలన వీరము ఉత్పన్న మగును. ధెర్యస్టైర్యములు, 
త్యాగశౌర్యములు, వెశారద్యము, మున్నగు అనుభావములచే దీనిని అభినయింప 
వలెను. ధృతి, మతి, గర్వము, ఉ(గత, అమర్షము, స్మృతి, రోమాంచము, 
(పతిబోధము, ఇత్యాదులు సంచారులు. 





1. నాట్యుశా. , అ. 6, కో | లు 67, 68. 


_ సాహిత్యదర్పణకారుడు “వీరరస ముత్తమ నాయకము. దీనికి స్థాయి 
యుత్సాహము. అధిదేవత ఇంద్రుడు. వర్ణము హేమవర్ణము :గోమేధిక వర్గమని 
నరస భూపాలీయము: (పతినాయకు డాలంబనము. వాని యుత్కర్గ యుద్దీపనము. 
చాతుర్యము, ఆమం తణము, స్టైర్యము, (పసాదము, మున ఎగునవి అనుభావము లు. 
(కోధము, అభిమానము, హాసము - ఇందు వ్యభిచారు లగును.” 

రసతరంగిణీకారుడు- “పరిపూర్ణ ఉత్సాహః సర్వేం|డియాణాం |పహర్సోవా 
వీరి అని చెప్పియున్నాడు. 

హేమచం[ద రామచం[దులును, ధనంజయ భానుదత్తులును, జగన్నాథుడును 
భరత విశ్వనాథుల ననుసరించిన వారే. సర్వజ్ఞసింగభూపాలుడు, భరతాదులసు 
అనుకరించినను, మరింత విపులముగా దీనిని వివరించినాడు. 

వీరము [కమ్మపాప్తము. నాట్యవేదమున రసములను శృంగార హాస్యాది 
(క్రమమున నిరూపించుటలో నొక విశిష్టమగు రమ్యభావ మున్నదనియు, రౌ దము 
అర్ర (పధానము. కామార్థములు ధర్మమూలము అగుటవలన ధర్మ(పధానమయిన 
వీరము అనంతరము నిరూపిత మయినదనియు చెప్పబడినది.” వీరమునకు 
ముందు చెప్పబడన రౌదమున సంగామ సం(పహారయోగము గలదు. అది 
యుద్దవీరమునకు కలదు. కాని వీరమున జిఘాంప యుండదు. ఇది ఆనంతర్యహేతువు. 
వీరము ఉత్తములరసము. ఏలన ఉత్సాహము ఉత్తముల స్వభావము. కావ్య నాట్యు 
(ప్రయోగాదు లందు వీరమునకు ఉత్తమ [పకృతియే హేతువు. కావుననే ధీరోదాత్తాది 
చతుర్విధనాయకులలో వీరత్వము అనుగతముగ నుండుట సుసిద్దము. (పతి 
మానవుడు ఉత్సాహము కలవాడే అగును. కాని అయోగ్యవిషయమున ఉత్సాహము 
అభిలషణీయము కాదు. అది అను పదేశ్యచరితము. చరితము ఉపదేశార్లమయినపుడు 
వారి యుత్సాహము ఉచితావసరముననే యుండును. అసంమోహమున ఉన్నపుడే 
అవసరౌచిత్యమును వారు గురింపగలరు. కావుననే అసంమోహాది సంపత్తి విభావముగా 
నుపదిష్టమయినది. విషాదదూరుడయి, విస్మయమును వ్యామోహమును వర్ణించి, 
క్రయాధ్యవసాయు డయి, పురుషార్థసాదన కుద్యుక్తు డగుటయే ఉత్సాహము. 
సాధారణముగ ఉత్తముని యందు సముచిత కార్యనిర్వహణమున చిత్తస్టైర్యము 
కాననగును. ఎట్టి విపత్కరతపరిస్థితి యందైెనను అది అట్టిట్టు గాదు. అంతియ 





2. సాహిత్యదర్పణము, 3-232-34 
3.  నాట్యువేడము, ఫు. 150 


276 


గాదు. అది మరింత అతిశయించును. లోకో త్తరకార్యసాధకమై శౌర్యత్యాగాది 
గుణములుగా నది ఆవిష్కుత మగును. వీరమున కిది నిదానము. 
శారదాతనయుడు ఈ ఉత్సాహశబ్ద వ్యుత్స త్త్యర్థమును తెల్పుచు 'తంధదతాభి 
భవము” అని అపేర్కొనెను. కునికిపాటును తిరస్కరించునది అని అర్ధము. 
“ఉత్తం[దతా మభిభవత్యత ఉత్సాహ నిర్వహ ఉత్సాహ్యతే చోత్సహత 
ఉత్సాహ యతివాభవేత్‌ *- ఉతా ఎహము పొందుట, ఉత్సాహపడుబ, ఉత్సాహపెట్టుట 
అని అర్థములు అని అతడు చెప్పియున్నాడు. తం|దతాభిభవమని చెప్పుట వలన 
ఈ యుత్సాహ([పవృత్తి యందు స్తబ్దత గాన్సి నిదాది తమోగుణములు కాని, 
(పమాదాదులు గాని మచ్చునకెన గోచరింపవు. ఇంతియగాక 'తత్సవృత్తి మెరపు 
వలె చకచ్చకితమై, తరళసుందరమై , నిరంతర (పవాహరూపమై, తేజోమయమై 
సర్వకార్యము లందు సత్వర (ప్రసారకియా లక్షణసంకోభితవై యొప్పునని 
తాత ఎర్యమూో అని “వీరరసమున గలదు. ఓ 
భావ(ప్రకాశికాకర్త 'ఉత్సాహః సర్వకృత్యేషు సత్వరామానసీ (క్రియా :అధి.2, 
పు. 35: అని ఉత్సాహభావమును నిర్వచించినాడు. డా|! స్ముబహ్మణ్యం గారు 
'ఈదృష్టితో శారదాతనయుని లక్షణమును పరిశీలించిన భావము యొక్క 
విభావోద్దీపిత్వమును “ఉద్దాప్యతే' అను పదముచేతను, ఉద్బుద్దదశమ 'ఉత్సాహతే' 
అను పదముచేతను, దాని బహి ర్టోచరత్వమును “ఉత్సాహయతి” అను పదముచే తను 
నిరూపించినట్లు చెప్పవచ్చును అనిరి. (ప్రతాపరు దీయకర్త లోకోత్తర కార్యములకే 
ఉత్సాహమును పరిమితము కావింపగా, శారదాతనయుడు కార్యమ్మాతము నంగీకరించెను. 
కావ్య కళాతత్త్వ (ప్రకాశికాకారుడు కళాదులయం దీయబడిన యర్హ విశేషముల 
నాధారముగ గొని “వీరి పదమున కొక సమగమైన నిర్వచన మీయ 
యత్నించినాడనియు, వీరరసము - శక్తిమత్త్యమును, ధీరత్వమును, దుర్వారకృత్య 
నిర్వాహమును, వ్యాపకత్వమునుు చలనమును, చాలనమును, విహారమును, 
విషయగర్భితత్వమును అభిలాషయును, (పేరకత్వమును, ధీరభాషణమును, నెట్టుకొని 
పోవునట్టి లక్షణామును, మార్గదర్శకత్వ  లక్షణమును, (పక్తేపణమును అనెడీ 





4. భావప్రకాశము, అధి.2, పు. 35 
5.  వీరరసము, పుటలు 46, 47 
6.. వీరరసము, వు. 47. 


277 


= 


అర్థవిశేషములకు కలిగియుండు ననియు డా ॥ సుబహ్మణ్యం గారు వివరించి 
యున్నారు. / 

“తతోఎర్థ కామయోర్ధర్మ మూలకత్వాత్‌ ధర్మప్రధానో వీర” అను 
అభినవగుప్పుని మతము ననుసరించి ధర్మపురుషార్హులగు ధీరోదాత్తుల నాశయించి 
యుండు యుత్సాహమే వీరరసనామ యోగ్య మగును కాని ధర్మ విరుద్దమయిన 
- యుత్సాహము వీరమునకు స్థాయి కాజాలదనియు తెలియుచున్నది. 

భరతుడు - 

“భావాయే ఉత్తమానంతు న తాస్మధ్యేషు యోజయేత్‌ 

యోభావాశ్చెవ మధ్యానాం న తాన్నీచేషు యోజయేత్‌ * 
అని శాసంచుట వలన అభినవగుప్తు డట్లు న్నిర్ణయించెను. 

“చతుర్విధనాయకుల జీవితములను ధర్మవీరమే శాసించుచుండుట గాంతుము. 
ధీరోదాత్తుని యందు ధర్మము వీరమును, ధీరోద్దతుని యందు వీరము రౌదమును, 
ధీరలలితుని యందు వీరము కామమును, ధీరశాంతుని యందు శాంతము వీరముసు 
అనుశాసించును” అని వీరరసి |గంథము చెప్పుచున్నది. 

వీరము శృంగార రద, బీభత్సముల వలె జనకరసము. భరతుడు 
“వీగాచ్చెవాద్భుతోవృత్తి:' :నా. శా., 6-39: అని చెప్పుట వలన వీరము జనకము. 
దీనినుండి అద్భుతము జనించును కాన అది జన్యము అని తెలియుచున్నది. 

శారదాతనయుని రసోత్స త్తి కథనము ననుసరించి భరతులచే (ప్రయుక్తమయిన 
“తిపురదాహకి మనుపేరు గల రూపకదర్శనమున చతురాననుని నాల్గుముఖము ల 
నుండి చతుర్విధవృత్తులతో పాటు శృంగారాదులగు (పధానరసములు ఉదయించినవని 
తెలియు చున్నది. చతుర్ముఖుని దక్షిణ దిజ్ము ఖముస నుండి పొత్వతీవృత్తితో వీరము 
ఉదయించినదట. * 


ఇతరరసములతో సంబంధము 8  వీరమునకు భయానక 
శాంతములు విరోధిరసములు. రౌద్ర అద్భుత, శృంగారసములు పోషకరసములు. 
వీరమునకు శాంతము విరోధిరసము కాదని “వీరమునకు శాంతము విరోధిరసమని 





7. వీరరసము, పు. 52 
నాట్య శాస్త్రము, అ. 25, కో 116. 
9. వీరరసము, పు. 54 
10. భావ్మపకాశము, అధి. ౩, పుటలు 57, 58 


278 


"పేర్క్శానుటకు ఎట్టి ఉపపత్తులును గోచరింపవు. వీరమున శాంత మంతర్బూతము 
కాకపోవచ్చును కాని శమసాధన పర్యంతము ముముక్షువు నందు ఉత్సాహము 
శాంతమునకు పోషకముగా నిలుచుచున్నపుడు శాంతమునకు వీరము విరోధి యనుట 
అసమంజసము అని డా | సు బహ్మణ్యం గారు సోపపత్తికముగ నిరూపించి 
యున్నారు." ఈ వాదము సత్యదూరము కాదు. ఇట్లే భయానకమును వీరమునకు 
సంచారిగ [గహింపవచ్చు నని వీరి తలంపు. లోకమునందు కార్య సాధకులలో 
తాము చేపట్టిన కార్యములు సఫలీకృత మగులోగా ఎట్బీ విఘ్నములెన కలుగునేమో 
యను భయము కలుగుట సహజము కావున దీనిని సంచారిగ (గహి ంచుబలో 
తప్పులేదని వీరిభావము. 

శృంగారవీరములే రమ్యకావ్యమగు నాబకమున అంగిగా నుండవలె. నను 
అలంకారిక నియమము ననుసరించి నవరసములలో వీరరసమునకు గల స్థానము 
విదితము కాగలదు. 

కథావశమున వీరరస నాయకునకు నాయికాసంబంధము కలిగినపుడు 
శృంగారమునకును, యుద్ధవీరాదులలో నాయకుని ఉత్సాహాతిశయమును గాంచిన 
శతువుల అవస్థాదికమును వర్షించు సమయమున హాస్యమునకును, తావు గలదు 
కావున శృంగార హాస్యములతో వీరమునకు కొంత సంబంధముస్నబ్లు చెప్పవచ్చును. 
అట్లే (పతినాయకగతమగు భంగపాటు ఉత్సాహమును పోషించును. ఇష్టజన 
వియోగము వలన శోకమును పొందు నాయకుడు తత్కారకులగు వారిని సంహరింప 
నుత్సహి ంచుటచే దీనికి కరుణముతోడను కొంత సంబంధమున్నబ్లు తెలియుచున్నది. 
రౌ దమునందు వల శతుక ఎతాపరాధ (ప్రశంస ఇందు అధికముగా కన ్నట్టును కావున 
రౌదముతోడను దీనికి సంబంధము గలదు. దాన, ధర్మ దయా వీరములకు 
రౌదముతో సన్నిహిత సంబంధము లేకున్నను, యుద్దనీరమునకు మ్మాతము 
రౌ[దముతో ఎక్కువ సాన్నిహి త్యము కలదు. ఆ లంబనోద్దీపములు, సంచారిభావులు 
ఈరెండింటికినివాలవరకు సమానములు. కాని రౌ దమునకు గల రక్తాస్య 
రక్తనే తత్వములు మా్యతము యుద్దవీరమునకు లేవు. శతునాయ క్మాశయమగు 
భయము, నాయకాశయమగు వీరమనకు అంగము కోవచ్చును. యుద్దవీరాదు 
లందు నాయకుని రణోత్సాహమునకు ఫలితముగా నున్న రక్తసిక్త బీభత్సావహమగు 





11. వీరరసము, పు. 58 


279 


యుద్దభూమిని వర్ణించు సందర్భమున దీనికి బీభత్సము తోడను సంబంధ 
ముండవచ్చును. ఈ రీతిగా వివేచించి చూచిన వీరమునకు శ ఎంగార హాస్య, కరుణ, 
రౌ[దు భయానక్క బీభత్సములతో సంబంధమున్నట్టు అనిపించును. 

వీరరస భేదములు * 'మానవజీవిత సర్వావస్థ లందు వ్యాపించిన వీరము 
బహుముఖములుగ సాధకునికి గోచరించును కావునసు, అల్టిది సాహిత్యము సందును 
(ప్రతిబింబించును కోవునను లాక్షణికులు వీరరసమును బహువిధములుగ వింగడించి 


512 


(పపంచించినారు అని డా | సుబహ్మణ్యం గారు. 

సాట్యశా స్త్రృము ననుసరించి - 

“దానవీరం ధర్మవీరం యుద్దవీరం తధెవచ 

రసం వీరమపి (పాహ (బహ్మా (తివిధవేవచి -6-80 
దాన, ధర్మ యుద్దవీరము లని | తివిధములుగ తెలియుచున్నది. ధనంజయాదులు 
కూడ |తివిధములుగనే పేర్కొనిరి. 

'సచదయా రణ దాన యోగాత్రేధా - 4-73 
అని దశరూపకము. 

భరతుడు చెప్పిన దాన, ధర్మ, యుద్దవీరము లకు మారుగా నీతడుదయా యుద్ధ 
దాన వీరములను పేర్కొనెను. ధనంజయుడు వదిలిపెట్టిన ధర్మవీరమును 
(గహి ంచి విశ్వనాథాదులు దాన, ధర్మ, యుద్ధ, దయావీరములని చతురి $ధములుగా 
పేర్కొనిరి. రసగంగాధరకర్త 'యుద్దవీరము, దానవీరము, దయావీరము, ధర్మ 
వీరము, సత్యవీరము, సాండిత్యవీరము, కమావీరము, బలవీరము అని ఎనిమిది 
విధములుగ ప్రేర్కొనెను. అచ్యుతరాయలు తన సాహి త్యసారమున 

'ఉతా ఎహస్ట్రాయిభావస్య వీరో ద్వాదశధాతుసః 

యుద్ద దాన దయా ధర్మ సత్య విద్వత్తపోబలెః 

త్యాగ యోగ క్షమా జ్ఞానె స్తదుపాధేర్విభేదతః "* 
అని తొలుత ద్వాదశభేదములుగ పేర్కొని పిదప మరికొన్ని చేర్చి ఇరువది 
యొక్కటిగా"పెంచెను. అవి వరుసగా సంపద్వీ రము, రూపవిరము, కళావీరము, 
గానవీరము, అహి ౦సావీరము, ఐశ గర్యవీరము, కవిత్వ వీరము, (శద్దావీరము, భక్తి వీరము, 





12. వీరరసము, పు. 65 
13. సాహి త్యసారము, పూర్వార్థము, శవ (ప్రకరణము, క్లో. 99 


280 


ఇట్టు బహువిధములుగా వ్యాపించియుండు వీరమును మూడువిధములని గాని, 
నాలుగువిధములని గాని న్మిర్హయింపరాదని, కావ్యానుశీలన ప్రవృత్తులగు సహృదయులు ' 
కావ్యలోకమున మరికొన్ని భేదములను ఏర్ప రచుకొనవచ్చునని, విజ్ఞులు దానికి 
సంతసింతురనియు, మరికొన్ని భేదములు బుధు లూహింతురు గాక అని 
బుధులపై భారమును మోపినాడు. డా! సు బహ్మణ్యంగారు 'స్వాతం| త్యవీరము, 
యశోవీరము, మానవీరము” అని మరి మూడింటిని అదనముగా ప 
ఆచార్య నరసింహంగారు. “ఇబ్లనంత భేదముల నంగీకరించుంచో శాస్త్రమున 
కవస్థాదోషము పట్టును అని చెప్పిన మాట ఎంతయు సత్యమనిపించును. * కావున 
పలువురు అక అంగీకృతములెన దాన, ధర్మ, దయా, యుద్దవీరములనే 
(గ్రహించుట (శేయస్కరము. 


WEEE EEN Cee ee 
14. సాహిత్యదర్శనము, వు. 238 


281 


భారతము = వీరము ః 


తిక్కన గారి భారతభాగమున వీరరస మెట్లు పోషింపబడినదో పరికింతము- 
విరాట పర్వమున భీముని వీరమునకు తావు కలిగినది. |దౌపది కీచకునిచే 
పరాభవింపబడినదె ఆర్మాతియందే మహానసశాల కరిగి, సుప్పుండెన వృకోదరుని 
మేలొలిపీ తాబడ్డ యవమానమును వివరించి, ధర్మరాజాదుల స్థితిని వేవిధముల 
వివరించి, విలపించి, మేరుధీరుడెన భీముని స్వాంతమును కలంచి, అతని డెందము 
సనబిమబ నొందించి చింతా! కాంతు డయిన కౌంతేయుని కీ చకవధకేె నియోగించినది. 
అవమానఘూర్షితమానయై న (దౌపది అతని యత్నమును మరింత 
పటిష్టవెయినర్ఫుబకొ అన్నట్లు “వాని దెగజూడవెతేని _ .  & విరా. , 2-229: అని 
బెదిరించినది. ఆమెయొక్కు భావత్తిక్షతసు, తనను [పేరేపించు (ప్రయత్నమును 
గమనించినవాడె, అప్పటికే అతనిపట్ల [కోధమూనిన భీమసేనుడు దానికె ఇంత 
వగవవలెనా అను భావముతో చిరునవ్వు నవ్వినవాడె- 

“జలజదళాక్షి కీచకుని జంపుట కిమ్మెయి ముబ్ల్యబల్క గా 

వలయునె యేనుజూడ ననివారణ నిన్ను( బరాభవించి వా( 

డిల మన నింక నాండకును నెవ్వరు భంగమునీ౭ గజాలు వా 

రలఘు మదీయ బాహుబల మప్పుడచూపని తప్పు సాలదే” -విరా.,2-231 

“ఎల్లి యెల్లవిధంబుల నెందుజొచ్చె 

నేని నా ధర్మతనయుండు తాన వచ్చి 

యడ్డపడెనేని నీవ పెంపారు కరుణ. 

గాచితేని నాచేయబడు? గీచకుండు - 2-232 
అని (ప్రతిజ్ఞాపూర్వకముగ పలికినాడు. ఇట ఎన్ని ఆటంకములు కలిగినను అనగా 
ధర్మజుడు తానే వచ్చి అడ్డుపడుట, (దౌపది పెంపారు కరుణచే కాచుట - 
ఇత్యాదులు కలిగిననుతన (ప్రయత్నము ఆగదని స్టిరచిత్తుడె కీచకవధోత్సాహమును 
(ప్రకటించినాడు. ఈ విధముగ నిట ఆభాస| పాయమయిన శృంగారమున జనించి 
పత్నీపరాభవ దర్శన జనిత [కోధమున (పవృద్ధమై, కష్టపరంపరా |శవణమున 
పరిపుష్టమయి, కీచకవధోత్సాహము చివరకు భీమునికలో స్టిరమై వీరముగ పరిణ 
మించినది. 

భీమానుమతమన మరునాడు దౌపది కీచకుని కంటపడి నీ వొక్కరుండువు 
అరుగుదేరవలయు నని పలికి నర్తనాగారమును సంకేతస్థలముగ నిర్ణయించి, ఆ 


282 


వార్తను భీమున కెరింగించినది. “అత్యంత చింతా ధూతాత్ముడెన 
నాకుణబరమోత్సాహము సంధిల్ల" అని ఆకార్యమున కుత్సహి ంచినవాడై- 

'వెటవక సంకేతించిన 

తెఅగున నయ్యెడకు నరుగుదెంచునొకో కొం 

దణుదెచ్చునొకో వెడల 

యజీముటి వెలిపుచ్చునొకొ రహస్యంబెల్లన్‌” - 2-277 
అను 'భావపరంపరా సమాకుల చిత్తుడె - 

'వచ్చు మదాంధవృత్తి ననివారణ నొక్కండు నాట్యశాలకుం 

జొచ్చు సవశ్యమున్‌ వెదకి చూచి ననుం గని యప్ప్తు సంగరం 

బిచ్చు మదీయ బాహు బలహీసబలుండయి నీకు €(బీతిగా( 

జచ్చు నసంశయంబిది విచారము లన్నియు నింక నేటిీకీన్‌' =.22=078 
అని తన యుత్సాహమును సుస్టిరము గావించుకొనినాడు. ఈ రీతిగా 
సుస్టిరీభూతచే తస్కు_డయి కట్టు లుకన్‌ బెబ్బులి గోల! వేసినబు లు గాకార మేపారగ 
మండపము సంక్షో భింపగా నేతుననియు, సాళువము కాకి నొడిసిన భంగి 
పాదువుదుననియు, పిణుసనిన వెస బెకురుకుదుననియు పటిపటి సేయుదు 
నీపూన్కి. పారంబొనర్తుననియు పల్కి,.అవన -క్రము సంచలింపగ్క దివంబల్దాడగ, 
అశాచయం బవధూతంబుగ, గో త్తశెలనికరం బాకంపమును పొంద్క అర్థవములు 
ఘూర్షనమొంద (కోధమును కృతార్హత్వము నొందించి చి తవధ|పౌఢిని ఆ సూతు 
తెగటార్తు సనినాడు. ఈ పల్కులన్నియు భీముని యుత్సాహసంపదను 
ఇనుమడింపచేయు చున్నవి ఉత్సాహము స్టాయియై వరము కృతర్ణాత నొందినది. 
(దెపది సమయభంగ మగునేమో యని భయపడి కొంత వారించినను భీముడు ఆ 
మాటలను గీటున బుచ్చి నిగూఢవృత్తియై తిన్నని యుపాయమున అతని 
తెగబార్తు నని పలికి తన యుత్సాహమును ఇనుమడింప చేసికొనినాడు. ఇట్లు 
సజాతీయ విజాతీయభావములచే భీముని యుత్సాహము సందిగ్రదశ నందక 
స్థిరత్వము గాంచి వీరముగ పరిణమించినది. 

ఇట వీరమునకు (ప్రతినాయకుడగు కీచకుడు ఆలంబనము. కీచకుని 
ఉత్కర్ష ఉద్దీపనము. 'సైర్యము, ధైర్యము, గర్వము, ఉత్సాహము అనుభావములు. 
[కోధము, ఉత, ఇత్యాదులు వ్యభిచారులు. కొందరి మతము ననుసరించి ఇది 
బలవీరమున కుదాహరణము. వనితా వేషమున నున్న భీముడు కామాంధుడెన 


283 


కీచకునితో నొనర్చిన నిగూఢార్థ సంభాషణములలో శృంగారంపు వేలిముసుగున 
హాస్యమే తొలుత తళుక్కు మనును. శృంగారము తొలగగనే హాస్యమునకు వెనుక 
వీరమే దోబూచు లాడినది. ఇట్టే సన్నివేశకల్పన మెంతటి శ్రీష్రమె నదో తన్నిర్వహణ 
మంతటి కష్టమై నది. ఈ ఘట్టమందు సంవాదమంతయు హృద్యవె నది. 

దక్టీణాగో| గహణ సందర్భము నందును, ఉత్తరగో[గహణ సందర్భము నందుసు 
వీరరసము కొంత వరకు చోటు చేసికొన్నది. 

గో గహణవార్త వినిన విరబిడు - 

“ఏమీ నిక్కమె మున్నెణుంగండె |తిగర్తేశుండే మదోధస 

స్తోమంబుం గొనిపోవు తెంపునకు నుద్యోగించెనే మేలుమే 

లామై తోడనె పోవు(గాక యని వీరాలాపముల్‌ వల్కియు 

ద్దామ [కోధశిఖాకలాప వికచోద్య ద్బూకుటి స్ఫూర్తియె' - 3-139 

అని మంతి దండనాథులను పురికొలిఎ యుద్దముస కుత్సహి ంచినాడు. 
కాని విరఎ సుశర్మల నడుమ పోరు ఘోరముగ జరిగి తుదకు విరటుడు సుశర్మచే 
బంధితు డయినాడు. ధర్మజుడు ఆ స్థితిలోనున్న విరబుని రక్షించుట తమ 
ధర్మమని భావించి అనిల నందను నవలోకించి సత్వరంబగు చిత్తంబుతో 
మత్స్యవిభునివలను సూపుచు - 

“ఇతని యా(శయమున మనమెల్ల (బదికి 

యున్న వారము గావున ను గరిపుల 

పాలుపడకుండ విడీపింభపోబాడి యితని 

నెయిదు మెయిదుము రథరయ మెసక మెనలి - 3-203 
అని పలుకగనే భీమనందనుడు మేను పెంచినాడట. ఇది అతని యుత్సాహమునకు 
నిదర్శనము. 

ఇదె సాలవృక్షము రయంబున దీన నరాతిసేన డొ 

ల్ల నడిచి యీ సుశర్ముని బలంబు జలంబును మాన్ని యవ్విరా 

టుని విడిపించెదన్‌ రణపటుత్వము .వెరులు పీచ్చలింప(గన్‌ ' = 3-204 
అని పలికి నీవు తమ్ములు నొక్కెడ నిలిచి చూచుచుండు డని పలుకుటలో ఈతని 
యుత్సాహ మెట్టు స్థిరత్వము నొందుచున్నదో విదితము కాగలదు. ఇట భీముని 
బలవీరము ధర్మజు ధర్మవీరమునకు పోషకముగ నున్నదనుచు డా ॥ సు(బహ్మణ్యం 


284 


గారు భీముని యుద్దోత్సాహము మి(తజనాపదుద్దరణ సమర్ధము, శతు భంజన 
సమర్రము నని చెప్పి వీరుని బలమున కిదే (పయోజనమనిి విరటుని 
రక్షించుటలోనీరెండు థర్మములు ఇమిడియున్నవని, అవి ఉపకారికి నుపకారము 
చేయుట, గురుజనవాక్యపరిపాలనము నని చెప్పేరి."* 

ఉత్తరగో,గహణఘట్దమున అర్జునుని యుద్ధవీరము గలదు. భిష్మదోణ 
కృపాది ధన్వి నికరాభీల మయిన కౌరవసెన్యమును చూచి ఉత్తరుడు భయకింపితు 
డగుబ, దైెస్యముతో భీరువులగు పలుకులు పలికినవాడె రథము దిగి వెన్నిచ్చి 
పరువెత్తుట -ఇత్యాది అంశములు హాస్యరసాత్మకములౌ అంగిరసమగు వీరమునకు 
అంగముగ నిలిచి తదుత్కర్షకు హతువు లయినవి. 

: కౌరవులు గోవర్గంబు గొంపోవగా 

గనియే* [గమ్మటి రిత్తవోదునె భయోత్కంపంబు నీకేటికిన్‌ '-4-68 
అని మరల 

'వెబవకుమన్న పోటు కురువీరులతోడ నశక్యమేని న 

త్రెబిగదియేల నీకుడుగు తేరికి సారథి గమ్ము నాకుణజి 

చ్చుణుపిడు గెట్టు లట్టడరి హరుల మొత్తమునుగ్గుసేసె దం 

బణుపెద సేన రాజుధృతిబాపెద గోవుల |గమ్మటణేంచెదనన్‌? -4-83 
అని చెప్పినాడు. ఇట అర్జునుని యందు కౌరవులతో యుద్దము చేసి, గోవుల 
(గమ్మరింపవలౌ నను ఉత్సాహము కాననగుచున్నది. ఈ సందృమును గూర్చి 
శ్రీ యడవల్లి వారు ఇట శెలి కూడ వాత్సల్యపూరకముగను, ఉత్సాహ జనకముగను 
పాగినదనియును, (పతిశబ్దము రసపోషకము అగుబయే మహాగిల్స మనియును 
అనినారు* |దోణుని మాటల వలన ఈతడు “సింగం బాకటీతోగుహాంతరమునం 
దేడ్చాటుమై నుండి మాతంగ స్ఫూర్ణిత యూధదర్శన సముద్యత్కోధమై 
వచ్చునోజిను సమరస్ట్రే యాభిరామాకృతినివచ్చినట్టుగ తెలియుచున్నది. 
(దోణాచార్యుడు అర్జునుని (ప్రశంసింపగా కర్ణుడు కినిసి “ఒక వీరునకు ఒక వీరుడు 
చాలునని ,పొదులునించెద నర్జునునిగ్మాతశాలలో నని, శరవర్షముచే అర్జునాగ్నిని 
సాధించెదనని ఃవిరా., 4-201-3: పలికినాడు. ఇది అర్జునుని వీరమునకు ఉద్దీపన 





15. వఏరరసము, పు. 166 
16. తిక్కన శిల్పవు తెనుగుతోట ' భారతి, 1957 సెస్టెంబరు, సంపుటము 34, సంచిక 
9, పు. 17 


285 


మయినది. వీరావేశముతో కర్ట్ణునిపె కురికియుద్దము చేయు సందర్భమును - 
“దోణుడు రయమున నేసిన 
బాణము లెడతెగక యొక్క బాణమపోలెన్‌ 
శేణియయి వోవ( బార్జుడు 
రెణువు:-గావితదు = '-~ 5-129 
రీతిని (దోణునితో యుద్దముచేయు సందర్భమును వీరరస సో ఎరకములే. ఇట్లు 
కృపాచార్యునితోను, భీష్మునితోను, దుర్యోధసునితోను యుద్ధముచేయు సందర్భము' 
లందునుఅర్జునుని యుద్దవీరమునకు తావు కలిగినది. ఈ యుద్ధమున అటనట 
వీరమునకు రౌ[దము కూడా అంగముగ చేయబడినది. ఈతీతిగ అర్జునుని యుద్ధ 
సందర్భముసం దంతయు శ తుపక్షమగు కౌరవు లాలంబనము కాగా, వారి ఉత్కర్ష 
ఉద్దీపనము అయినది. ధైర్యము, శౌర్యము, వెశారద్యము, దీరభాషణము, ఇత్యొది 
అనుభావములచే తను, ధృతి, కోధము,ఉ| గత, ఇత్యాది వ్యభిచారు లచేతను పోషింపబడి 
వీరముగ పరిణమించినది. ఇది యుద్దవీరమునకు చక్కని యుదాహరణము. 
ఉద్యోగపర్యమున సంజయుడు ఉపప్టావ్యము నుండి హస్తినకు చేరి ధృత 
రామునితో తెలుపుమని అర్జునుడు పుత్తెంచిన పలుకు లన్నియు ఉద్యో, pe 
134-44: వీరరసావలంబనములు. 
“విద్యుద్దండము నిల్చి పాల్చినగతిన్‌. విల్లందమె యుండ న 
“స్మద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్లేంప ధృ 
ప్రద్యుమ్నుండు గడంగి (ద్రోణు( గడిమిన్‌ డాయంగ వీక్షించి కా 
కుద్యాగించుట యేల తక్కుదురు మీ రుగ్రాహవ।క్రీడకున్‌ ” - 
ఉద్యో.,2- 143 
అను పద్యమును - 
“గాండీవ గుణరవం బొండాండ చెలగంగ 
శరపరంపర లాకసంబుగప్ప 
(బతివిశిఖములు ఖండతమ్నులె రాలంగ 
నెదిరి సెన్యంబుల మదగజాది 
చతురంగములును జర్దరితంబ్నులే యవ 
యవభేది వెటు(గని యట్టుగా(గ6 


286 


దునిసిన నెత్తురు నెనడును నెమ్ములు 
నెజచియు గండలు నెనసి సమర 

తలము ఘోరంబుగా6 గపధ్వజము ధవళ 

హరులు శోబిల్ల నొగలపె హరి యెలర్ప 

దేవదత్తంబు (మోయ? దో(తెంచునట్టి 

రథము(గని కానికాన(డు రాజరాజు ఉద్యో. లజ | జలే 
అనుపద్యమును అర్జునుని రణోత్సాహమును తెలియచేయచున్నవి. ఇట వీరము 
రస పర్యంతము లేదు. 

సామదానాది నీత్యుపాయములచే పాండవులు కౌరవులతో సంధి యొనర్చి 
తమ భాగమును తామ పాొందవల నను యత్నము ఈ=పర్వమున అధికముగా 
కొనసగుటడే కొందరి మతము ననుసరించి ఇటకౌంతేయుల న్మాశయించినది 
యత్నవఏరము. 

'మమ్మెణుగర దెదిరి నెణుగుదు 

నెమ్మి యెణుణగు దర్థసిద్ది నెటజీయెయణుగుదు వా 

క్యమ్ముల పద్ధతి ఎెయుగు(దు 

పామ్మెవ్వ6ండ నేను నీకు బుద్దులు సెప్పన్‌” - ఉద్యో, 3-34 
అని ఎల్లవిషయములు విశదపరచి ధర్మజుడు మకుటాయమానమై న ఒక్క మాటలో 
యత్నవీరమును (పదర్శి ంచినాడేమో యనిపించును. దీనిని యుద్దవీరమున గతార్టము 
చేయవచ్చును. 

కుంతి శ్రీకృష్ణునితో “భీమార్జునుల కిట్లనిచెప్పుము' :3-198: 

'కొడుకుగాంచు రాచకూఃతు రెద్దానికి 

నట్టపనికీ నుచితమై న సమయ 

మొదవె. దడయుటింక నొప్పదు జనములు 

నట్టుగాని పురుషులనరు మిమ్ము 

'భుజబలమున జీవించుట 

నిజధర్మము మెత్తంబడుట నింద్యము మాదీ 

(పజలకు( ణు ఎఎము (దుపదా 

త్మజ( గార్యంబడుగుమనుము తగ నందణజుతోన్‌ ” -3-199,200 
అని చెప్పిన పలుకుల వలన పాండవులలో న్నిదాణమై యున్న ఉత్సాహము 


287 


పెల్లబుకును. దీనివలనిటకొంత వీరరసస్ఫూర్తి కలదు అనవచ్చును. 

కుంతి కర్ణునకు అతడు తన పుతుడని తెలిసి ధర్మతనయాదుులౌన 
నీతమ్ములకును,ధార్తరాప్టులకును నీవ తగు విభుడవు అని పలికినది. ఈ 
మాటలను వినిన కర్ణుడు తన ధీరత్వము విడువక - “ఏనవశ్యంబును దుర్యోధనునిికె 
నీకొడుకులతోడం బెనంగుదు”. 

“నీపలు కెంతవోలినను నిర్ణయ మిట్టిదకాని యొండు లే 

దీపనిమీది భారమున నీవిట వచ్చితిగాన పాండవుల్‌ 

సేపడిరేని జంప నణసేయక చెప్పెద సవ్యసాచిపె. 

గోపము పెద్దవాడు సమకూరిన దిబ్దణుజంపు దుంజామీ” -4-67 -8 
అని పలికినాడు. సవ్యసాచి చేత జచ్చుటయును కీర్తికరమ అని, ఏవిధముగా 
చూచినను ఆమెకు కొడుకు లేవురుగాని, ఆర్వు రనుట విడువుమని పలికినాడు. 

కర్ణడణసేయకి చెప్పినను దానమును, “అరసేసి యిచ్చుటవలనను, 
(పతినాయకపక్షావలంబియై న కర్ణుని (పసక్తివలనను, దానము కొంత కుంటువడినది. 
అలంకారికముగ దానవీరమునకు ఉదాహరణము కాకపోయినను దానవీరమే లేదనుటబకు 
మనస్కరింపకున ఎది. 

_ యుద్దపంచకమున యుద్దవీర మధికముగా కలదు. ఈయుద్ద పర్వములందు 
వీరముతోపాటు రౌ(ద బీభత్స భయానకములు కొంత చోబుచేసికొన్నవి. భారతమున 
అంగిరసము వీర మయినచో దీనిని విపులముగ వర్ణింప వచ్చును. కాని వీరమున 
కట్టి స్థితి లేదు. శాంతమునకు గాక యేయితర రసమునకును భారతమున అట్టిస్టితి 
లేదు. కావున తిక్కనార్యుడు ఏరసమును నిరూపింపదలచినను అంగి యగు 
శాంతము వీగిపోకుండునట్టును, శాంతమునకు పోషక మగునట్టును చేయవలసి 
యున్నది. తిక్కన కృత భారతభాగము నందలి పదునేను పర్వములలో ఐదు 
పర్వములు యుద్దపర్వములే యగుట వలన వీరాదులు సులభముగ (పతీయ 
మానములౌ అంగిరసభంజకములగు నవకాశము కలదు. ఈ విషయమై ఆచార్య 
కేతవరపు రామకోటిశాస్తి గారు “భీష్మ(దోణకర్ణఅర్జునాది పది పదునెదుమంది కురు 
పాండవ వీరుల నాలంబనోద్దీపనముగా పదునెనిమిది దినములపాటు జరిగిన ఒక 
యుగాంత మహాయుద్దమును, యుద్దరసములు రసములుగా మూర్తి గట్లు కొనకుండ 
అట్లని స్ఫూర్తియే లేకుండ చేయబడక - మొత్తము మీద శాంతమున కంగభూతముగ 
సర్వమును నిర్వహించి చూపుట సామాన్యమైన విషయము కాదు. తిక్కన గారు 


288 


భారత యుద్దము నంతయు నట్లు నిర్వహి ంచి చూపిరి. అది ఆయన కావ్యరసమును 
కొనియాడు కవిత్వతత్త్వ నిరతిశయానుభావనంద భరితాంతఃకరణము యొక్క 
నిత్యజాగరితమై న లక్షణమునకు పలక్షణము' అని చెప్పియున్నారు," 

తిక్కన ఈ భారతయుద్దమును యధావిధిగ వర్ణించుచు “వేసిన బాణమును 
వేయకుండ, చేసిన, రీతిని మరల చేయకుండ' వర్ణించినా డనుట సత్యదూరము 
కాదు. “పది నారాచముల నేసె” _ “పడ్వింశతిసాయకంబులు దనువునం జొనిపె, 
“అతేని జ(తుదేశంబున నొక వాలమ్ము, వక్షమున పెక్కును [గుచ్చిని, “సూతు 
నొక్క వాలమ్మున యశ్వముల నాలుగింటి, “అయిదు నారసముల నాతని 
జదికిలబడగ నేసి” అనురీతిని బాణసంఖ్యతో పాటు, మాసుష్క అచల, (క్రౌంచ, గరుడ, 
మకర, శ్యెన్క మండల, వజ, కూర్మ, శృంగాటక, చక్ర, సూచ్చి, కూర్మ - ఆది 
వ్యూహమలును ఈ యుద్దపంచకమున తరచుగా కాననగు సంశములు. 

“యుద్దపం చకమున గనపడు వీరులలో [ప్రతివాడును ఉత్తముని వలె భాసించి 
కారణజన్ముడైనట్టును, ఏదో యొక (వైయక్తిక ధర్మము న్నాశయించి యుద్దము 
చేసినట్టును గోచరించెదరు' అని వీరరస కావ్యమున గలదు. 

యుద్దపర్వము లం దెచ్చట చూచిన వీరరసము యొక్క ఉజ్జ్వల తాండవము 
కాననగును. కావున వీని యందలి వీరమును గూరి ౧ చెప్పవలెనన్న వీనినన్నిటిని 
యధథాతధముగ నుదాహరింపవలసి వచు ఎను. కనుక వీరరసపధానములగు నొకటి 
రెండు (పముఖములగు యుద్దఘల్దుములసు గూర్చి మా(తమే చెప్పికొనుట 
(శ్రేయస్కరమగు పద్ధతి. 

(దోణపర్వము నందలి అభిమన్యుని యుద్దము యుద్దవీరముస కొక చక్కని 
యుదాహరణము. ధర్మజుడు (దోణునిచే రచింపబడిన పద్మవ్యూహమును ఛేదింపుమని 
అభిమన్యుని కోరినాడు. ధర్మజు నంతటివాడు తన నభ్యర్థించుటచే అభిమన్యునకు 
ఉత్సాహము కలిగి - 


కెటేగించె మాతండియేను దెజుపఏ 





17. తిక్కన కావ్య శిల్పము, పుటలు 272-73 
18. _వీరరనము, పు.. 176 


289 


సేయనేర్తు (జొచ్చి చించి చెండాడెద 

మూకలల్ల జట్టుముట్టినపుడు 

వెడలునట్టి వెరవు విన దానికేమి నా 

చొచ్చు నేర్పు బలువు( జూడు మధిపి - (దోణ. , 2-5 
అని పలికినాడు. ధెర్యస్టైర్యాదు లీతనిలో కాననగు చున్నవి. మరియు (దోణుడు 
మనమున మెచ్చుకొనునట్లు అమ్మొన గలగింపక యిట్లు కురు ముఖ్యుడుధర్మసుతుడు 
గారవించిన జతనమును నిష్పలముసేతునా! అనియు - 

“ఇదె యొక పిన్నవా (డడరి యెక్కుడు మూశల [కందు దోలెడుం 
గదుపుల వెల్చు గోపకునికెవడి నంచు జనుల్‌ సుతింప( జే 
సెద నిని మామ (ప్రీతివిలసిల్లగ దం[డియు సంతసిల్ల బె 
ట్రీడుండగు కౌరవేందునకు డెప్పరమయ్యెడు భంగి బేర్చెదన్‌ 
(దోణ. asl] 

భనియు పలికినాడు. డా | సుబహ్మణ్యం గారి అభి పాయానుసారము రః 
పల్కులలోయకోఒసు[ప్రాణిత యుద్ధోత్సాహము (పకటిత మగుచున్నది. ఈః 
రీతిగ అర్జునునకు గలిగిన యుత్సాహమునకు “బాలుడవు నీవు బహువిధ సమర 
కర్కుశులు వారు అని సారథి అవరోధము కలిగించినను ఏమ్మాతము చెదరక, 
బెదరక- 


౮ 


| 


యనికి బలారి వచ్చిన బురారిగణంబులు( దాను బన్నినం 
గినిసి కడంగి |క్రీడియును గృషమ్టండు(దాకిన నే జయింతు మా 
రాజని యనుచుండుదున్‌ సరకుగొందునె [(దోణుని. దోడియోధులన్‌ ” 
జా (దోణ., 2-15 
అని పలికినాడు. అనగా నిట ఈతని ఉత్సాహము స్థిరత్వము నొంది వీరముగ 
పరిణమించుట కవకాశము కలిగినదని అర్థమగుచున్నది. “అతని పూనిక తన 
మాటను నిలువంబెట్టుకొనుటకేనట! అదనుకు పర్మాకమము( జూపనిచో తన 
పూర్వ(పతిజ్ఞలు [పగల్ఫ్పములౌ తాను నిందింపబడును. కావున నిందు మానవీర 
చాయలు స్పష్టముగా గోచరించు చున్నవి అని డా! సు బహ్మణ్యంగారు చెప్పిరి." 





19. _వీరరసము, పు. 178 


290 


19 ఇల్లు వీరు చెప్పే యున్నను ధృతి, గర్వము, ఇత్యాది భావసామగిని కలిగియుండి 
యుద్ధవీరమునకు ఉదాహరణ మయినదని చెప్పవచ్చును. ఈ యుద్ధవీరము 
అభిమన్యుడు వ్యూహములోనికి చొచ్చి యుద్దము చేసిన సందర్భమున మరింత 
స్పుటముగ గోచరించును. 

పకట బలాఢ్యులాక్కట. దిరంబయి పల్వురు వీక భూమి పా 

లకునకు నడ్డమై నం దవులంబడి హుమ్మని నోరికండ నా( 

చికొనిన (మోయు బెబ్బులి విశషముదోప(గయబార్జు పట్టి సా 

యకముల నాంచినం దెరలి రందణు లేళుల పిండు నాకృతిన్‌” 

“అత(డందటు మార్గణములు 

నతిరయమున( (దుంచుచుం దదంగముల శర 

(పతతులు నించుచు( బోర 

బతి సేనకు జేయి వీచె. బరవస మలరన్‌” = 
యుద్దము చేసినాడు. తన వీరవిహారముచే వృషసేనుని మూర్చనందించినాడు 
దుశ్శాసనుని పారిపోవునట్టు చేసినాడు. లక్ష్మణకుమారుని చంపినాడు: దీనితో 
కౌరవపక్షము విజృంభించి ధర్మముచే నాతని జయింప ససమర్జ్మత్కా. అధర్మము 
నవలంబించి వంచనచే నాతని విరథుని చేసిరి. అయినను ఆతడు ధెర్యోమ 
కోల్పోవక - tac 

“వాలును బలకయు గొని యబ్బాలుండు 

దయమార గగన భాగంబునకు 

స్మీలిత ధ ఎ సారుండె 

లీల నెగసిపోయె మండలీభూతగతిన్‌' - దోణ 2-1 10: 
(దోణకర్ణ్డులు ఈ వాలును, బలకను కూడ (తుంచివేయగా తన న. క్‌ 
ఘన చక్రమును గొని ఉపేందుడు లీల నటించు చాడ్పున యుద్దము చేసి 
వీరమనెడు [వతమును ధీరత్వనిష్టతో తుదిదాక పాటించినాడు. “అసహాయ్యేఒపి 
యుద్దేచా ఎ సమరాద పలాయనమ్‌' :రస్తార్థన సుధాకరముః అను యుద్దవీరలక్షణమున 
కిది లక్ష్యము కాదగియున్నది. ఇట వీరము అధ్యవసాయము, ఉత్తాహము, 
పరా|కమము అను ఎభావముల వలన జనించినది. స్టైర్య ధిర్యాదు లను భావములు. 
ధృతి, గర్వాదులు సంచారులు. 


కక 
శక్రో 
జ 
జ తష ౫, 
Ey Mpg 
FE కళ క్ష 





20. (దోణ., 2-25-27 


291 


గలదు. 


“కరుని ఎటయినను కూలును అను అరునుని పలుకులలో వీరరనసూ రి 
ట్‌ి ఉం చాటి జ py nr 
“అటీద లోకపర్యవసమా దురవసకు (సుక్కనేర్తునే 
అ (an మి 
కిట్టుదు( 'గర్దశల్యులను కీటములం గర తాడనంబులం 
బెట్టుదు నేల(గౌరవుల( బీనుగుపెంటలుగాగ ధర్మజుం 
గబ్టుదు( బబ్బమన్న నగి గాండిని యద్దనుజారి కీటనున్‌” కర., 3-261 
ళు చు ఠా న్నా దం 
“నవ్వుల కంటి. గాకయని నాకు నశక్యమె కృర్ణశలుులం 
గొవడణించుపే, దుపదు కూంతురు గెలు (న6 బడపాటునన్‌ 
( లీ లీ Ca 
నెవ గం బొందుచున్‌ సమయనిష్ట నడంగితిగాని యింక నా 
మువ్వురు. బూని వచ్చినను ఘుట్టుద( గర్జుని నేలజబదన్‌” 
చు ౬౩ (స) 
“అరదంబున్‌ సిడమున్‌ హయ[వజము శల్యాంగంబులుం జాపముం 


“గర కాండంబులు( బెక్కు._ భల్లముల ను[గస్ఫూర్తి( దున్మాడ ని 


స్టుర భల్లం బొకటన్‌ సుయోధనుని చూడ్కూల్‌ నీటుగా నిష్ణయు 
దుర గర్వోన్నతమై న కర్షుతలగదుంతుం జూడుమీ వేడుకన్‌” 
డు a (ac) 

- కర్త, 3-262-63 


కర్ణుని వధోత్సాహము వలన ఇట వీరము కలిగినది. ఇవి వీరరసావలంబనములగు 
వాక్కులు గాని చేతలు కావు. 


ఒక వీరుడు శతువుతో యుద్దము చేయు సందర్భమున అతని దుర్హ్ణయ లను 


స్మరించుకొనుచు ద్విగుణీకృతోత్సాహుడె యుద్దము చేయుటలో రణస్పూర్తి 
గోచరించు చుండును. దీనికి ఉదాహరణముగ కర్ణార్డునుల యుద్ధమును 
పేర్కొనవచ్చును. 


అర్జునుడు కర్ణనితో యుద్దము చేయుసందర్భమున - 
'గొంతియు నందబు గొడుకులు సుష్షులె 
యుండంగ లక్కయిల్‌ మండయేసి 
కపటంబు జూదంబు ఘటియించి ధర్మాత్ము( 
డగు ధర్మసుతు సిరి యపహరించి 
యంత(బోవక |దుపదాత్మజ( దెచ్చి స 
భాస్టలి నమ్మెయి భంగపటిచి 


202 


యమ్మహాత్ముల( జంప నడవికి ఘోష యా 
(తావిధి నెపమున దొడిపెట్టి 
బాలు నభిమన్యు నెక్కని బహురధికుల( 
బనిచి చంపించె మీ సుయోధనుడు దలధ+ 
గాని యిప్పాపముల కాదికర్త వీవ 
యిన్నియెడలను నీపాడి యెందు(బోయె' - కర్ణ, 3-356 
అని కృష్ణుడు కర్ణుని దెప్పెను. ఇట శ్యతుపక్షమువారు చేసిన దుర్ణయము లన్నియు 
చెప్పబడినవి. ఈ మాటలను వినిన ధసంజయుని మనము నందలి రోషానలము 
రోమకూపముల పబు జ్య్వూలారూపముల వెడలి మరింత ఉత్సాహముగ యుద్దము 
చేయుటకు పురికొల్సినది. కనుక ఇది యుద్దవీరమునకు ఉదాహరణము కావచ్చును. 
దుశ్శాసన దుర్యోధసుల వధ యందును ఇట్టి శతుకృత దుర్ణయస్మరణముచే 
రణోత్సాహము కానసగుసు. కాని ఈ కార్యము లందు (క్రౌర్య మధికముగా 
నుండుటచే అవి రౌదమునకు ఉదాహరణము లయినవి. ధర్మబద్దమగు కార్యము 
పట్ల చూపు నుత్సాహమే వీరమగును. చేసిన పనిలో (క్రౌర్యము కనిపించిన అది 
వీరము గాక రౌదమగును. మరియు నిట గమనింపదగిన అంశము మరియొకటి 
గలదు. అధర్మపక్షమున నున్న కృర్ణశల్యాదులు ఎంతటి పరాక్రమ సంపన్నులెసను 
వారు హరులగుదురే కాని వీరులు కాజాలరు. వీర శూర పదముల కట్టి 
సూక్ష్మభేదము కలదు. కేవల పరాక్రమము శూరత్వము, ధర్మబద్ద మయినచో అది 
వీరత్వము అగును (క్రోధసంజనితము కానిది, ధర్మోన్ముఖమై నది, నాయకా(శయ 
మయినది, వ్యక్తిగతమగు కసి, కక్షలేనిది మా|తమే వీరము. కర్ణుడు ఎంతటి 
పరా క్రమవంతుడనను, అతడు అధర్మపక్షమున ఉండుట వలన అతని హరత్వ 
మిట్టిది అని చెప్పవచ్చును గాని రణవీరునిగ మాత్రము పేర్కానుటకు అవకాశము 
లేదు. .. 
సాస్తికపర్యమున దయావీరమునకు కొంత తావున్నదేమో యనిపించును. 
ఆర్తులయెడ దయకలిగి రక్షించు వీరుల ధర్మము దయావీరము అగును.. 'అశ్యత్తాము 
యొనర్చిన పరాభవముచే శోకించుచున్న [ద్రౌపది “అప్పా పాత్మునకూ'స శజరజేన 
శిరోమణి గలదు. దానిందెచ్చియిచ్చిన జూచి జీవంబుతో నుండెదనని త్తకరచితిని” 
సాప్తిక., 2-36: అని పరుషాక్షరముగ పలికినది. అతంటితో మారుకొవక - 
'క్షత్త ధర్మ మాత్మగెకొని రయమున 


నరిగి పాపకరు శ్రడెస కుంభ 
“ 293 


జన్మతనయు ముట్టి చంపుము నామది 

కనలు నడలు నుడిపికావు నన్ను' = 2=37 
అని భీముని అశ్వత్హామ పరిభవార్రమై నియోగించినది. భీముడు తన సోదరుడగు 
అర్జ్హునునితోడను, పరివారముతోడను కూడి అతనిని ఓడించెను. కాని అతని 
సంహరింపక వారు విడిచిపుచ్చిరట. ఆ అంశమును [దౌపదితో చెప్పుచు - 

“గురుతనయు. డగులు( (బాణము 

హరియింప(గ( జారక విజయు' డశ్వత్థామం 

బరిభూతు(జేసి యాయుధ 

పరి గహముతోడ లజ్జబాయం జేసెన్‌? - 2-95 
అని విజయుడు అతని [ప్రాణమును హరింపక విడిచెననినాడు. ఇబ అశ్వత్తామను 
ఆర్తిని పాందించిన వ్యక్తులు వీరే అయినను, కొంత దయచే అతని సంహరింపక 
వదలుట వలస నిట దయావీర మున్నదేమో యనిపించును. 

ఈ యుద్దపంచకము నందు యుద్దవీరమును (ప్రకటించు మార్గముల లో 
మరియొకటి - శ్యతువీరులలో ఎవ్వరెన విక పరాక్రమమును (పకటించి నాయక 
పక్షము వారికి అపార నష్టమును కలిగించిన ఆ నాయకుడు గాని, అతని అనుయాయులు 
గాని ఆ వ్యక్తిని సంహరించుటకు భీషణ(పజ్ఞ యొసర్చుట యందును వీరరసస్పూర్తి 
కలుగును. సైందివ, దుశ్శాసన, దుర్యోధనాదుల వధ లన్నియు నిందులకు 
దృష్టాంతము లే. 

శాంత్యాసుశాన నికములలో వీరమున కవకాశము లేకపోయినది. 
అశ్వవేధషర్వమున మా[తము ధర్మజుని ధయావీరమునకు అర్జునుని యుద్ద వీరము 
అంగముగ పోషింపబడిన తావు కలదు. 

యాగాశ్యము వెంట నడచు అర్జునుడు మహాభారత యుద్దానంతరము తిరిగి 
గాండీవమును ధశలింపవలసి వచ్చినది. దయాధురాప్రవణుడు అజాతశ్మతుడు 
తురంగమ రక్షకు పంపునప్పుడు - | 


భూ 
పవతతి యెల్లనుం దెగియె భారతయుద్దము నందు బాలురం 
దివిరి వధింపంగాదు కృప. దిన్నదనం బెస(గం జరింపుమీ' 


294 


“అని నయవృత్తి నశ్వమున కడ్డము వచ్చిర యేని నీవు బాం 
ధవము దలిర్బః బల్కి యని దప్పయగబోవుము కిన్మమానుమి'ని 
న్‌ అశ్వ., 4-6, 7 
పలికిన పలుకులను అర్జునుడు మనంబున తలచి | త్రిగర్త దేశాధిపతులతో పర్కినాడు. 
ఇవి ధర్మరాజు యొక్క దయామయ హృదయమును తెలుపుచున్నది. 
మరియు అర్జునుడు = 
“చంపకు మీరాజుల నను 
కంపాతిశయంబు మెణుయయగా నడపుము నీ 
పెంపను కుసుమమునకు నా 
పంపానరించుబయ - సౌరభముగ నెణుగుమీ' -అశ్వ. , 4-34 
అను ధర్మజుని ఉపదేశమును మరువక తనకు ఎదరుపడిన (ప్రతిరాజుసకు తెల్పుచు 
'దయిను (పదర్శించినాడు. ఈ సందర్భమున తిగర్తాధీశులు తన నెదిరించినను 
రణపాండితిని ప్రదర్శింపలేక గాండివమును జారవిడు చుకొనినాడు అర్జునుడు గాండివ 
పతనావమానమున కలిగిన [కోధముచే - 
“అట మున్న గాండివంబు 
త్మట రయమున నెత్తి కోపదహనుం డత్యు 
దృటమూర్తి దాల్పె నన మి 
క్కుటమై కడగంటికెంపు గొమరారంగన్‌ ” 
ఆ బీభత్సుడు - 
పిడుగులు వడి బెక్కొ-క్కటం 
బడియెడు నన దొరంగ జేసె? బటు విశిఖముల 
ప్పుడు మేదిని దోడద చె 
స్పెడు కొలదియె రథికవరుల పీనుగుపెంటల్‌ - "అశ్వ. , 4-16-18 
అనునట్లు చేసినాడు. ఇట ఈతని రణోతాాహము వలన కొంత యుద్దవీరస్పూర్తి 
కలుగుచున్నది. కాని ఇది రసపర్యంతము లేదు. ఏలన - 
“ఆ యుగోద్దతి సూచి పెల్కుణీ (తిగర్తానీకముల్‌ నల్గడం 
బాయంబాజా దదాప్తులేము దగనీ పంపోపి సద్భక్తిమై ( 
జేయంగా( బనిగొమ్ము పేర్మిగ మముం -జేకొమ్ము సమ్యగ్గ్ణయ 
శ్రీ యుక్తా యనినన్‌ ధనంజయుడు గాచెన్‌ వారినెల్లం గృపన్‌” 
-అశ్వు, 4~19 
295 


శీ 


ఈ తీరిగ శరణువేడిన వారిని, ఆర్తులను దయతో రక్షించినట్లు తెలియుచున్నది. 
కాన ఈ ఘట్టమున దయావీరమునకు యుద్దవీరము తోడ్పడినదని చెప్పనొప్పును. 

ఇట్స్‌ సింధుదేశాధీశులతో “తమ యన్న చెప్పిన వాక్యంబు లుపన్యసించి 
మీరేల జాలింబడియెదరు (పాణంబులు మీకింత సేదయ్యెనే యని” పలికినాడు. 
అయినను వారు నిలువక ఉరవడింపగా - 

“నవ్వుచు నానాశరముల 

న్‌ సవ్వీరుం బొతియ( జేయ 

ed ' 4-43 - 44 

యుద్దము చేసినాడు. ఇట అర్జుసుని రణపాండతి కొంత కాసనగును. కాని అత 
డలవోకగా ఆ వీరులను నిర్దించుటలో రసము పరిపుష్టము కాలేదు. 

“'ఆ(శమ వాసమున ధృతరా(ష్ణుడు వానప్రస్టమున కేగుబకు ముందు 
భీష్మముఖ్య జ్ఞాతులకు (శ్రాద్ధకర్మ నాచరింపదలచి ధనము నర్జించెను. దానికి ధర్మజు 
డంగీకరించెను. కాని భీముడు వ అప్పుడు నరుడు - 


5 మలచీయు! దగ(2 పూజ 

క డిట్టులనకుము మనకు న 

(గజుని పనుపు సేత (వతము గాదె - ఆ(శః » 1-18 
అని - 

“నా యింటి ధనము గెకొని 

చేయణగలా (డమ్మహి ప చిత్తము సంతో 

షాయత్తంబుగ వేగమ 

పోయి యనఘ చెప్పు మవ్విభుఃడు (పీయమందన్‌' - ఆ(శ. , 1-120 
అని పలికినాడు. ధర్మజుడు 'విదురుం గనుంగొని (పభూత విధానములన్‌ నిజేచ్చ 
ధనమును నర్జునార్హమును దా గొని (శాద్దము లాచరించునాడు' : 1-121: అని చెప్పి 
మరియు - 

“వనవాసాయాసంబుల 

ననయంబును నలగి దాని నాత్మనిడి మరు 

త్తనయుండు పెక్కులాడొాద 

గని మాటల దీన రాజుగనలకు మనుమీ 


296 


“ఇతడేమియన్న నేమగు 

ధృతర్మాష్టుడు మాకు బరమ దేవత విను స 

మ్మతి ద(త్పసాదముం బడ 

సితి మేమును దత్కాతాభిషిక్తుల మనఘా 

“మా తండి నిష్టవిధముల' 

బెతృకవిధు లాచరింప (౯బంపుము రథ్య 

(వాత కనక గోరథముల( 

జేతి కాదవ నర్జునుండ సేర్చుచువచ్చున్‌' - ఆశ. , 1-123-26 
అని పలికినాడు. ఈ మాటల వలన ధర్మజార్డునుల దానవీరము స్పుటమగు 
చున్నది. 

మౌసలమున కృతవర్మపైె విజృంభించిన సాత్యకి వర్ణసమున కొంత వీరరస 
స్పూర్తి యున్నను అతి తప్ప[దావి, ఉత్తమ (పకృతిని కోల్పోయిన సాత్యకిని 
ఆ|శయించుటచే నిది ఉదాహరణముగ (గ్రహి ంపబడలేదు. 

మహ్మాపస్థానమున ధర్మజుని దయాధర్మవీరములు రెండును కలవు. తన 
న్మాశయించుకొని తుదదాక వచ్చిన సారమేయమును స ;ళపవేశమున కనకర్లమను 
ఇంద్రునితో వాదించిన తీరులో దయావీరముస్పుటమగుచున్నది. 


విను భక్తీయుక్తుని విడువు |బహ్మ 
హత్య(బోలెడి పాపమని చెప్పుదురు పెద్ద 
లట్లు గావున్‌ దీని సఖిలధర్మ 
సారజ్ఞ విడుచుట సనదు దివ్యసుఖంబు 
నకు గాగ బాపంబునకు( జొరంగ.( 
జాల... ౨౨౨౨౨౨ - మహా(ప్ర. +, 55 
అని ప అతని భూతదయ, ధృతి ఇత్యాది అంశములు వెల్లడి యగుచున్నవి. 
ఇట “దయా' స్వభావమే గాక ధర్మముకొట్లుకె ఎంతటి సుఖమునయినను త్యాగముచేయు 
ధర్మదీక్షయు వెల్లడి యగుచున్నది. ధర్మజుని ధర్మనీతి వర్తనముచే సారమేయరూపుడగు 
ధర్ముడు ఏజరూపును దాల్చి ఈతని ధర్మస్ట్రితిని కొనియాడినాడు. 'ఈరీతిగా 
ధర్మజుడు ధర్మనివృను ఆజన్మ(వతముగ సాధించి, ధర్మదీక్టయం 


29/ 


దుత్కటోత్సాహమును చూపి ధర్మవీరమును (పకటించి, దీనికి ఫలితముగ కీర్తిని, 
సశరీర స్వర్లపాప్తిని గాంచినాడు. . 

తిక్కనార్యుని యుద్దవర్షనలలో చెప్పికొనదగు మరియొక అంశము 
రసోదంచితములగు నుసమానములను [ప్రయోగించి యుద్దవీరుని (పతాపమును 
కనులకు కట్టునట్లు చేయుట. ఆగ్గలికదూది దరికొను నగ్గి తెణంగున :భీష్మ. , ద్వి. 
163 :, ఘనశార్జూలంబు బాలమృగంబు లం గని గనియు చందంబున భీ. , తృ. 
63 :, బలుమానిసి చలిచీమలం గాలం చమరు చందంబున : భీ, తృ 220, 
నోరికండ నాచికొనిన (మోగు బెబ్బులి విశేషము తోపగ, * (దో. , ద్వి. 25 1 
చిచ్చు మిడుతప్రండునేర్చు చెలువము దోచెన్‌ :దో. , ద్వి. 77 =, లేళ్లగమిం గసిన 
బెబ్బులి యుబ్బుదోప ః|దో. ,ద్వి. 78 =, పసుల నడుమ సాచ్చు పులివోలె : దో. 
, 5-126: - ఇత్యాదు లనేకములు యుద్ధపంచకమున కాననగును. సమానబలమును 
- అనగా తుల్యత్వమును నిరూపించుటకె “'కొటువి గౌలువి దాకిన చందంబుసి దో. 
, 4-154 : అనురీతిని కూడ వర్ణించి తన వర్ణనాపాటవమును పదర్శించుకొనినాడు 
తిక్కనార్యుడు. 

వీరాభాసమునకు ఉ దాహరణము - (దోణుడు శరశరాసనము నూడ్చి 
అసఘమూర్తి యొప్పు గూర్చుండి సంభృత యోగనిష్ట నొంది తేజోమయాత్ముడై 
యుండగా - దృష్టద్యుమ్నుడు — 

“అరదముసెకి దాటి కుపితాత్మత [దోణుశవంబు కేశముల్‌ 

గరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్‌ మెడ(దుంచ్చివెచె స 

త్వరముగ మాను మాను మను వాక్యముతో నరుఃడేంగ (దప్పు సు 

మ్ముర యని ధర్మజుండు దివిముట్టు నెలుగున బిట్జదల్ప గన్‌ * 
అస్త్ర సన్యాస మొనర్చి యోగనిష్ట నుండి తసువు తొలగజేయ నుద్యుక్తు డగు 
(దోణుని ధృష్టద్యుమ్నుడు పరిమార్చుట వీరాభాసమునకు ఉదాహరణము. కారణజన్ము 
డయినను (బహ్మవధోతా ఎహము తత్రాపి గురువధోతా ఎహము వీరాభాసమే కాగలదు. 
“బహ్మవధోద్యుతా ఎహేఒధమ పాతగతే తథావీరే అని వీరాభాస లక్షణము. 
ధర్మజాదుల పలుకులలో ధృష్టద్యుమ్నుని నీచ క ఎత్యమును నిరసించుట కాననగును. 





21. (దోణ. , 5-324 


298 


స్వపక్షమువారే అడ్డుటకు కారణము ఇది వీరోచితము కాకపోవుటయే. క. 
ఇదిరసాభాసమునకు ఉదాహరణము కాగలదు. 

అస భూరిశవుడు  [ప్రాయోపవశనమతినుండి ప్రాణాయామ పరుండ 
యోగ యుక్తుండు కాగా ఒడలి కుత్సాహంబు వచ్చి -లేచి సాత్యకి కరవాలం 
బమర్చుకొని మాధవ ధనంజయ భీమాశ్యత్తామ కృప కర్ణులు వలదు వలదని 
ఎలుగెత్తి వారింప (క్రోధోన్మాదంబున శిరచ్చేదంబు చేయుట వీరాభాస మనదగి 
యున్నది. భూరి శవుండు జన్మతః (బాహ్మణుండు కాకపోయినను అ స్త్ర సన్యాసంబు 
నొనరించి యోగనిష్ట నుండుటచే అట్టివానిని చంప నుద్యమించుబను 
(బహ్మవధోత్సాహము గానే పరిగణించుబ సమంజసము. (కోధోన్మాదమున్నను 
గురువధ కాదు గనుక ఇది రౌ దాభాసము కాక వీరాభాసమే అనదగియున్నది. 

భీష్మ (దోణ క ్రైపాశ్వత్తామ శల్యుల యెడ విరోధమువహి ంచిన పాండవుల 
వీరము వీరాభాసముగ కాక వీరముగానె పరిగణించుట లెస సా భీష్మాదులు 
(ప్రతినాయక పక్షావలంబులు. వారియెడ ధర్మజాదులకు (ప్రత్యక్ష విరోధము లేదు. 
ఈ కారణముల వలన వీనిని వీరాభాసముగ పరిగణింపకూడదు. అది వీరమే. 
లేకున్న యుద్దపంచక మంతయు |పాయికముగ వీరాభాసమునకే అబపట్టగును. 
అట్ల్టగుబు అసమంజసము. కనుక ఇటనున్నది వీరమే కాని వీరాభాసము కాదు. 

తిక్కన గారి భారత భాగము నందలి పదునేను పర్వములలో ఐదు 
పర్వములు యుద్దపర్వములే అయినను, అందు యుద్దతరసము లగు బీభత్సాదుల 
కంకు వీర మధికముగ చోటు చేసి కొన్నది. అది ఎల్లెడల విలసిల్లినది. అయినను 
ఒండు రెండు తావు లందు దక్క అది విభావాది సామ గీ పరిపుష్టము కాలేదు. అది 
అంగిరసము కాకపోవుటయే దానికి గల కారణము. 


10వ (పకరణము 


భయానకరసము = తిక్కన భారతము 


భయానకరసము | 

నవరసములలో భయానకరస మారవస్తానము నా|క్రమించినది. బీభత్సము 
వలెనే ఇదియు కవి పండితలోకము నంతగా నాకర్షింపలేదు. వాజ్మయకోటిలో 
భయానకరస[పధాన కావ్యములు మృగ్యములనియే చెప్పవచ్చును. అంగముగ 
మా(తము చాల కావ్యములందిది కాననగును. కాని అంగిగా దీనికెట్టి స్థానమును 
లేదనియే చెప్పవచ్చును. అలంకారికులును దీని కట్టే స్థానము నీయలేదు. 

భయానకరసము భయస్థాయికము. కృష్ణవర్హము. కాలుడు అధిదెవతము. 
భరతుని నాట్యశాస్తమున దీనికీ సంబందించిన గద్యమును, ఆర్యలును ఈ (క్రింది 
విధముగా కలవు. 

భయమనెడు స్థాయి భావమున నిది జనించును. వికృతరవమును వినుట, 
పిశాచదర్శనము, నక్కల [గుడ్తగూబల అరపులు, ఇతరుల |తాసమును, ఉద్వేగమును 
చూచుట, శూన్యగ హమునకు కాని, అరణ్యమునకు కాని పోవుట, స్వజనవధ, 
స జినబంధనములను చూచుట్టు వినుట, వధాదులకు సంబంధించిన కథలు చెపాంఎలు, 
మున్నగు విభావముల వలన భయానక ముత్సన్నమగును. కంపించుచున్న కర 
చరణములు, చలించు కన్నులు, పులకలు, ముఖివెవర్ష్యము, స్వరభేదము, మున్నగు 
అనుభావము లచే దీని నభినయింప వలెను. స్తంభము, సే పదము, గద్గదము,రోమాంచము, 
వేపథువు, స్వరభేదము, ఎెవర్ష్యము, శంక, మోహము, దైన్యము, ఆవేగము, చపలత, 
జడత, (తాసము, మరణము, మున ్నగునవి ఈ రసము నందు వ్యభిచారి భావములు. 

“వికృతరస పత్వదర్శన సం[గ్రమారణ్య శూన్యగృహ గమనాత్‌ 

గురు నృపయో రపరాధాత్‌ కృతకశ్చ భయానకో జ్ఞేయః, 

“గా తముఖద ఎప్టీబేదె రూరుస్తంభాభి వీక్షబోదే ME 

సన్నముఖశోష హృదయస్పందన రోమోద్గమై శృ భయమ్‌” 


“ఏతత్‌ స్వభావజం స్యాత్సత్వసముత్ధం తథెన కర్తవ్యమ్‌ 

పునరీభి రేవభావైః కృతకం మృదు చేష్టితె ః కార్యమ్‌ : 
' “కర చరణ వేపథుం స్తంభ గాత సంకోచ హృదయ కంపేన 

శుష్క్లష్ట తాలుకంఠెర్భయానకో నిత్య మభినేయ ? ' 

విక ప్రతరవము, సత్త్వదర్శనము, సంగ్రామ, అరణ్య, శూన్యగ హా గమనములు, 
గురు నృపుల యెడ కావించిన అపరాధము అను వాని వలన భయానకరస 
ముత్పన్నమగును. గాతముఖదృష్టుల యందలి వెపరీత్యము, ఊరుస్తంభనము, 
శూన్యముగా చూచుట్క చలించిపోవుట, అంగములు జారుట, నోరెండిపోవుట, 
హృదయము కంపించుట, రోమోద్గమము, మొదలగువానిచే దీని నభినయింప 
వచ్చును. సత్వసముత్పన్నమగు నిది స్వభావజమగు భయము. 

ఇక కృతకభయమును సత్త్వసముత్తముగ నభినయింప వలెను ః సత్త్వ మనగా 
మనస్సమాధానము :. _ దీనిని మృదుచేష్టితములచే నొనర్ప వలెను. పె 
అనుభావములచేతనే యిదియు అభినయింపబడవలెను. కరచరణ కంపన స్తంభములు, 
గాత సంకోచ హృదయ కంపములు, శుష్మోష్ట తాలుకంఠములు మొదలగువానిచే 
భయానకమును (పయోగమున అభినయింప వలెను. 

సహజభయము రజస్తమః (పకృత్తులెన నీచయలయందును, సత్త్య(పధానులైన 
ఉత్తమ (ప్రకృతుల యందు [ప్రయత్నకృతమై న అనగా కృతకభయమును ఉండునని 
అభినవభారతి. * 

“భయానకమునకు భయము స్తాయిభావము. ఇది భూతాధిదెవతముః కాలు 
డధిదేవత అని ఒకచో గలదు :. స్త్రీలును, నీచపాతలును దీని కాలంబనములు. దీని 
వర్ణము కృష్ణము 1వెడూర్యవర్హమని సరసభూపాలీయముః. దేనివలన భయము 
ఉత్సన్నమగునో అది యాలంబనము. దానియొక్క ఘోరతరమగు చేష్టలు ఉద్దీపన 
విభావములు. వెవర్యము, గద్గదస్వరము, స్వేదము, రోమాంచము, కంపము, 
దిక్కులు చూచుట అనునవి అనుభావములు, జుగుప్ప, అవేగము, సమ్మోహము, 
సంతాసము, గ్లాని, దీనత, శంక, అపస్మారము, భాంతి, మృత్యువు, మొదలగునవి 
వ్యభిచారి భావములు” 3 అని సాహి త్యదర్పణము చెప్పుచున్నది. 





1. నాట్య శాస్ర్తము, ఆ.6, కో 1 లు 69-72 
2. అభినవభారతి, సంపుటము 1, పుటలు 327=28 ఃగుప్తభావప్రకాశిక, పు. 210 
తె. సాహి త్య దర్పణము 3-235-238 


301 


రసగంగాధరము పలాయనాదుల వంటి ఒకటిరెండు అనుభావములను 
అధికముగా పేర్కాన ను దశరూపక్క కావ్యానుశాసన, నాట్యదర్పణ, రస్తార్రవసుధాకరముల 
వలెనే నాట్యశాస్త్ర సాహీ త్యదర్పణములతో నంగీకరించు చున్నది. కావున భయానకరస 
విభావాది సామ్మగి విషయమున అలంకారికులలో అభ్మిప్రాయభేదములు లేవనియే 
చెప్పవచు ను. 

ఇతర రసములతో సంబంధము 8 శారదా తనయుని కథనము 
ననుసరించి దగ్గావశేషులెన ఆదిదేవతల యొక్క అస్థికలను, భస్మమును ధరించి, ఆ 
శ్మశానమందు నృత్యము చేయుచున్న శివుని గాంచి భూత సంఘములు భయపడెనట. 
కావుననే బీభత్సము నుండి ఈ భయానక ముత్సన్నమై న దనుట.* వీరము భీతా 
భయ(ప్రదానసార మగుటచే, ఈ భయానకము [కమ్మప్రాప్తముయి వీరము తరువాతనే 
పేర్కానబడినది. బీభత ముతో జన్యజనక సంబంధము కలదు. దీనికి శ ఎంగారము, 
వీరము, రౌ[ద్రము, హాస్యము, శాంతము విరోధిరసములు. పోషకరసములు (ప్రత్యేకముగ 
చెప్పబడలేదు. 

భయానకరస భేదములు : 

“వ్యాజాచ్చైవాపరాద్దాచ ( వితాసి తకమేవచ 
వునర్భయానకం చెవ విద్యాత్‌ (త్రివిధమేవహి' - శాట్యుశా.,, 6-80 

అను సూత్రము ననుసరించి ఈ భయానకము కృతకము, అపరాధజము, వి త్రాసితకము 
అనెడి భేదములచే మూడు విధములని తెలియుచున్నది. వ్యాజమోన కలుగునది 
కృతకము. వ్యాజ భయానకములో అనుభావ మార్దవము భాసించును. అపరాధజ 
భయానకము అపరాధ మొనరించు చోరాదులకు సంబంధించినది. తాను తప్పుచే యులు 
వలన కాని, ఇతరులు తనయెడ తప్పుచేసిన గాని యిది కలుగును. స్వభావసిద్దముగా 
భయపడు (స్తీబాలాదులు తృణము కదిలినను భయపడుదురు. అది వితొసితక 
భయానకము. విశేషముగ భయపడువారు వ్మతాసితులు. బాలాదు లట్టివారు. 
భయమనునది వినాశశంకాత్మకము. ఉత్తము లందు ఇది సఠభవింపదు. అరఠదుచే స్తీ, 
బాల, నీచ (పకృతిక మని లోకప్రసిద్దమై యున్నది. 

పలువు రాలంకారికుల నిర్వచనానుసారము ఈ భయానకరసమునకు స్థాయి 
భయమనియు, ఇది బాల, (స్తీ నీచ (ప్రకృతిక మనియు, కృష్ణవర్తమనియు, 





4. భావ(ప్రకాశము, అధికారము ౨3, పుటలు 57, 58 


2౧? 


అధిదెవతము కాలుడనియు, వెవర్ణ్యాదులు అనుభావము లనియు, శంక, దెవము, 
అపస్మారము, మృతి - యిత్యాదులు వ్యభిచారు లనియు, ఇది బీభత్సము నుండ 
ఉత్పన్నమై న దనియు, కృతకాది భేదముచే నిది (తివిధము లనియు తెలియుచున్నది. 


303 


భారతము = భయానకము: 
ఇక తిక్కన గారి భారతభాగమున భయానక మెట్లు పోషింపబడినదో 
పరికింతము. 
విరాటపర్యమున మనోజవికారమగ్నుడై కీచకుడు [దౌపదిని చూచు 
సందర మున - 
“సెఅవక నను(జూచి వీడని యెద! గలు 
షించిన నెండొండ చెమటవొడను 
ననుచితక ఎత్యంబు లాచరించు విధాత [| 
బలిమికి నెవె ఫఅొపాటుదోయ 
నిచ్చట దిక్కు లేరెవ్వరు నాకను 
భయమున వేన( గంపంబువుట్టు( 
జేయంగ నేమి యుపాయంబులేమి నా 
ననమున చె ల్లదనంబు గదుర 
అ అ 8 శ అ త ఇ ఉ షా 
నిలిచినది (ద్రౌపది. ఇట కొంత భయానకరసస్పూర్తిని కలిగించినాడు తిక్కన. 
భయస్థాయిక మగు నీ భయానకము సస్తీనీచ (పకృతికము. దేనివలన భయ 
ముత్సన్నమగునో అది ఆలంబనము కావున, దుర్విదగ్దుడు, రూపాభిమాని అయిన 
కీచకుడు తనను చూచు కార్యమే ఇట ఆలంబన మయినది. వికృతరవము వినుట, 
పశాచదర్శనము, ఇత్యాదులు విభావములుగ చెప్పబడినవి. ఇచ్చట పిశాచదర్శనము 
కాకున్నను వికృతస్వభావముగల కీచకుని దర్శనము నిమిత్తముగ నిది యుత్సన్నమయిన 
దనవచ్చును. శరీరమున కంపము పుట్టుట, నివ్వెరపాటు దోచుట - అను 
భావములు. చమట వొడముట, ఆననమున వెల్లదనము కదురుట, దన్యము లా 
వ్యభిచారి భావములు. విభావాది సామీ పరిపోషితముగ భయానకమును తిక్కన 
పోషించినట్లు చెప్పవచు సను. 
విరాటపర్వము నందే కీచకు నింటికి (దౌపది కల్లు దేరంబోవు సందర ఎమున- 
'దెన్యంబు తలపో(త దలకొన్న( జెలువకా 
ననమున వెల్లిందనంబు గదిరె 


భయరస వేగంబుపైకొని ముట్టిన 
గాంతకు.( దనులత( గంపమడరె 
బెగడంతకంతకు మిగిలిన నింతికి( 
బదముల నలు దటుపాటు బెర సె 
దల్లడం బొందిన( దన్న్వికి నవయవం 
బుల నెల్ల ఘర్మాంబుకళిక సగ 
దలకు పుప్టు( గొంకు గొలదికి మీణా వె 
నాబిదోణె ముట్టుపాటు దొడరె; 
వెణు(గుపాటు దనికె నెజునాడినొవ్వు, నె 
వ్యగలు వగలనీనె దిగులు వొదివె' * 
అని [దౌపదిస్టితిని వర్ణించినాడు తిక్కన. ఇట భయానకరస విభావాది సామ (గి 
వర్ణింపబడనది. తనులత కంప మడరుట్క ఆననమున వెల్లదనము గదురుటు, 
పదములు తొ([టుపాబు చెందుట, అవయవము లందు ఘర్మాంబుకళిక లసగులు - 
ఇత్యాది అనుభావములచే నిది పోషీత మయినది. ఇబ “భయరస' మని ఇది వాచ్యము 
చేయబడినది. 
కీచకవధ సందర్భమునను భయానకము కొంత చోటు చేసికొన్నదని 
పలువురందురు. (శ్రీ ఏ. నారాయణాచార్యుల వారు సంస్కృత భారత విమర్శనము 
చేయుచు నా భారత పరముగ చెప్పిన అంశములు ఆంధ్ర మహాభారతమునకును 
అన్వయించును. “భీముడు కీచకుని శరీరమునకు పట్టించిన యవస్థ, దుస్సృసేనుని 
గుండెలు చీల్చి భీముడొనరించిన రక్తపానము -ఈ కథలన్నియు భయానకములు” 
ఈ ఘట్టమున కోపాబోపదీప్తాంగుడెన భీమ సేనుడు పంచానన మేణమును బొదువునట్టు 
కీచకు న్య్నాక్రమించి బెడిదములగు పడికిటి పోటులతో నాతనిని పొడిచి చంపినాడు. 
అయినను ఆతని కోపము చల్లారలేదు. వికృతపు చావు చంప మది వేడుకపుల్డి 
అతనిని గిట్టి, పట్టి, మస్తకమును పీన దీర్హ భుజశాఖలను, పాదయుగమును మేనిలోనికి 
చొర నుగ్గుగా తురిమి, నించిన, [కంతల తిత్తియై న యాతని దేహమును నేలపె జదిపి 
చక్కని ముద్దగా చేసినాడు + విరా. 2-354:. కాని యిట భయానకము లేదు. 


6. విరా. 2-106 
7. మహాభారత విమర్శనము, పు. 10 


305 


సానుభూతియు నుండదు. ఆతని మృతి వలన సహృదయుడు సంతసించుసు, తానే 
కీచకుని సంహరించినంత ఆనందమును పొందును. కారణ వేమన కవి సహృదయునికి 
నాయకునితో తాదాత్మ్యము కలిగించును. అట్టు కలిగింపలేకపోయినచో లోపము 
కవిదే; సహృదయునిది కాదు. కనుక నిట భయము కలుగదు. ఎదురుగనున్న 
(దౌపది మన కిట (ప్రమాణము. ఆమెకు భయము కలుగలేదు. “అవ్యవస్థిత చిత్తానాం 
(పసాదోఒపి భయంకర అన్న రీతిని భయము కలుగుట కవకాశమున్నను, అజ్ఞాతవాస 
సమయపాలనాధురీణుడెన భీముడు అవ్యవస్థితచిత్తుడు కాడు. కనుక నిట 
భయమునకు తావే లేదు. 

ఇట నొక |పశ్న యుదయించును. కీచకుని వంటి వాని మృతి వలన 
సహృదయునకు ఎల్బీ భయమును కలుగదా ? అట్లయిన పాశ్చాత్యులు పేర్కొనిస 
కరుణా సం|తాసములకు (పసక్తి లేదా? అని. సర్వ లక్షణలక్షితుడె ఎకెక లోపజనిత 
బాధాబాధితుడు అక్కడి నాయకుడు. అటు నాయకునితో సహృదయుడు 
సానుభూతి కలిగి యుండును. తనలో కూడ అట్టి లోపమున్న తానును తప్పక 
భయపడును. అట నాయక [ప్రాధాన్యము వలన అట్టిది కలుగును. కాని కావ్యమున 
(ప్రాధాన్యము నాయకునకే గాని, (పతి నాయకునకు గాదు గనుక మన కావ్యము 
లందు కీచకాదులయెడ తాదాత్మ్యము కలుగదు. కీచకుని నాయకునిగా చేసి వాసిన 
యెడల, నాయక (పాధాన్యము వలన సహృదయునకు కరుణాసం. తాసములు గలిగి 
హృదయమాలిన్య |పక్షాళన మేర్చడుట కవకాశమున్నది. 

కొని యీ ఘట్టుమున బీభత్సము మాతము గలదు. అది ఆ(పకరణమున 
(పసంగింపబడనది. 

ఉపకీచకవధ సందర్భమున సరోష సంభమతనాయితమై వెసబారి, యొక్క 
యున్నతావనీజనము వెణుకి రౌదాతిరేక మడర భుజేఖరమునయం దమర్శి, 
వికలట(భూకుటి సూర ఫాలకలిత స్వేదోద్బటుడును, చలద్వికృతోషద్వ యుడును, 
(పమర్దన దశావిర్భావ సంభావితాంగకుడును, సమ్మగ కోధవేగుండును అగు భీముని 
చూచి ఉపకీచకులు పారు సందర్భము భయానకరస విలసితము. ఉదగరూప 
కలితుడెన ఈ భీముని కనుగొని కలగబారివారె నడవక అంత నిలిచిరట. ఈ 
సందర్భమును తిక్కన - 

“ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొనిరింకెట్టాక్కా యంచున్‌ భయం 

బొదవం బల్లములందు డాగియు సమీపోర్వీజముల్‌ (వాశీయుం 


306 


జెదరం బాణేయు నీరు సాచ్చియును నిక్చేష్టం బదద్వంద్వముల్‌ 
గుదివడ్డం బెగడొందియున్‌ భరిత సంక్షోభాత్ములె రత్తటిన్‌' 
“'సూతులు భీత్తులె (దుపదసూతి సమేతముగా గ నృగజ 
(పేతమువైచి వీటీదెస బెల్లుగ( బాణ దొడంగినన్‌ . .. 


రి 


అని వర్ణించినాడు. నిశ్చేష్టులగుటు, పదములు గుదివడుట ఇత్యాది భావములచే 
వారెట్లు భీతావహ్లలెనది తిక్కన గారు కనులకు కల్చినట్లు వర్ణించి తన వ్యర్ణనాసామర్థ్యమును 
చాటుకొనినారు. కాని యిట్టిచోబను గూడ భయానకము కాదు. ఇబ నాయకుని 
పరాకమమే వ్యక్తమై నది. 

బీరాలు పలికిన ఉత్తరకుమారుని వర్ణనా సందర్భమున గజగజ వణకుట, 
అసనము వెల్లనగుట - ఇత్యాది భయాసకరస భావములు వర్షింపబడినను, అల్టీ 
యుత్తరుని గన్న సహృదయునికి హాస్యమే కలుగును కాని భయానకరసము కలుగదు. 
కావున అది హాస్యరస (పకరణముననే ఉదాహరణముగ చూపబడినది. 

(దోణపర్వమున సంజయుడు ధృతర్యాష్టున కభిమన్యుని యుద్దమును 
గూర్చి చెప్పుచు “అట్లు పెక్కం|[డు రాజులు సచ్చుటబయును, సుయోధనుండు 
దెరలుటయును గని భవత్కుమారవర్గంబును, దోడి యోధవరులును, మేనులు 
సెమర్చ, మొగంబులు వెలువెలంబాణు, నోళ్లెండం గాళ్లు వడంక నలుదిక్కులం 
జూచుచు ధృతి పెరిగి పోయిన వెజచఅుచి విీగిరప్పుడు. . . * అని వర్ణించినాడు. 
ఈ సందర్భమున మేనులు చెమర్చుబ, ముఖములు వెలవెల బారుబ, నోళ్లు 
ఎండుట, కాళ్లు వడకుట మొదలగు భయానక భావ సముదాయమును వర్షించి కొంత 
రసస్ఫూర్తిని కల్షించినాడు. 

అర్జునుని (ప్రతిజ్ఞను విని సైంధవుడు భయపడిన సందర్భమున - సెంధవుడు- 

“పెదవులు దడుపుచు( గాళ్లున్‌ 

గుదివడ వడశుచు మనంబు గొందలపడణగా 

నిది యేటీమాబ లాడెద. 

దుది( బార్జుండు గానకుండ దొలంగన వలయున్‌ **౨ 


తయ ప 
8 విరా. , 3-27, 28 

9. (దోణ. , ఆ. 2, వ. 87 

10. (దోణ. , ఆ. 2, వ. 292 


307 


అని మీ అందరిచే అనుజ్ఞాతుడ నయి పోయి వచ్చెదనని చెప్పినాడు. నోరెండుట, 
కాళ్లు వడకుట, ఇత్యాది భావములను వర్ణించినాడు. కాని సహృదయుడు భుంధవుని 
పాటుతో తాదాత్మ్యము పొందడు. 

కర్ణపర్వమున ధృష్టద్యుమ్నుడు కృపాచార్యునితో తలపడి, యోడిపోయిన 
సందర్భమున అతడు హీనస్వరముతో - 

“చరణములుం గరంబులును సంచలభావమునొందజొచ్చె మేన్‌ 

విరవిర బోవుచుస్నయది విహ్వాలమయ్యె మనంబు నీతలం 

పరయ మేలు మారుత సురాధిప సూనులలోన నల్లనా 

క్కరు దెస్తకె రథంబు దొాలంగంగొని పొమ్మడి బీరమేటికిన్‌ *.] 
అని సూతుని రథము తొలగంగొని పొమ్మనినాడు. కరచరణములు వడకుబ, 
భయానకరసము నందలి అనుభావవే. ఇట కూడ కొంత భయానకరససూ ఎర్తి 
కలదు. 

దుశ్శాసనుని వధ సందర్భమున ప్రతిజ్ఞాప్రూర్వకముగు భీమసేనుని రాక్షసకృత్యము 
జుగుస్త అను భావముతో పాటు భయ మను స్థాయికి కూడ నెలవయినది. 
నారసింహు డసురేందు [వచ్చుకరణిని రౌద్ర మచ్చుపడగా, అత్యుగతచే దుశ్ళాససుని 
యురమును చీరి అందు (కమ్ము రుధిరమ్మును ఉల్లాసముగ దోయిటను గొని 
(తావుటయే గాక, ఆ చవికి మెచ్చుకొని మేనుపై, ముఖముపై కలయ చల్టుకొనినాడట. 
ఇదెంతటి భీషణకృత్యమో బీభత్సరస (ప్రకరణమున వివరింప బడినది. బీభీత్సరసముతో 


పాటు నిది కొంత భయానకమునకు కూడ నాస్పద మయినది. ఇట్టి ఈ భీముని. 


భీషణరూపమును చూచి ఇరుపక్షము లసెన్యము రాక్షసుడని వెణుగందువారు, గళితా 
యుధ్యులెనవారు, భీతి మూర్చను పడువారు నెరని వర్ణించిన సందర్భమున భయానకరస 
సూరి కలదు. 

ఈ (పకరణమున భయానకోదాహరణములు కొన్నియు, భయానకము 
లమో యని స్టూలదృష్టికి తోచు ఉదాహరణములు కొన్నియు నీయబడినవి. 
అన్నియు సమానముగా నున్నను కొన్ని ఉదాహరణములు గాను కొన్ని 


(పత్యుదాహరణములు గాను విశ్లేషేంచుటకు ఆధారము సహృదయుని హృదయమే. 


సహృదయుని హృదయమున ఎట్టి స్పందన కలుగుచున్నదో దాని నాధారముగానే 


మాసానాం యయ ere మయ మనల లే 2! 


11 (కరు, ఆ. 1 ప. 158 


308 


వీనిని నిర్ణయించుట సమంజసము గాన, ఇట్టి పద్దతి స్వీకరింప బడినది. 

తిక్కన భారతభాగమున భయానక రసమున కంతగా అవకాశము లేకపోయినది. 
యుద్దఘజబ్జము లందు వీరమునే అధికముగ తిక్కన పోషించినాడు. ఈభయానక 
రసమునకు వాజ్మయముననే తక్కువ స్టానము గలదు. తిక్కనార్యుడు కూడ 
ఈరసము నధికముగ పోషింపలేదనియే చెప్పవచ్చును. కాని ఇట చెప్పికొనదగిన 
విశేష మొకటీ గలదు. బీభత్సాదు తరసముల లో వలె గాక ఇట ఈః రస మున్నంత 
వరకు విభావాది సామి పుష్కులయుతముగనే ఉన్నది. ఈ రస విషయమున 
గమనింపతగిన అంశము మరియొకటి గలదు. తిక్కన గారి 'రౌదము' ఏవిధముగ 
“నిప్పులు రాలు కన్నుల లో” అధికముగా కాననగునో, అహ్టై, ఏరి 'ఛభయానకము కూడ 
'వెలవెలబారు అననములో అధికముగా కాననగు చుండును. ఎచ్చట ఈ రసమును 
వర్హించునను ఈ విషయమును మరువలేదు తిక్కన. తుదకు కృష్ణుడు రథము దిగి 
భీష్ముని పెకి పోవు సందర్భమునను కౌరవయోధులు 

“బలుజీవము పోయిన వెలు 

వెలబాణుచు నీదుయోధవీరులు పొలిసెం 

బాలిసె నదె భీష్ము6 డనుచును 

గలగంబడి . .. టమ ' _ భీష్మ. , ఆ. ౩, ప. 266 
నట్లు చెప్పినాడు. ఇట్ల వెలవెలంబారు అననము మనకు భారతమున పలుమారులు 
పలుతావు లందు గోచరించు చుండును. 

ఈ భయానకరసమునకు తిక్కన యింతటి తక్కువస్థానము నిచ్చుటకు 
గల కారణము నిట్లు చెప్పవచ్చును. (ప్రతిరసము ఆనందపర్యవసాయియేయై నను 
ఉద్వేగాదులను కలిగించు రసమున కెక్కుప (ప్రాధాన్యము నీయలేదు తిక్కన. 


11వ (ప్రకరణము 


మీభత సరసము - తిక్కన భారతము 


బీభత రసము ః 

శృంగారాది సవరసములలో బీభత్సమునకు ఏడవస్థాన మీయబడినది. 
వాజ్ఞయమున గాని, విమర్శకలోకమున గాని శృంగారాదుల వలె దీనికి (పాముఖ్యము 
నిచి నవారు అంతగా కానరారు. 

బీభత్సరసము జుగుసా సస్టాయికము. నిలవృర్షము. మహాకాల దెవతము. 
భరతుని నాట్యుశా స్త్ర మున - 

“అనభిమత దర్శనేవచ రసగంధస్ప ర్మశబ్దదోషెశ్చ 

ఉద్వేజనెశ్చ బహుభిర్బీభత్సరస : సముదృవతి' 

“'ముఖనేత విఘూర్షన నయన నాసాప్రచ్చాదనా వనమితాస్యెః 

అవ్యక్త పాదపతనై ర్చీభత్సః: సమ్యగభినయః [పయోక్తవ్యః” 
అని దీనికి సంబంధించిన ఆర్యలు గలవు. అభిమతము కాని వానిని దర్శించుటచే తను, 
దుష్టములెన రసగంధస్పర్శ శబ్దములచేతను, వివిధములెన ఉద్వేజనముల చేతను, 
బీభత్సరసము ఉత్పన్న మగును. ముఖినే|తములను సంకోచింపచేయుల, ముక్కు 
మూసికొనుట, ముఖమును వంచుకొనుట, ఎత్తెత్తి నేలకు అంటియు నంబకుండ 
అడుగులు వేయుట అను అనుబావములచే దీని నభినయింప వలెను. ఈ ఆర్యలకు 
ముందు దీని సంబంధమగు గద్యయు కలదు. అందు చెప్పబడిన అంశములు - 
బీభత్సము, జుగుస్స అను స్థాయి భావము నుండి జనించును. అహృద్యము 
అ(ప్రశస్తము, అ(పియము, అచోక్ష్యము, అనిష్టము లగువాని [శవణదర్శనములు 
ఉద్వేజనము, పరికీర్తనము, మొదలగు విభావములచే నుత్సన్న మగును. అచోక్ష్య 
మన సహజముగ శుద్ధపదార్థములెనను మలాదులచే దూషితములు. శరీరమును 
పిండకృతము చేయుబ, ముఖిసంకో చము, ఉల్లేఖనము :వాంతి చేయుట: నిష్ణవనము, 





1. నాట్యశా. , అ. 6, శ్‌ |లు 73,74 


గ్మ్యాతమును ఎగుర వేయుట, మున్నగు అనుభావములచే దీని నభినయింప వలెను. 
ఇందు అపస్మారము, ఉద్వేగము, ఆవేగము, మోహము, వ్యాధి, మరణము, మొదలగునవి 
సంచారి భావములు. 

సాహీ త్యదర్పణమున “బీభత్సముసకు స్థాయి బావము జుగుస్స. నీలవర్ణము, 
ఇం దనీలవర్ణ మని నరసభూపాలీయము: అధిదేవత మహాకాలుడు :చం[దుడని 
సరసభూపాలీయము:. దుర్గంధము, మాంసము, రక్తము, (కొవ్వు, మున్నగునవి 
ఆలంబన విభావము మొదలగునవి అనుటచేత ఎముకలును (గ్రాహ్యములుః. అచ్చట 
కృము లుద్దీపనములు. నిష్టవనము, ముఖ సంకోచము, కనులు ముడుచుకొనుట, 
మున్నగునవి అనుభావములు. మోహము, అపస్మారము, ఆవేగము, వ్యాధి, మరణము 
వ్యభిచారులు అని చెప్పబడినది. 

హమ చందుని కావ్యానుశాసనము, రామచం|దుని నాట్యదర్పణమ్ము జగనా థుని 
రసగంగాధరము, ధనంజ యుని దశరూపకము, సింగభూపాలుని రస్వార్రవసుధాకరములు, 
భరతుని నాట్యశా స్త్రము, విశ్వనాథుని సాహి త్యదర్పణముల కంట అదనముగా 
నేమియును జెప్ప్తుటలేదు. 

ఈ బీభత్సరసము భయానకాంతరము [క్రమ(ప్రాప్త మయినది. “భయానక 
విభావములు బీభత్సవిభావములు దాదాపు సమానములుగా నుండును. ఇట్టి 
సాధారణ్య సంభావనముననే భయానకాంతరమున బీభత్స మున్నది" అని నాట్య 
వేదము." [బాహ్మణులకు లశున మనిన ఎట్టు ఇష్టము కాదో అట్టే స్వభావసిద్దముగా 
కొందరి హృదయములకు కొన్ని యిష్టములు కావు. ఆయా వస్తువు లఅయిష్టము 
లగుటకు హేతువు ధాత్వాది దోషములే. శ్లేష్మ బాధితులకు కీర మనిన యిష్టము 
ఉండదు. మల బాధితులకు భోజనేచ్చయే యండదు. దుర్గంధ (ప్రవేశమున 
నాస్మాప్రచ్చాదన ముండుట, కాలికి రాయి, మేకు, మున్నగున వేవేని తగిలిన అడుగు 
దూరము పడుట, అస్థికంకాల వ్యాకుల మయిన శ్మశానమున సంచరించినపుడు 
అస్సుటముగ నడుగులు వేయుట, ఒకప్పుడు అంగలు చాచి నడుచుట, ఒకప్పుడు 
కొద్దికొద్దిగా అడుగులు వేయుట ఇత్యాదు లన్నియు దీభత్సాభినయమునకు 
ఉపకరించు నట్టివి. 





2. సాహి త్యదర్చ ణము, ౩-2౩9-24] 
౨. నాట్య వేదము పు. 150 


311 


పలువురు అలంకారికుల నిర్య్వచనముల ననుసరించి బీభత్సము జుగుస్స 
అను స్థాయి నుండీ జనించునని, దుర్గంధము, మాంసము, మేదసు ఏ, రక్తము, 
ఇత్యాదులలు ఆలంబనము లగునని, అచ్చట పురుగులు పడుట, మున్నగునవి 
ఉద్దీపనము లని, నిష్టవనము, పెడమొగము పెట్టుట, న్మేతసంకోచము, ఇత్యాదులు 
అనుభావములని, మోహము, అపస్మారము, ఆవేగము, మున్నగునవి వ్యభిచారులని 
తెలియుచున్నది. 

ఇతర రసములతో సంబంధము :£ నాట్యశాస్త్ర మున '“బీభత్సాచ్చ 
భయానక!” :6-39: అని ఉండుటచేత ఇది జనకరసమని, దీనినుండి భయానకము 
జనించునని తెలియుచున్నది. శారదాతనయుడు భరతుని వలె శృంగార, వీర, రౌద్ర, 
బీభత )ములనే (పధానములుగ పేర్కొని వీని నుండి వరుసగా హాస్య, అద్బుత, 
కరుణ, భయానకములు జనించినవని చెప్పినాడు. బీభత్సము ఉత్పత్తిహేతుభూత 
మగు రసము కాగా భయానకము దీని నుండి ఉత్సన్నమయినది. శారదాతనయుని 
రసోత్సత్తి కథనము ననుసరించి “ఆ నటులు శంభుని యొక్క కల్పాంతకర్మను 
అభినయించినప్పుడు ఉత్తరదిక్కుగా నున్న [బహ్మముఖము నుండి భారతీవృత్తితో 
బీభత్సము జనించినది.* 

ఈ బీభత్సరసమునకు శృంగారము విరోధము. వీరము పోషకము. కాని 
కొందరు కవులు బీభత్సాత్మకమై న రణరంగములను వర్ణించును సందర్భమున 
శృంగారముతో జోడించి రమ్యముగా వర్ణించుటయు గలదు. ఈ బీభత మును 
అంగిరసముగా నెవ్వరును అంగీకరింప లేదు. అంగరసముగ నుండవచ్చును. 
అంగముగా నుండి అంగిరసమును పోషించుట కెంతయు తగిన రస మిది. 

ఈ బీభత రసము వలన కలుగు అనుభూతి సుఖాత్మకమా! దుఃఖాత్మకమా! 
అని ఈ బీభత్సరస విషయమున కొందరికి చిన్న సందేహము కలిగినది. కరుణరస 
విషయమున వలెనే దీని విషయమునను కొందరు ఇది ఆనందహేతువు కాజాలదని, 
(బహ్మానంద సహోదరమగు అనుభూతి దీనివలన కలుగదని (భాంతిపడిరి. లౌకిక 
జగము నందలి కదర్యాదుల వలన ఆనందము కలుగదు కాని సాహి త్యజగత్తు నందలి 
బీభత్సము వలన ఆనందానుభూతియే కలుగును. కావుననే రసమును అలౌకిక 
మంటిమి. కనుక తదితర రసముల వలన కలుగు ఆనందానుభూతి వంటిదే ఈ 





4. భావ (పకాశము, అధికారము 3౩, పుటలు 57, 58 


312 


రసము వలనను కలుగునని చెప్పవచ్చును. 

బీభత్సరస భేదములు : 

“బీభత్స: క్షోభజః శుద్ద ఉద్వేగీస్యాద్దితీయకః 

విష్టా కీమిభి రుద్వేగి క్షోభజో రుధిరాదిజః - నాట్యశా ఆ.6, క్లో. 81 
దీని ననుసరించి శుద్దము, ఉద్వేగి అని దీభత్సము రెండు విధములుగ తెలియుచున ది. 
క్షోభమును కలుగజే యునట్టిది, రుధిరాదిజన్య మగునది శుద్దబీభత్సము. విష్టా 
క్రమికీటకములచే కలుగునది ఉద్వేగి బీభత్సము. నెత్తురు, (పేవులు, మొదలగు 
వానిని చూచుట వలన కలుగు బీభత్సము క్షోభకారి యగుటచే శుద్దము. విషాదుల 
దవలన కలుగు బీభత్సము హృదయమును చలింప చేయును. “అపుద్ద విభావక 
మగునది యశుద్దము. అభినవోపాధ్యాయులు భల్బుతోతు లెట్లనిరి. శుద్దబీభత్స 
మిట్లుండును. సంసార నాబ్య నాయక రాగములకు (పతిపక్షముగా నుండి, 
మోక్షనాధనమై విభావవిశేషమున కలుగు బీభత్సము శుద్దము. కోకమున తన 
శరీరమును చూచి జుగుస్సపడుటయు కవులు వర్ణించుచునేయున్నారు. కావున 
బీభత్సము కూడ నిట్టి విశేషముతో కూడి (త్రివిధ మగునుో అని నాట్యవేదము. 

కావ్యాంకార చూడామణి కర్త - 

“వరుస విభావాదులచే 

బెరుగు జాగుస్సయ తలంప బీభత ఎమగున్‌ 

బరువడి రెండగు హేయా 

చరణమున విరక్తి వలన( జను నెజుగంగన్‌” - ఉల్హా. 2, ప. 121 
జుగుస్సా బీభత్సము, వెరాగ్యబీభత్సము అని బీభత్సమును రెండు విధములుగ 
పేర్కొనెను. 


ననా వాడు 


5. నాట్య వేదము, పు. 233 


313 


భారతము = బీభత్సము | 

తిక్కన భారతభాగమున గల బీభత్సరస పరామర్శ గావింతము - విరాట 
పర్వమున భీముడు కీచకుని సంహరించినరీతిలో జుగుస్తాభావమున కవకాశము కలిగి 
బీభత్సమునకు తావు కల్పించినది. భీమసేనుడు కోపోటోపదీప్తాంగుడె పంచానన 
వేణమును బొదువునట్టు అతని న్మాకమించి బెడిదములగు పిడికిటిపోటులతో 
పొడిచి పగతుడు కనుమిడిసి నేలబడి తన్నుకొనునట్టుగ పల్లవ (ప్రసూన ఫల భరితమగు 
(మానును కూల[దోయు మత్తగజము వలె కూల[దోసినాడు. ఇంతటితో భీముని 
కోపము చల్లారలేదు. వికృతపు చావు చంప మది వేడుక పుట్టినది. ఇట్టి వేడుకతో 
నాతడు గిట్ట, పట్టి, మస్తకమును, పీన దీర్ణ భుజశాఖలు, పాదయుగము వేనిలోనికి 
చారునట్లు నుగ్గుగా దుటిమి నించిన |గంతల తిత్తియై న కీచకుని ధరణీస్టలికి జదిపి 
చక్కని ముద్దగా చేసినాడు :విరా., ఆ.2, ప. 351-53:. ఈదృశ్యమును తిలకించిన 
వారికి రోత జనించును. ఈ జుగుస్స అను స్తాయి భావమున కాలంబనము భీముని 
భీిషణకృత్యమే. 

సంకులసమరము, భీకరత్వము నెంత సామర్హ్యముతో వర్షింపగలడో తిక్కన 
పాలికలను నందలి బీభత్సమును అంత గాఢ దక్షతతో వర్ణింప గలడు. విరాటపర్వము 
నందు దక్షిణ|గహణ యుద్దానంతరము చేసిన పాలికలను వర్ణనము బీభత్సావహము. 

"లజ్ఞావనతాననుండగు సుశర్మ సపరిచ్చదంబుగా విడిచి పుచ్చి గుత్తుల 
కొలందికీ గృత్తంబులయి పడియున్న పాదంబుల వలనం గెందలిరుల సెజ్జల 
చందంబు లగు చోట్లను దునిసి చిక్కుపడియున్న యూరుకాండంబుల వలన 
మదగజంబులు సొచ్చిన కదలీవనంబులంబోని యెడలును |బోవులు గొనియున్న 
(ప్రేవుల వలన లావు గల యంచపిండు పేరాశలి నటేముణేం బెలుకిన( గుజుకులు 
గట్టిన మృణాళ నాళంబుల నొప్పు కమ లాకరోద్దేశంబు ల? గ్లేణిసేయు (పదేశంబులును 
నంగుళీయక రుచు లడర నెతేంజాగిపడియున్న బాహుదండంబుల వలన నురగ 
నివాసంబుల ననుకరించు తలంబులును గీలాల జలంబుల పయిం దేలుచు 
నవ్వినట్టున్న జిరంబుల వలన వికచారవింద దీర్రికల విడంబించు ఠావులును 
నవయవభేదంబులడంగు నట్టుగా. దుత్తునియలె పడియున్న గాతంబుల వలనం 
గృతాంత మహానసశాలల పగిది నొప్పు పట్టును గల పొలికలను గలయంగనుంగొనుచు 

.౫ అని వర్ణించినాడు తిక్కన. 





6. విరా. , ఆ. ౩వ. 236 


314 


చిక్కుపడన యూరుకాండములు, గుత్తులకొలది క త్రము లయి పడియున ఏ 
పాదములు, |పోవులు కట్టిన (ప్రేవు లు, జారిపడియున్న బాహుదండములు, నవ్వినట్లున్న 
శిరములు నబ. ఇట్టి పాలికలనును మన కనులకు కట్టినట్టుగ వర్ణించినాడు. ఇది 
యమూలకము. ఇట్టి రణరంగమును చూచిన ఎవర్షికెనను రోత జనింపకమానదు. 
భీషణ బీభత్సముల కాటపట్టుగు రణరంగమును మనోహరములగు |పకృతిదృశ్యము ల 
సంయోగమునను, చక్కని అలంకారముల మూలమునను రమణీయము గావించుట 
తిక్కన కవితాశిల్పములోని ఒక విశేషము. కావుననే ఈ రణరంగము ఎంతటి 
బీభత్సాహముగ నున్నను కదళీవనములు, మ ణాళనాళము లతో నొప్పు కమలాకరములు, 
కృతాంత మహానస శాలలు అనురీతిని వర్ణించినాడు. 

ఉత్తరగోగహణ యుద్ద మధ్యమున గల రక్తనదీ వరనమునను కొంత 
బీభత్సరసచ్చాయ గలదు. 

“చేతులతీ( టవో నిటుల శేషబలంబుల నుగ్గుసేసి మాం 

సాతత పంకయై బహువిధాయుధ మీనములొప్ప జామర 

(వాతము సేన భంగిగ నిరంతర వీర శిరస్పరోరుహ 

స్పీత విభూతి. బొల్బునది సేసె రణస్థలి యందు నెత్తుటన్‌” 

ఈ నెత్తుటి నది యందు పంకము మాంసము. మీనములు బహువిధాయుధములు. 
ఫేనము చామర[వాతము. సరోరుహములు వీరుల శిరస్సులు నట. మాంసము, 
రక్తము, ఇత్యాది వస్తువులను చూచిన జుగుప్స కలుగును. ఈతని రక్తన దీ వర్ధనమును 
చదువునపుడు మాంసాది వస్తు వర్ణన మాలంబనముగ సహృదయునకు జుగుస్స అను 
భావము కలుగుట కవకాశము కలదనిపించు చున్నది. 

విరాట పర్వమున గలట్లీ నదీవర్ణ్గనమే భీష్మ పర్వమునను కలదు - 

“సగము సచ్చిన యొడళులు జలచరములు 

రక్తపూరంబు దోయంబు (పచుర మాంస 

పటలి పంకంబుగా( గల బహు నదీ (ప 

వాహములు వాజి సంగరావని నృపాల' 

“అఅవటులె రథంబులు 

నెటీదప్ప(గ6 బడిన యశ్వనికరంబులు బెం 


గ విరా, ఆ. ర్‌ ప. 157 


315 


దటజుచుగ(6 గూలిన కరులు 
న్లిరిగొనియెన్‌ సమర మేదినీతలమెల్లన్‌ * 
ఇచ్చట కూడ మాంసము, రుధిరము, ఇత్యాదులచే బీభత్సము స్పూర్తి 
గాంచినది. విభావాది సామ్మగి వర్ణితము కాలేదు. 
ఈ పర్వముననే మరియొక ఉదాహరణము - 
“కొన్నిటి హస్తముల్‌ సదియః? గొన్నిటి. గొమ్ములు దుమ్ముదూళిగా( 
గొన్నిటి. గుంభముల్‌ పగుల. గొన్నిటి గాళులు నుగ్గునూచగా( 
గొన్నిటి. బార్జ్వముల్‌ నలియః గొన్నిటివీపులు పిండుపీయగా 
నన్నిటి భీము( డుదృట గదాహతి నేనికవేట లాడగన్‌* 
- భీష్మ. , 2-211 
మరియు - 
“పోవులు గట్టిన గుజ్జుపు( 
(బేవులు నేనుగుల తలుచు? బీనుంగులు ర 
కావిలత వెల్ల చీరలు 
గావుల్లునె భటనికాయకాయంబులునె - భీష్మ. , 2-289 
అనుచోట |పేవులు, రక్తము, ఇత్యాదులచే నిది స్పురించు చున్నది. ఈ రీతిగా 
యుద్దపంచకమన నెచ్చట చూచినను బీభత్సావహ మగు యుద్దరంగ వర్ణనము 
కాననగును. ఇట్టీవే మరికొన్ని యుదాహరణములు - 
“నిలిచినరూపు డాల్ల ధరణింబడియున్న శరీరమింత లిం 
తలు శకలంబులె నెఆణయ దందడిమూడ గలంగ నాంటీ గుం 
పులు పజీవోవ రక్తజలపూరము రొంపులు ధూళిగా రథం 
బులు రభసంబునం బఆప్‌ పోరిరి యోధులు (గోధదీప్పులె' 
“కొమ్ముల (గుమ్మియు( బాదత 
లమ్ముల( జమరియును గరములం బణేపణీయై 
యిమ్మెడ(లగ( దిగిచియు నర 
దమ్ముల నేనుయగులు వీటతాటము సేసెన్‌” 
'తురగమున నరుని (వేయుచు. 
గరి దంతము పెణీకి యన్యకరి వెచుచును 





8. (దోణ. , ఆ. 1,ప|లు274- 279 


316 


ద్దుర రథము చదల. [దిప్పుచు! 
గరులు వినోదంబుసేసె. గనుగొను ప్రజకున్‌” 
తంల గజ[వజంబు పె 
ల్లాఅలుచు తళ దొరంగుచుండ నొగింబడియున్మి నత్తణేన్‌' 
“అశ్వసుభటతతుల యంగ ఖండంబులు 
రుధిర కర్ణమమున '|బుంగియున్న 
పెబ్లచూడ రౌద బీభత్స కరుణ భ 
యానక్తకెక హేతువయ్యె సధిపే 
'కాలువలెపాణు కీలాల జలముల 
దేలి పోయెడు మృతదేహములును 
(బేవులు |పోవుల పెల్టున జి తిత 
చాయంబు లగు మాంస సంచయములు( 
గరిహయంబుల కళేబరముల (క్రింద. 
గొండెకతోచయ భటగ్మాత నికరములును 
దలల పెందఆఅచులో మిలమిల మెదలౌడు 
కరపదంబుల నవఖండములును 
రౌద బీభత్స నర్త నరంగ భంగి 
నపుడు సమరాంగణము ల. జూడ 
టల as - (దోణ . , 1-386 
మరియు న గెంపినుముడించు నెత్తురు మడువుల 


నోలలాడు భూత బేతాళంబులను శవకబళన లోలంబులగు సృగాలంబులను 
మాంసచర్వణ కోలాహల బహుళంబులగు కంక గృధాది పక్షి కులంబులనుం జూచి 


 ఇదధోణ. , 1-387 వః - ఇత్యాది వర్ణనము ఈ యుద్ధపంచకమున నెచ్చట 
౬ @ 


చూచిన నచ్చటనే కాననగును. తిక్కన గారి 'బీభత్సము' సాధారణముగ రక్తము, 
మాంసము, (ప్రేవులు, ఇత్యాదులనే ఆలంబనముగ చేసికొని యుండును. 
రుదిరమాంసాదులను వర్ణించుటతో మాతమే తృప్తిపడక, వానిని కబళించు కంక 


గ్నధాదుల, భూతబే తాళాదు ల వర్షనమును తిక్కన చేయుచుండును. 





(దోణ., ఆ. ప! లు 274 - 279 


317 


ఇట్ల (దోణపర్వమున మరియొక వర్ణనము - “తేరులు నలియం (దెళ్లిన 
శుండాలంబులును గాలుబలంబుల పీనుంగు పెంట మీద నూందుకొనం గూలిన 
'ఘోటకంబులును గుజ్జపు టట్టుల రాసులు మూసికొని యణువలులెన యరదంబులును 
గరటిీ కళేబరంబులును వొదవినం గాలుగాలం బెనయ కొని పడియున్న సుభబ 
సమూహంములును గంకణాంగదకాంతంబ్నులెన కరకాండంబుల గములును ముసుంగువడ 
డొల్లిన సకుండల మస్తకంబులును వీరకటకంబులు మెణుయ( జిక్కువడీయున్న_ 
చరణంబులును (గిందుపడం దొర(గిన గా తఖండంబులును దునియలెన ధనురాది 
"హతివాతంబులపెం బొడవుసెడక భాహువులతోడం బొలుచు కృపాణ[పముఖ 
(ప్రహరణంబులును గొడుగుల కుప్పలును జామరంబుల (పోవులును సిడంబుల 
తిల్బలును నయి సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె.. మ 
మరిక్‌ "న్ని యుదాహరణములు - 
'తేరులు చెక్కలు వారణంబుల ఖండ 
ములు భూషణంబుల పొడియు మోటు 
కంబులతునియలు౯ గరవాల తోమర 
శరపరిఘాదుల శకలములును 
రథికజనంబుల (వయ్యలు' జామర 
చ్చ(త్మకేతువుల యంశములు భటుల 
తుమురును రౌతుల తుండంబులును గంక 
టముల భాగములు( జిందముల నుటుము( 
గలసి నెత్తుట మునిణి (ప్రేవుల. బెనంగి 
మెదట[బుంగి వియచ్చర హృదయము లకు 
నద్భుతంబు బీభత్సంబు నావహింప 
సంగరాంగణ మతిఘోర భంగి యయ్యె”! 
“నెత్తుటందోగియు నిగిడి పోరెడు వీరు 
లలరిన నడమోదుగుల విధంబు 
(గక్కున' దెగిపడి కదలెడు బాహుదం 
డములు మహాభుజంగముల భంగి 





10. (దోణ. , ఆ. ఇ వ.60 
11. కర్త, ఆ. 1, ప. 177 


318 


యవని రక్తాక్తంబు లౌయున్న యట్టి బ 

ల్లలలు గెందామర కొలనిపగిది 
దటుచుగా నెణీదప్ప నొలుగిన గజములు 

గులిశ భగ్నాచల కులమునట్లు 
దునిసి తొబుగిన జోదుల తొడలు సామ 
జముల కరములు నొండాంటీ చందములుగ 
సుంగొన(గ వింతలగులును సంగరాంగ 
ణంబు రమణీయమును భీషణంబు నయ్యె' - శల్య. , ఆ. 1, ప. 129 
సాప్తికపర్వము నందు అశ్వత్థామ పాండవశిబిరమున చేసిన స్వెరవిహార 

మంతయు బీభత్సావహమే. 
“'పబువే గంబున ముట్టి (దోణ సుతు. డప్పాంచాల లోకంబు. ద 
క్కటీ భూపాలుర |ద్రౌపదీతనయ వర్గంబున్‌ భుజాఖేలనో 
ద్భట ఖడ్గ ల్లసనంబు పాల్పణేచి తద్దాతీతలంబెల్ల న 
త్తుట జొత్తిల్లంగ( జేసెనేరిపుచమూ దుర్వార ఘోరాకృతిన్‌ ” 
- సాస్తిక,, ఆ.1,న.137 
'కాలాకారత( బేర్చి దోర్హసిత ఖడ్గస్పారసాం[దప్రభా 
జొలంబొప్ప6గ నిండ్లుసాచ్చి లఘు సంచారంబు కోభిల్లం బాం 
చాల వాతము. (గీడమె 6 దునిమె రక్ష్మశేణి మాంసంబు( గీ 
లాలంబుం గబళించి (తావి మదలీలాలోలతం [గాల(గన్‌” 
- సౌప్తిక ప. 171 
ఇంకను నతండు - 
“తుండంబుల్‌ నుగ్గున్నుగ్గె లొార(గంగ6 జాలకం (దుంచు( గుంభస్థ లంబు 
లండించున్‌ మౌక్తికంబు ల్లలయ.గ౯ జెదరం గాయముల్‌ (పేవు[బోవుల్‌ 
చండంబుల్‌ సాంద్ర రక్షస్రవమున బెరయన్‌ జాల్వడన్‌ [వేయు నిమ్మై 
శుండాల(శ్రేణి మాయించుచు వెలి/ి హయస్తోమ శాలాగతుండె' 
- సాస్తిక , ఆ. 1, ప. 175 

“కొన్నిటి పాదముల్‌ నటుకు. గొన్నిటిమోరలు చెక్కు లీలమై ( 
గొన్నిటి కంఠముల్‌ దునుము. గొన్నిటివీవులు [వచ్చు నుబ్బునం 


319 


గొన్నిటి సర్వగాతములు [కూర విచేష్టిత వ్మిభమంబుదో. 
పన్నుణుమాడు((బౌఢ బలభాసీత భూరి భుజావిహారు(డె' 
- సాస్తిక. , ఆ. 1, ప. 176 
ఇదంతయు నెట్లున్నదన మారి మసంగినట్టు, మృత్యుదేవత కెరలిన చాడ్పున 
జముడు నలిరే/గిన కరణి నున్నదట. “కాలుకాలం బెనంగిన పీనుంగులను గనక రత్న 
వలయంబుల( జౌలువందు చేతులను దునిసి పడిన కరికరంబులతో సరసమాడు 
చెలువునం జలనంబు నొందు చరణంబులను నావులించు తలలను వేదండ దంత 
ఖండంబులన ఘోటక ముఖలేశంబులను రథావయవ శకలంబులను మడువులు 
గట్టు నెత్తురులను గుప్పలు గొను కండలను బెనంగొను (పేవులను బెసుతిబ్బలగు 
నెమ్ములను మూర్తిమంతంబు లయిన ట్టి యద్బుతంబునకు భయానకంబునకు 
బీభత్సంబమునకు నన్నేల నెలవగునట్టుగ జేయుచు జెలంగి చెలంగి మలంగి 
మలంగినాడు అశ్వత్లామ. :స్తాస్తిక, 1-177 వః. ఈతని కరవాలలీలలు 
భూతబేతాళంబులకు (ప్రీతి పెనుపు నట్టుగా నున్నవట. 
స్త్రీ పర్వము నందును ఇట్టి పాలికలను వర్ణన కాననగును - 
“నుజుమైన కాల్చలంబులు 
నఆజువణులయి యున్నయట్ట యరదంబులు( బెం 
దజిచగు సూతాంగకములు 
నొణేీగిన రథ్యము లగములు నుల్లమలంపన్‌ ' 
“రావుతుల తుండములు మావంతుల నుగ్గు. దుర 
గావలి శవంబులు గజావయవ రాశీ 
భావ భయదస్టలులు. |బేవులును గండలును 
(బోవులయి పెన్మెదడుపై విరిసి రక్త 
(సావమున( బెల్లయిన "రీవమున. జూడ గడు 
నేవ మగుపట్ల మృత భావగతులయ్యున్‌ 
జీవముల బాయరొకొ నా వికచవ(క్తముల 
తోవలణలు రాజులు మనోవికృతి సేయన్‌” 
“హా రరుచులున్‌ హృదయహారితమూర్తులగు 
వారు హరినీలమణి భార విలసత్కే 


320 


యూర బహులాంశు చయ చారుతర రేఖులగు 
వారు నవ వజ రుచిరోరు ఘృణి మతో 

టీర రమణీయు లగువారు గరుడాశ్మమయ 
భూరి కటకద్యుతి విహార పరిశోభా 

సారు లగువారలును బోరంబడి నెత్తురుల( 
గూరుల( గరంబెడ6ద కారటముసేయన్‌” 


గండలును నెమ్ములు. గపాలములు 
i సమ్మిళిత రూపశకలమ్ములయి సంగా 
ఖా,” మమ్మతుల దారుణ విధమ్మగుట. దెల్పు టధి 
కమ్మగు కలంకహృదయమ్మున కొనర్పన్‌' 
'కుత్తుకలబంటీ యగు నెత్తురులు దోయిళుల 
నెత్తి చవ్మిగోలుచును జిత్తములు దృప్తిన్‌ 
జ్‌"త్తిలి నితాంత మదమత్తములుగా( జటుల 
నృత్తములు సేయుచు (జలత్తనువికారో 
ద్వృత్త పటుహాసముల రిత్తలగు దుర్వచన 
వృత్తులను నొండారుల నెత్తికొని మాంసం 
బత్తి తినుటన్‌ వికట వృత్తులగు. రాక్షసుల 
మొత్తము పరిక్షుభిత చిత్తత యొనర్పన్‌ "* 
“పేవుల గండలు పెణీకి పేటాడి యం 
గద(గొని మెదళు లగరల్చికొనుచు 
రొగిలి రక్తంబు[ద్రావుచు లోచన 
గుళికల నాలిచి (మింగుచు గుండ 
కాయ లాదటమెయి( గబళించుచును (గొవు 5 
దెమలిచి నమలుచు నెముక యూట 
చవిగొని యానుచు( జావకయున్న రూ 
పులు సచ్చుటకుగాయగ బెలుచందన్ని 





12. స్తీ. , ఆ.2ప॥ లు. 4-8 


321 


కొనిన వెజ(బాయ. బాజణుచు( జెనకి తొడరి 

కాటులాడుచు నున్న స ఎగాలములును 

గాకములు రాపులుగులును (గద్దలును వృ 

కంబులును మానసము వికలంబుసేయ' - స్తీ, ఆ. 2, ప.9 

జుగుస్స అను స్థాయికి ఆ లంబనము లగు (పేవులు, కండలు, |క్రొవ్వు,రక్తము, 
ఎమ్ములు, మాంసము, ఇత్యాదులన్ని యు ఠః సందర్భమున వర్రితము లయినవి. 
అనుబావాదుల కిట తావులేదు. లోచనగుళికలను ఒలుచుట, గుండెకాయలను 
కబళించులు, (కొవ్వు నములులు, ఎమ్ములయూట చవిగొనుట అనునది ఎంతటి 
బీభత్సావహమగు వర్ణనమో కదా! 

సమరాంగణము లేదా పొలికలనుకు సంబంధించినంతవరకు తిక్కనార్యుని 
వర్గనము ఏకరీతిగా నున్నది. పదములలో మార్చుకొని, భావములో మార్పు లేదు. 
శిరములు, కరములు, చరణములు, కరి తురగాదులు, అరదములు, భూషణాదులు 
(వయ్యలగుట, శకలము లగులు, చెక్కలగుట, పాడియగుట, తునియలగుట, 
ఖండములగుట, తుండములగుట, ఉజుమాడుట-ఇత్యాదిరీతినే వర్ణించును. రక్తము 
వరదలుగ పారుట, (ప్రేవులు (పోవులు కట్టుట, ఎమ్ములు తిల్ట్యయగుట - ఇవి ఈతని 
పాలికలను వర్ణనమున సాధారణముగ కనిపించు అంశములు. 

భీషణావహమగు పాలికలను వర్ణనమే కాక జుగుస్తావహములగు భీషణ 
కృత్యములను కూడ తిక్కన తన భారత భాగమున వర్ణించి యున్నాడు. 

(దోణపర్వమున అలంబసుడు ఘటోత్కచునిచే చనిపోవు ఘట్టము - ఆ 
భీమనందనుడు - 

'పట్టిబలువుగ జటాసురు 

పట్టిం బడ్వవెచి యురము పాదమున గడున్‌ 

బిట్టుగ( (దొక్కి యతని తల 

యట్టుకు( బాయంగ( జేసి యార్చెం బెలుచన్‌” 

“ఆర్చి నెత్తురట్ట నమ్మస్తకము వట్టి 

కొని యతండుదాత్త ఘోరభంగి 

(బమరి వాణీ కురున్ఫపాలకు నరదంబు 

నందు వైచి యిట్టులనియె నధిపి 


322 


“కొనుమదె నీమితుని తల 

see -.. "- (దోణ. , ఆ. ర్‌ పలు 204-6 అని విసరినాడట. 

భారతము నందలి బీభత్సావమమగు ఘట్బములలో (పధానముగ నొక్కి 
వక్కాణింపదగు ఘట్టము దుశ్శాసన వధ. భీముని (ప్రవర్తనములో కల అతని పతిజ్ఞా 
పూరణోత్సాహము భీముని వ్యక్తిగతమై చూపలుకు బీభత్స భయానక ద ఖే 
మయినదనియు, ఈ బీభత్సము భీముని మాటలవలనను, ఇతరమైన (క్రియల 
వలనను, ఉత్కటత్య్వము వలనను తిక్కన చి త్రించినాడని* డా ॥ రంగారావు గారు 
చెప్పన మాటలు సత్యదూరములు కావు. 

“లీలం గేలనమర్చి మత్తగజకేళీ సుందరోల్లాస మా 

భీత్వం బలరింప( |దిప్పుజదలం బృధ్వీస్థలిన్‌ వెచుముం 

గాలందోచు మొగంబు వేయు దెసలు[గస్ఫూర్తి విక్రించు మో 

కాలూ(దుం బయి(గమ్మణుంగ మెడ చిక్కం [దొక్కి నిల్చున్‌ నగున్‌' 

- కర్త. , 3-210 

“ఇవ్విధంబున ఘోర విహారంబు సలిపి భీమ విక్రముండగు నో భీమసేనుం డయ్యు 
వరాజు నాసనం బాలోకంచి” - 

“ఏనురము (వచ్చి నెత్తురు 

దేనియ యిదె |దావెదం గదిసి నను(గడిమిన్‌ 

మానుప దిక్కు. గలిగిన 

(నానిమ్మెలు(గింపు మీ మొనంగలవారిన్‌* , 
“అని పెలుచంబలికి కుఠారంబు వెటేకి యతని మొగంబుమీ(ద జలళిపించి' 

'నరసింహు డసునేందు (వచ్చుకరణి (నౌ|దంబుద| గంబుగా 

నుర మతు గత(జీరి (క్రమ్ము రుధిరమ్ము ల్లాసియై దోయిబ 

న్వెరవారం గాని |తావుమెచ్చు(జవికిన్మేనున్‌ మొగంబున్‌ భయం 

కరరేఖం బొరయంగ( జల్లికొను నక్కారవుంజూచుం బారిన్‌” 
ఇట్లు దారుణభంగిం (బతిజ్ఞాకకణపూరణం బాచరించి - 

“తల్లి చన్ను లపాలేను[ దావ నెట్లు 

లాన నే పలుతెజుగుల తేనియలును 


13. Conception & Practice of Poetry of Kavitrayam & Nachana Somana 


323 


ఇండశర్కురతోడి దుగ్దంబు లనుభ 

వింప(బడవేయవియు నింత యింపుగావు *ే 
ఇట్లు భీమసేనుడు దుశ్శాసనుని ఉరము నత్యు.గతను చిరినవాడై (కమ్మిన రుధిరమును 
ఉల్లాసముతో దోసిటపట్టి (తావి, ఆ చవికి మెచ్చుకొనినవాడె వేనును ముఖంబునను 
భయంకరరేఖలు పారయునట్టుగ చల్లికొనినాడు. ఇది ఎంతటి భీషణావహమగు 
కార్యమో, జుగుప్సావహమగు కృత్యమో పఠితలకు తెలయగలదు. 

ఈ సందర్భమును గూర్చి డా॥ రంగారావు గారు “ఏమిర పనులని యార్వవు 

. . గంటే' : కర్ణ, 3-221 : అనుమాటలు కొనప్రాణముతో నున్న దుశ్శాసనునికి 

మర్మకృంతనమ్ములెనవి. “నెబ్బన యల్లినం దగునె. .. ' , ౩3-222 : - భావశబలలత 
గలవి. కోపము, కసి, నిరే దము, ఒక విధమగు జాలి, వెక్కిరింత మొదలగు అనేక 
భావములు కలవు. ఈ విజృంభించిన భావము అన్నియు దుర్యోధనుని తలదన్ను 
పని యందలి యుద్యోగములో నిమిడిపోయి శాంతమ్ములెనవి. దుశ్ళాసను ఉప్పుడు 
చచ్చినాడు. ఈ మాటలన్నియు ననకముందే దుశ్శాసనుడు చచ్చినట్టు మూలమున 
గలదు. ఇల్లీ ఘల్టమున పరమాక్షేపగర్భిత వాక్యసంయోజసము ద్వారా ఆగియాగి 
విజృంభించుచు చేయు సంహార్మక్రియ ద్వారా తిక్కన భీమునిలో 
మహోత్సాహ[కోధములను, [కియలోని భీభత్స లక్షణమును కన్నులకు గట్టినట్లుగ 
చిత్రించినాడు. ఈ ఘట్టములో నితరుల యుద్దములు చొప్పి ంపబడలేదు. అట్టు 
చేసినచో ఘట్ట మందలి భావతీ[వతకు భంగము కలుగు నవకాశమున్నది. మూలమున 
చితసీన యుధామన్యుల యుద్దము చొప్పింపబడినది. వీర రౌద్ర బీభత్సరస 
సమ్మేళనముతో నీఘల్టుము పర్వేతర యుద్దఘట్టముల లో విలక్షణమయిన దానినిగా 
రసనంయోజన నిర్వహణ శిల్పబహ్మ యగు తిక్కన వినెస్టనుగునట్టు 
నిర్వహి ంచినాడుో్‌ అని చెప్పియున్నారు. 

తిక్కనార్యుని రచనలో గమనింప తగిన మరియొక అంశము గలదు. ఎంతటి 
బీభతా ఎవహములగు దృశ్యములకెనను చక్కని ఉపమానములలో రమ్యత్వము 
నాపాదించి మనోహరమగురీతిని వర్ణించును తిక్కన. అందులకు ఒకటిరెండు 
ఉదాహరణములు - 


14, కర్ణ, ఆ. ౩3, పlలు 211-16 
15. - Conception & Practice of Peotry of Kavitrayam & Nachana Somana 


324 


భీష్మపర్వమున తృతీయాశ్వాసమున బీభత్స భయానకాత్మక మయిన 
యుద్దరంగమును శృంగారాత్మకముగ వర్ణించి ఆ రసముల అతిశయమును అరికట్టినాడు 
తిక్కన. 

“ధరణి నెత్తుట(దోగి యాభరణకాయ 

శ స్తఖిండజాలంబుల( జాలనొప్పె 

బలుచగాకుండ. గుంకుమ మలఈది పెక్కు 

దెజ(గు తొడవులు దొడిగిన తెవవోలె - భీష్మ : అ.3, ప. 162 
ఈ పద్యమునందలి [ప్రథమ ద్వితీయ పాదములు రెండును యుద్దభూమి యొక్క 
యథాతథమగు వరనము. మిగిలిన రెండు పాదములు శ్రంగారాత్మకము లు. మొదటి 
"రెండు పాదముల వలస నాటీ యుద్దతీ(వత బుద్దికి అందీయబడగా, అది మనస్సున 
స్టీరపడకుండుట్లకె వెసువెంటనే శ ఎంగారాత్మకమగు ఉపమానము చూపబడీ సామాజికుని 
మనస్సు దీనిపె పడునట్లు చేయబడినది. ఆచార్య కేతవరపు వారు రసస్థితికి 
పోనీయకుండ సూ ర్తిమాతపర్యవసితములుగా రసనిష్యంది భావములను నిర్వహించి 
చూపుట అనగా నిట్టుండుసనియు, యుద్దరసములు కేవలము స్పురించుటను 
మించి మరేమియు కాకుండ శాంతమునకు భంగము లేకుండ యుద్ధపర్వములను 
రచించుటలో తిక్కన్నగా రవలంబించిన మార్గములలో నీ విరోధిరసములను 
అలంకారము లను సంయోజనపరచుట యొక పద్దతి * అనియు చెప్పియున్నారు. 

(దోణపర్వమున ద్వితీయాశ్వాసమున అభిమన్యుడు నేలకూలిన సందర్భ 
మునను ఇట్ట వర్ణనమే కలదు, 

'నెత్తుటదోణి నేల యెజనింగి తెజుంగున నుండు నక్కుమా 

రోత్తము( డందు జందుక్రీయనొప్పె సితాయుధభండ భూషణో 

దాత్త మణిపతానములు తారలచందము నొంది యందమై 

యత్తణీ నుల్లసిల్లై వసుధాధిప చూపలు పిండు చూడ్క్మికిన్‌ ' 
-|దోణ.,2-127 
'కరి కవేబరములు ధరణీధరములు దు ' 

రంగ గాతమ్ములు (గాహస మితి 
నర శరీరములు మీనములు గౌక్షేయక 

క్షురికాదిశస్తంబు లురగకులము 





16. తిక్కన కావ్య శిల్పము. పుటలు 276-77 


325 - 


రుధిర్మారశరములు రుచిరప్రవాళముల్‌ 
(పేవులపోవులు ఫేనతతులు 
నెత్తురువెల్లువ నీళులు భూషణ 
స్తోమాస్థిచయముల తుమురు లిసుక 

గాగ నంబురాశి కరణి సం[గామ భూ 

భాగమొప్ప మిగుల భవయోగ 

ని దనున్న విమ్హనికి( బాటీయగుచు కో 

భిల్లై నమ్మురారి యల్టుండందు” ఆ (దోణ., ఆ.2, ప. 128 

(దోణపర్వమున పంచమాశ్వాసమున సాం దశోణితపూర సేకంబున ఘోరంబెన 
సం[గామతలమును వర్ణించుచు ఆ 

“కరులు రథంబు లశ్వములు గాలుబలంబు చమూపతుల్‌ మహీ 

శ్వరు లఖిల్మాస్తశస్తములు చామరముల్‌ గొడుగుల్‌ సిడంబు లా 

భరణము లిత్తెజంగునను బార్భ కడుం జెలువొందె. జూడ సం 

గర మహి6 జితవ(స్తముసం గప్పినచందము(దోపడజేయుచున్‌” 

మ్‌ (దోణ,, ఆ.5్‌, ప. 12 

బీభత మయమైన యుద్దరంగము ఏనుగులు, గుజ్తములు, రథములు, 
కాల్బలము, సేనాపతులు, రాజులు, చామరములు, గొడుగులు, సిడములు, ఆభరణములు, 
మొదలగువానితో కూడినది. అట్టి ఈ యుద్ధరంగమును నేలపై చితమైన 
వ(స్తమును కప్పినట్లున్నదని వర్ణించినాడు. చి.తవిచితములగు పూలు, లతలతో, 
బొమ్మలతో నిండిన ఒక 'తివాచీ' |క్రిందపరచిరా అన్నట్లున్నదట ఆ యుద్దభూమి. 
రక్తసిక్రమయి బీభత్సావహ మయిన యుద్దభూమిని ఎంత సుందరమగురీతిని వర్ణించినాడో 
కదా ! తిక్కనార్యుడు. ఈతని వర్ణనములో నుండెడి వెచితియే అట్టిది. 
జాగుప్సావహమగు యుద్ధభూమి నుండి పాఠకుని మనసు మరలుటకు ఇట్లు 
సుందరములగు ఉపమానములు వాడునని విదితమగుచున్నది. 

ఇట్లు తిక్కనార్యుడు తన భారత భాగమున యుద్దమునకు సంబంధించిన 
పలుతావు లందు బీభత్సరసస్ఫూర్తిని కలిగించినను దేనిని విభావాది సామ్మగీ 
పరిపోషీతము గావింపలేదు. దీనికి గల కారణము నిట్లు చెప్పవచ్చును. భయానకము 
వలెనే ఇదియు ఉద్వేగమును కలిగించునట్టిది. కావున దీని కక్కుడు (ప్రాధాన్యము 
నిచ్చియుండకనోపు. కనుకనే ఇది ఎచ్చటను విభావాది సామ గీపరిపోషితము 


కాలేదు. 
326 


12వ ప్రకరణము 


అద్భుతరసము మూ తిక్కన భారతము 


అదు ఎ్రతరసము క 

శంగార హాస్యాది నవరసములలో నిడి ఎనిమిదియవది. అసాధారణమై న 
దేదియై నను విస్మయమును కలిగించును. అసాధారణమై నను, అదిలోకోత్తర 
మయినది కానవసరము లేదు. లోకోత్తరమెన మహ్మత్సతీతి యున్నచో అట్టి 
విస్మయము అద్భుతము అగును. అలౌకికమై , అద్భుతావహమై న దానిలో భగవదంశ 
కలదు. 

సాహి త్యమున అద్భ్బుతమునకు సముచితస్టానము గలదు. నిర్వహణ సంధి 
యందు అద్భుతము అనివార్యము. 'కుర్యాన్నిర్వహణేఒదు బ్రతమ్‌' అని యాలంకారిక 
నియమము. నిబిడబంధమై న నాటకమున, అదు ఎ్రతావహవై నని ;హణసంధి 
మకుటాయమానమై , మానసిక దీప్తిని కలుగజేసి, అలౌకికానంద సంధాయకమగు 
చున్నది. “మహత్తరమగు ఆత్మయొక్క |పతిధ్వనియే యద్భుతమని “లోంగీనస్‌' 
(Longinus) చెప్పినాడు” అని (శ్రీ పోతుకూచి సుబహ్మణ్యశాస్త్రి గారి వ్యాసమున 
చెప్పబడినది. 3 

ఈ అద్భుతరసము విస్మయస్థాయికము. గంధర్వదెవతము. పీతవర్ణము. 
కొందరి మతమున (బహ్మ అధిదేవత. ఈ అద్భుతరసమును గూర్చి భరతుని నాట్య 
శాస్త్ర మున - 

“యత్త్వతి శయార్థయుక్తం వాక్యం శిల్పంచ కర్మరూపం వా 

తత్సర్వ మద్భుతరసే విభావ రూపంహి విజ్ఞేయం' 

స ర గహో ల్లుకస్తనెర్హాహాకారెశ గ్‌ సాధువాదై* న 

వేపథు గద్గదవచనెః స్వేదాద్వె రభినయస్తస్య”' జే 





న “అద్బుతరనముు” - భారతి, 1955 జనవరి, నంవుటము 32, నంచిక 1, 


వు. 10 
2. నాట్యుశా., ఆ.6, శో | లు 75, 76. 


అను కారికలు గలవు. అతి శయార్థయుక్తము లన వాక్యములు, (ప్రశస్త కర్మాత్మకమై న 
శిల్పములు, అత్యుత్క్టుష్టములెన రూపములును అద్భుతరసమునకు విభావములని 
తెలియవలను. స సర్గము, (గ్రహణము, ఉల్జుకసనము శరీరమును ఆహ్హాదపూర (కముగ 
ఊర్హ్వముగ కంపి ంపచేయుట!, హాహాకారము, సాధువాదము, వేపథువు, గద్గదవ చనము, 
స్వేదము, మొదలగువానిచే అద్భుతరసమును అభినయింప వలెను. ఇతఃపూర్వ 
గద్య యందు దీనికి సంబంధించిన అంశములే మరికొన్ని గలవు. ఇది విస్మయస్థాయి 
“భావాత్మకము. దివ్యజనదర్శనము, మనోరథ ప్రాప్తి, ఉద్యానవన దేవాలయ గమనము, 
సభా విమాన, మాయా, ఇం[దజాల సంభావనము, మున్నగు విభావములచే నిది 
యుత్సన్న మగును. విప్పారిన కనులు, రెప్పపాటు లేని చూపు, రోమాంచము, 
అ(శుపాతము, స దము, హర్షము, సాధువాదము, అధికదాసము, హాహాకారము, 
బాహువులను, వదనము లను, EE వస్త్రములను ఆడంచుట్క, మున్నగు 
అనుభావములచే దీనిని అభినయింప జహి స్తంభము, అ|శువు, స్వేదము, 
గద్గదము, రోమాంచము, ఆవేగము, సం[భమము, (ప్రహర్షము, చపలత, ఉన్మాదము, 
ర ఏతి, జడత, (పలయము, మున ్నగునవి వ్యభిచారి భావములు. ఇది (కమ( పాప్తము. 
“వీరముచే నింత యయినదని వీరఫల మిది యని నిరూపీంచుటకే వీరసర్యంతమున 
సద్భుతమును చెప్పుట సంగత మగును' అని నాట్యవేదము.* 

సాహి త్యదర్పణమున “అదు ఇతరసమునకు స్థాయి విస్మయము. గంధర్వు 
డధిదేవత :[బహ్మ యని సరసభూపాలీయముః. పీతవర్ణము !పుష్యరాగ మని 
సరసభూపాలీయముః. లోకోత్తరమైన వస్తువు ఆలంబన విభావము. దాని 
గుణములుద్దీపన విభావము. స్తంభము, స్వేదము, రోమాంచము, గాద్గద్యము,సం భమము, 
నే తవికాసము, మున్నగునవి అనుభావములు. వితర్కము, ఆవేగము, వి భాంతి, 
హర్షము, మున్నగునవి వ్యభిచారులు” * అని చెప్ప బడినది. 

కొవ్యానుశాసన, దశరూపక, నాట్యదర్చణ, రసగంగాధర, రస్తార్ణవసుధాకర 
కారులు నాట్యశా స్త్ర, సాహి త్యదర్ప ణకారులను అనుసరించిరి, వేరొండు విషయములను 
చెప్పలేదు. 

పై యాలంకారికుల నిర్వచనముల ననుసరించి విస్మయ స్థాయికము 
అద్భుతమని, లోకాతీతమగు వస్తువు ఆలంబనమని, గుణముల మహత్తము ఉద్దీపన 





3. _నాట్యవేదము, వు. 150 
4, సాహి త్యదర్పణము, 3-242-44 భో | లు. 


328 


మని, స్తంభ స్వేదరోమాంచాదులు అనుభావములని, హర్షము, ఆవేగము, సంభాంతి, 
మున్నగునవి వ్యభిచారులని తెలియుచున్నది. 

'రసతత్త్వ చర్చావసరమున పెక్కం(డు పండితులు ఒక్కొక్కరసము 
నభిమానించి యిది యొక్కటే రసమని వాదములు చేసిరి. ఆ చర్చల నుండి 
నాలుగు సిద్దాంతములు వెలువడినవి. మొదటిది కరుణరస సమీకరణము . . 
నాల్గవది యద్భుతరస సమీకరణము. నారాయణ ధర్మదత్తులచే మొదట సిద్దాంతము 
చేయబడినది  లక్షకాసిద్దిః ఏమ్మట ఆశ్చర్యచూడామణి యందును, అదు త దర్పణము 
నందును రూపాందినది' అని కావ్యాలంకార సం గహమున గలదు. * సత్వగుణము 
వెల్లివిరియుబచే, |బహ్మానంద సదృశమగు నొక యానందము కలుగును. అది 
చమత్కార ప్రాణము. చమత్కార మన మనోవిస్తారము. అదియే విస్మయము. 
కనుక విస్మయమే ఎల్లరసములకును మూలభూతమై నది అని నారాయణుని 
అబి పాయముగ సన్నిధానము వారు |వాసినారు. క “ఆత్మ విసారరూపమును, 
చమత్కారము రసమున (ప్రధానమై అనుభూత మగుటచేతను చమత్కారసారమై 
__ కావ్యానుభూతి యుండుటచేతను, సర్వత అద్భ్బుతరసమే కలదని, రస మనగా 
అదు ఎ తమే యని నారాయణు డనినాడు. మనోవిస్తృతి అంగముగా భాసించుచోట్ల 
శృంగారాది రసములు కలవని, (ప్రధానముగా (ప్రతీతమగుచోట అద్భుతరసము 
కలదని రసతరంగిణీకారుడు పలికినాడు. కాగా సర్వ రసములు అద్భుతరసము 
యొక్క రూపాంతరము లగుచున్నవి. కాని శృంగారాది రసప్రతీతి కంటి 
అద్భుతరస నతీతి విలక్షణముగా కన్చించుటచే రసప్రదీపకర్త యగు (పభాకరుడీ 
వాదమును పరిత్యజించవలెననినాడు. శృంగారమున విస్మయము కన్సి ంపవచ్చునేమో 
కాని, కోకమున విస్మయ మావంతయు లేదని దృష్టాంతము నాసగినాడు. ఈ 
విషయమున అనంతత్వాభివ్యక్తి యున్ననే అద్భుతముగా నెంచబడగలదని 'డెస్స్వార్‌ ' 
పలుకుచున్నాడు. భావమతి మహత్తరము గంభీరము నగుటచే తదుపాధి యగు 
రూపము నుండీ బహిర్గతమై “స్వేచ్చను పొంద యత్నించు చున్న దని “కోన్‌” 
(00౧) పలికినాడు' అని (శ్రీ పోతుకూచి వారి అభిప్రాయములు. ” 





ర్‌; కావ్యాలంకార నం|గహము :ఃనన్నిధానం వారి వ్యాఖ్యః, వు 3314-16 

a పది న్‌ ఉని శి వు. 311 

fe “అద్భుతరనము' = భారతి, 1955 జనవరి, నంవుటము 32, నంచిక 1, 
వు, 10. 


(౩ 


329 


ఇతర రసములతో సంబంధము : 'వీరాచ్చె వాద్భుతోత్ప త్తి” అని నాట్యశాస్త్ర ము 
6-39:. ఈ అద్భుతము వీరజన్యము. వీరము నుండి పుట్టినది. “అద్భుతశ్చ 
తథావీరాత్‌” అని శృంగారతిలకము చెప్పుచున్నది. శారదాతనయుని కథనము 
ననుసరించి (త్రిపురమర్దన సమయము నందు శివుడు (ప్రదర్శించిన వీరము వలన 
సమస్త భూతము లందు అద్భుతము జనించినది. కావుననే వీరము నుండి 
అద్భుతము జనించినదని చెప్పబడినది. క్‌ శృంగారాద్భుతము లకును 
వీరాద్భుతములకును విరోధము లేదు. శృంగారము పోషకరసముగ చెప్పబడినది. 
ఈ అద్భుతమునకు (ప్రత్యేకముగ విరోధిరసము లేవియు చెప్పబడలేదు. 

అంగాంగిరస నిరూపణమున అద్భుతమునకు అంగస్టానమే ఈయబడినది. 
కాని అంగి స్థానము ఈయబడలేదు. కాని దృశ్య కావ్యమున ఇది నిర్వహణ సంధిలో 
తప్పక యుండితీరవలె ననిరి. అద్భుత మొక్కచు రస మని నారాయణుని 
వంటివారు ఎంత నొక్కి చెప్పనను, ఎంత (పాముఖ్య మిచ్చి యున్నను అద్భ్బుతమునకు 
శృంగార వీరముల వలె అంగిరస స్థానము మాతము లభ్యము కాలేదు. అద్భుతరస 
(పధానములగు కావ్యములు వాజ్ముయమున అతివిరళములు. అశ్చర్య చూడామణో 
వంటివి ఒండురెండే గలవు. ' కావ్యాలంకార సంగహమున అద్భుతము శృంగార 
వీరములతో సంకరముగానే యుండుననియు, శృంగార వీర శాంత నాయకులు 
స్వార్థమును తృజించి ధర్మతత్స రత్వమున వర్తించుచోట్ల నద్భుతరసము కనబడుచునే 
యుండునని, 'వీరస్యైతవచ యత్కర్మసో౭ ద్భ్బుతః పరికీర్తితః - వీరుని కర్మమే 
అద్భుత మనబడును అనగా నద్భుతరసముగా పరిణమించును అని భరతుడు. కావున 
శృంగార వీర శాంతములకే కావ్యమున (పాధాన్య మీయబడినదనియు చెప్ప బడినది. 

అద్భుతరస భేదములు : 

“దివ్యశ్చానంద జశ్చెవ ద్విధా ఖ్యాతోద్చుతో రసః 

దివ్యదర్శనజోదివ్యో హర్షాదానందజ: స్మృతి 

ఎని నొట్యుశా స్తృము. దీని ననుసరించి అదు తము దివ్యము, ఆనందజము అని 

ద్వివిధములుగ తెలియుచున్నది. దివ్యదర్శనజన్యమై నది దివ్యము. హర్షము వలన 
జనించుచనది ఆనందజము. దివ్యాదు ఎతమున సభావిమానాదులు అనుభావములుగ 





8ి. భావ వకాళశము, అధికారము 3, వుటలు 57, 58' 
g. కావ్యాలంకార నంగహము :నన్నిధానం వారి వ్యాఖ్యః, వు. 318. 
10. నాట్యశాస్త్రము, ఆ.6, కో.82 


330 


నుండును. మనోరథవ్యాప్తిచే కలుగు నానందమున రెండవ యదు త ముదయించును. 
వీర రసాదులు వలె నిది యధికబే ధములను పొందినట్లు ఎచ్చటను చెప్పబడియుండలేదు. 
ఈ అద్భ్బుతరసస్పూర్తిని కలిగించుటకు కవులు తమ తమ కావ్యములలో 
రెండు మార్గముల నవలంబింతురనియు, ఒకటి నాయకుని యందు లోకోత్తర 
కార్యసాధన రూపమై న ఉత్కటోత్సాహమును వర్షించి, దాని వలన సామాజికులకు 
అద్భ్బుతరసస్పూర్తిని కల్పించుట; రెండవది నాయక్శాశయమై న వీరమును గాంచి 
కావ్యగత పొతలే ఆశ ర్యము[ ద్ర వహి ంచునట్లు వర్ణించుట అనియు డా॥సు[బహ్మణ్యము 
గారు చెప్పియున్నారు." వీరు వీరరసముతో అద్భుతమునకు గల జన్య జనక 
సంబంధమును నిరూపంచుటకె యిట్లు చెప్పనట్టు కనిపంచు చున్నది. అద్బుత 
రసాస్వాదము కలుగుటకు నాయకుని లోకోత్తర కార్యసాధన రూపముగు 
సుత్కుటోత్సాహము ఒక హేతువు కావచ్చును. కాని ఇది యొక్కటియే కారణమని 
చెప్పుట యావశ్యకము గాదు. నాయకునితో సంబంధములేని అలౌకికవస్తు 
(పదర్శన వలన కూడ అద్భుతము పోసింపబడుట వాజ్మ యమున కాననగును. 


వ మన ర కానాల 


11.  “వీఠరరనముి, వృ.56 


331 


భారతము = అదు ఎ్రతము వ 

తిక్కన గారు విరాటపర్వమున ఉపయోగించిన 'నానారసాభ్యుదయోల్లాసి' 
అను విశేషణము భారతము సర్వత వర్తించు ననుటకు ఉపబలకముగ తదితర 
రసములతో పాటు ఈ అద్భ్బుతమును చోటు చేసికొన్నది. ఏయే పర్వములలో ఈ 
అద్భుతము ఎంత వరకు పోషీంపబడినదో పర్వాను[కమముగా పరికింతము. 

విరాటపర్వమున కీచకుని వధ ముగిసిన పీమ్మట - 

“తన కడిమి కలిమి నచ్చియు 

మనమున దలకడర సూతు మరణంబు గనుం 

గొనుబకు దల్లడపడు [ప్రియ 

వనిత కతని చావు సెప్పి వడి. వన్మాతన్‌” 

“అనలము గూఢయత్నమున నయ్యెడకుంగొని వచ్చి దాని జ 

య్యన వెలు(గొందజేయుటయు నచ్చెరువున్‌ భయమున్‌ [బియంబునుం 

బెన(గొనయగా గనుంగొనియె భీతమృగేక్షణ భీము డాయంా! 

జని కడు నక్కజం బయిన చందమునం బడియున్న పీను(గున్‌' 

“చూచుచు(ోరి వేల్మిడుచుచుం దలయూగి విలక్షచిత్తయై 

యా చపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి దీన్నికె 

కీచక యింతసేసితి సుఖిత్వము? బొందుదుగాక యింక న 

ద్లచిన నిట్లుగా కుడుగునే యనుచున్‌ వెజు(గందుచుండంగన్‌ 1 
ఈ సందర్భమున అద్బుతరసము కలదు. శ్రీకోరాడవారు చెప్పినట్లుగ ఈ 
సందర్భములో నా దౌపదీచి._తమును, ఆమె మనః ప్రవృత్తులను, అద్బుతాకార చేష్టాది 
కమును మనము కూడ అబ్బురపడునట్టుగ చేసేనాడు. ఈ ద ఎ్రశ్యము నంతను అనగా, 
అచ్చెరువున్‌ , భయమున్‌, పియంబును బెనగొన(గా నా కీచకుం జూచు భీతమ గేక్షణ 
స్వరూపమును మన కనుల యెదుట బెట్టుటకే తిక్కన ఆ భీమునిచే వెలుగు 
తెప్పించినాడో యన్నట్లు కనబడుచున్నది. ఆసమయమున నామె కొక్చర్యము, 
భయము, (పీయము గలిగినవట అనియు శ్రీ కోరాడ వారు చెప్పీ యున్నారు, 
భీతమృగేక్షణ యగు (దౌపది యా పాంతమున కరుగు దెంచి నచ్చెరువును, భయమును, 





12. విరా, ఆ. 2, వ | లు 354-566 
13. ఆంధ భారతము కవితా విమర్శనము, వు. 350 


332 


(ప్రయమును పెనగొనగా కడు నక్కజమయిన చందమున నున్న యా పీనుగును . 
కనుగొన దె ముక్కూ పెనంగు ళము గదియించుకొని మహిత ఐస్మయానంద నిర్మగ న్నే 
అయినదట. అనితర సాధ్యమగు నిట్టి కార్య మాశ్చర్యజనక మగుటచే నిది అద్భుత 
రసాపాదకమై నది. డా|| సు[బహ్మణ్యము గారు తమ కావ్యమున అద్భుతరస స్ఫూర్తిని 
కలిగించుటకు చెప్పిన రెండు మార్గములలో నీ సందర్భము రెండవ మార్గమునకు 
చెందును. ఈ ఘట్టమునకు నాయకుడు భీమసేనుడు. (దౌపదిచేతనే “నీ యుత్తమ 
నాయకత్వ మెణేగి నిను గొనియాడ నేనెంతదాని అని పాగడబడినవాడు. నాయకుడగు 
భీముని ఆ(శయించుకొనిన వీరమును గాంచి కావ్యగత పాాతయగు (దౌపది ఆశ్చర్యముద 
వహించినట్టు వర్ణింప బడినది. అదు ఇత రసమునకు స్థాయి విస్మయము ఈ 
విస్మయమునకు ఆలంబనము లోకోత్తరమై న భీముని కృత్యము. తలయూచుట, 
(పేలి శ్రడుచుట, ముక్కుపై నంగుళము గదియించుట అనుభావములు. సం[భమము, 
(ప్రహర్షము, వ్యభిచారులు. మనోరథ్మప్రాప్తే అను విభావముచే నిట ఈ విస్మయము 
ఉత్సన్నమయినదని చెప్పవచ్చును. 

విరాటపర్వముననే అద్భ్బుతరసాపాదక మగు మరియొక ఘట్టము కలదు. 
వరదాన మహానుభావమున అర్జునుని శిరసు ఎవి కిరీటము వొలిచిన సందర లము. 
అర్జునుడు నియతమైన ఆత్మ గలవాడయి అధిదేవతలకు [పణమిల్లి భక్తితోడ దివ్య 
కోదండాదులగు సాధనములను గెకొని, సవిశేషస్పూర్తి యగు మూర్తి నత్యంత 
దర్శనీయంబు నొంది - 

“బల రిపు(డిచ్చిన కుండల 

ములు నుప్త్రేషంబు జిత్తమున భక్తిమెయిం 

దల(పనని వచ్చె వెండుక 

లలవండగా బాచిముడిచె సమరదృఢముగన - 

“తలచుట్టు చుట్టం గుండల 

ములు పట్టి న్నుదిండు గాఢముగ( గబ్బం గరం 

బుల వలయంబులుగను. గొని 

యెలనవొలయంగ నెక్కె నేడ్తెణ రథమున్‌” 
అట్టియెడ వరదాన మహానుభావంబునంజేసి - 

“పెట్టక కట్టక మౌళిం 

బుట్టిన కీయ దీధితులు నభోభాగంబున్‌ 


333 


ముట్టి వెలుంగ(గ నిందుని 

పట్టి కీరీటంబు వొలిచె. (బస్ఫురితంబెో 
ఇట విభావాది సామ్మగీ ఫరిపోషణము లేదు. కాని అలౌకిక వ ఎత్తాంతముచే 
అద్భ్బుతరసమునకు తావు కల్పించినాడు తిక్కన. 

విరాటపర్వము నందలి ఐదవ యాశ్వాసమున “కుర్యాని ర్వహణేఒ ద్భృుతమ్‌' 
అనురీతిని పాండవులు విరటునికి తమ్మెణీంగించుకొని, బయలుపడువారెయున్న 
సందర్భమున నద్భుతరస స్పూర్తి కవకాశమును గల్పించినాడు. 

“పాండుసూనులు సమయవిహి తాచారంబులు నడపి యుచిత(పకారంబున'- 

“తెలుపులగు చీరలను బూ! 

తలబువ్వుల నెప్పి రాజతనయానుగుణో 

జ్ఞ లమాననీయ వేషము 

లలవడ( గూడుకొని' నగరి కరిగిరి (పీతిన్‌' 

“చని ధర్మసుతు(డు సింహా 

సనమున భీమాదు లాత్మసముచిత రుచిరా 

సనముల సభాస్థలిం గయి 

కొని పంచాగ్నులును బోలె. గూర్చున్నంతన్‌ ** 

“వేడ్క దొడి పూసికట్టి యవ్విరటు డుత్త 

_రుండు దో(జనుదేర గొల్ఫుండు బుద్ధి 

నచటి కేతెంచి కని విస్మయంబు నొంది 

యెల్లిదంబుగ( దల( చుచు నిట్టులనియె' 

'ఇదియేమి కంక నీవు 

న్మద వృత్తిని శంకదక్కి నాగద్దియపై( 

బదిలంబుగ6 గూరు ఏండితి 

వదియును గాకిపుడు డీగ వహంకారమునన్‌” - విరా. ఆ.5, ప. 317-18 
అనిన విని మందహాసము చేసి సం[కంద నందనుడు - 'కౌరవకులోద వహుండార్యనికాయ 
సంతత ఖ్యాతచర్మితుడు చిలుత గద్దియకుం దగడే నరేశ్వరా' :5-321 : అని 
మాలు మాట చెప్పుచు నాతని విస్మయ సంశయములు పెనంగొన నాశ్చర్యరసాంబుధిని 


14. విరా. ఆ.క్క వ ॥ లు 163-67 
15. విరా. ఆ. ర, వ ॥ లు 314 - 16 


334 


ముంచివేసినాడు. ఇట ఈ విస్మయము విరటుని ఆ(శయించుకొనియే యున్నది. 
విరటునకు కంకుడే ధర్మజుడని ఎన్నడును శంకయే కలుగలేదు. తానెన్నడు తలవని 
విషయము జరుగుటచే నతడు ఆశ్చర్యరసాంబుధిలో మునిగినాడు. కాని సామాజికునికి 
అతడు ధర్మజుడని ముందునుండి తెలియును కావున అద్భుతరసస్తూర్తి అతనికీ 
కలుగదేమో యనిపించును. అయినను ధర్మజుడు తనను తానావిధముగ 
వెలువరుచుకొను నను సంగతి సామాజికునకు కూడ తెలియదు కావున వారు అబ్బు 
బయల్పడురీతిలో సామాజికునికి విస్మయము కలిగి రసస్పూర్తి కలుగు ననుకొన 
వచ్చును.. ఈ సందర్భమున ఈ రసము విభావాది సామ గి పరిపోషితము కాదు. 

ఉద్యోగ పర్వము నందలి విశ్వరూప సందర్శనము అదు బత రసమునకు 
చక్కని ఉదాహరణము. 

'కబ్టదురినున్న యక్కరుప పతి కుమారుం se జూచి యేనొ క్కరుండన 
యని తలంచియె దుర్మదంబునం బొదివిష పట్టు నుతా ఎహంబుసే ససి తనుచు దరహాసంబు 
సేయు వాసుదేవుని ఫాల (పదేశంబున |బహ్మయు, వక్షంబున రూపాక్షుండును, 
వదనంబున వహ్నియు బార్భ్వంబుల నిందయమ వరుణ కుబేరులు నాదిత్యమరు 
ద్విశ్వేదేవాశ్వినులు నుదృవించిరి. హల గాండీవ మండిత బాహులగు బలదేవార్డునులు 
సవ్య దక్టికాభుజంబులను నిజాయుధహస్తులగు యుధిష్టీర భీమ నకుల సహదేవులు 
వీపునను వివిధ (పహరణపాణులగు యదు వృష్టి భోజాంధక వీరులూరులను 
(బభవించిరి. జనిత నానా హస్తవిన్యస్తంబులయి శంఖ చ|క్రగదా ఖడ్గ శక్తి క్త శార్ష ప్రముఖ 
నిఖిల సాధనంబులు వెలింగె న్మేత [శోత నాసావివరంబుల సధూమ ధూమకేతు 

జ్వాలాజాలంబులు నిగిడె రోమకూప కలాపంబులం దరణి కిరణ నిభప్రభలు వెడలె 
నిట్టు దుర్నిరీక్ర్యంబగు నత్తేజోరూపంబు గనుంగొనం గొలది గాక సకల జనంబులు 
నయనంబులు మొగిడ్చి యద్భుత భయానక రసంబుల జొత్తిల్లు చిత్తంబుల తోడం 
గదలకుండ నప్పుండరీకాక్షుండు నారదాది మహామునుల వలనను భీష్మ విదుర 
(దోణ సంజయుల యందును గరుణాంతరంగితంబగు కటాక్ష్రవీక్షణం బొలయ 
దివ్యదృష్టి యొసగిన నా పుణ్యపురువులు సాం దానందంబునం దేలుచుండి రయ్య 
వసరంబునే - 

“దేవ దుందుభ్మివాతంబు దివిరె( గల్ప 

వృక్ష పుష్పధారామయవృష్టి గురిసె 


జడను రండూ నాడు వదత నాలనటననననుుతురత నతన చకా తానా పోనా ను ానాలనననాటుి నున దానా ననన నునననుకునుననవ నడా నభానావా నన నాపులునాననా నవా 


16. ఉద్యో. , ఆ. 3, వ. 405 


335 


సిద్ద సాధ్య విద్యాధర (శేణి భక్తీ 

నిచ్చు జయజయశబ్దంబు లెసలె జడల' - 3-406 
ధృతర్మాష్టునకు దృష్టి నాసగగా నాతడు అద్భుత మడరురీతిని నమ్మదపూరము 
(గమ్ముచుండగ కృష్ణుని దర్శించినాడు. అచ్చటి జనులందరును నృపాలు సీతవిశాలాక్షుని 
ఆశ్చర్యరసమగ్నంబులగు మనస్సులతో గాంచిరట. 

ధృతర్మాష్టునకు కలిగిన సమ్మదపూరమే ఇట అనుభావము. మరియు ధృత 
రాష్టుడు సితవిశాలాక్షు డగుట అచటి జనులకు ఆశ్చర్యమును గొల్సినది. 
ధ తేరా ప్టునకు దృష్టినొసగుట, ద ఎప్టిని ఉపసంహరించుట రెండును అలౌకికక ఎత్యములే. 
కృష్ణుని విశ్వరూప (ప్రదర్శనమును అలౌకికమే. ఈ అలౌకిక కృత్యముల వలన 
అద్భుతము ఉత్పన్నమయినది. ఆవేగము, సంభమము, (పహర్షము అనునవి ఇట 
వ్యభిచారులు. దివ్యదర్శనము, మాయాఇం[ దజాల సంభానవము విభావములు. ఈ 
రీతిగా నిట అద్భుతము విభావాది పరిపోషిత మయినది. 

భీష్మ పర్వమున కృష్ణుడు అర్జునునకు తన విశ్వరూపమును చూపు ఘట్టము - 

“నానాస్పుటవర్హంబులు 

నానాభంగులును గలుగు నారూపములో 

నానాశ్చర్య విధంబులు 

గానగ నగుజూపెదం (బకాశస్పూర్తిన్‌ " 

“విను మానుష చక్షుర్గతి 

గను(గొన శక్యంబు గాదు గావున దానిం 

గనుట కయి దివ్యచక్తు 

ర్హననం బొనరింతు నీకు శ తువిదారీ' 
“అని యతనికి దివ్యదృష్టి యొసంగి యోగీశ్వ రేశ్వరుండైన యా లక్ష్మీశ్వరుండు దన 
దివ్య రూపంబు సూపె నావిశ్వరూపుని దివ్యతేజంబు సహస సూర్యప్రభానిభం 
బనుటయుం జాలకుండుం గావున వా(క్రువ్వం గొలదిగా దట్టి మహామూర్తి గనుంగ్‌ "ని 
ధనంజయుండు విస్మయ రోమ హర్షణ (పహర్షోత్కర్షంబులతో దండ(పణామంబు లు 
సేసి నిలిచి కేలుమొగిడ్చి ఇట్లనియె.” ఈ అలౌకిక కార్యముచే అర్జును నంతటి 
వానికి విస్మయము కలిగినది. ఇది రసపర్యంతము కాదు. కాని అద్భుఆ౮సచ్చాయ 
మాతము గలదు. ఇస్లే అర్జునుడు భీష్ముని నిమిత్తమై నీరు తెప్పించిన ఘట్టము. 
17. చభీమ్మ., ఆ. 1, 208-10వ 


336 


కవ్వడిని కనుగొని గాంగేయుడు - 

“రవేదన సర్వాంగము 

నెరియ+గ నాకిపుడు పెదవులెండెడు( దృష్టో 

భరముడుప( దగిన నీళులు 

నెరవున6 దేనేర్తు ఏవ చేతెమ్మ నఘా' 
“అనిననట్లు కాక యని యతం డతనికి (బదక్షిణంబు సేసి తేజోమయంబయిన 
మార్గణంబు సర్దన్య మం[తాభిమం(తితంబు. గావించి, మహీతలంబు గా(డనేసిన 
భాసురచ్చాయంబగు తోయంబు ధారారూపంబున దివ్యగంధ రసోపీతంబయి 
యెగిసినో కౌరవులు (ప్రకంప గాఢవిస్మయులౌరట. ఈ సందర్భమున అర్జునుని ఈ 
లోకోత్తర కార్యమె కౌరవుల విస్మయమునకు హేతువయి అద్భుత రసాపాదక 
మయినది. 

(దోణ పర్వమున తృతీయాశ్వాసమున 'కురుసేనం గనుపుకొట్టి నవ్వుచున వ 
కవ్వడీం గనుంగొని కమలనాభుండు" - 

“పటేీకితి నలుగులు చేనులు 

నెణీ(బడ నెల్లెడల( గలయ నివిరితి హరు లి 

త్తణీ నీళులు |దావక తె 

ప్పిణు వెట్సొకొ శత్రుసెన్య భీకరమూర్తీ' 

“వెన్ను మును(గ దివియ(గ లే 

కున్నను |దావ(దగు నీళులొదవిన హయముల్‌ 

నిన్ను గెలిపంచు ననపుడు( 

గన్నుల నగి యర్జునుండు గలవివె యనుచున్‌” 

“ధర్మ దివ్యా స్త్ర హతిం బగిల్బి కొలనుత్పాదించి వేదానికి 

న్మరజాలంబుల నిల్టుగట్టు మనసెన్యంబల్‌ వెజం బొండె న 

చ్చెరువందెన్‌ సురసంఘముల్‌ హరి నుతించెం బొంగి యప్పార్ధ భూ 

వర మున్నిట్టీని సూడరున్‌ వినరు నెవ్వారుం [దిలోకంబులన్‌ "* 
ఈ విధముగ అర్జునుడు దివ్యాస్త్రములచే కొ లను నుత్సాదింపగ హర్ష మందస్మితముతో 
మురారి హయము ల మెయి పెట్టునట్లు సేసి, తరిమి, నీరు త్రావించి సేద దీర్చెను. 


18. భీవ్మ., ఆ. 3, వ. 429-30 
19. (దోణ., ఆ. 3, వ ॥ లు 159-62 


337 


ఇచ్చట కూడ అలౌకికకృత్యము వలననే అద్భుతము కలిగినది. ఈ (త్రిలోకము 
లందును ఎవ్యరును చూడనట్టీదియు, విననట్టిదియునగు లోకోత్తర కార్యనుగుటచే 
నిట అదు ఎ్రతమునకు తావు కలిగినది. విభావాదుల వర్ణనము మా(తము అంత 
స్పష్టముగ లేదు. “సెన్యములు వెజునుబొంది అచ్చెరువందెన్‌ * అనుటచే విస్మయము 
స్థాయిగ నుండి అద్భుతము చోటుచేసికొన ్నట్లు విదితమగు చున్నది. (ప్రశస్త 
కర్మాత్మకమై న శిల్ప మిట విభావము. యోధులందరు పెచ్చలించుట అనునది 
అనుభావము. సం్మభమము, (ప్రహర్షము అనునవి వ్యభిచారులు. అర్జునుడు 
దివ్యా స్త్ర, ములచే కొలను నుత్పాదించుట లోకోత్తరకృత్యము. అదియే ఆలంబనము. 

ఇట్టే [దోణపర్వమున చతుర్ణాశ్వాసమున దోణ భీమసేనుల యుద్ధ సందర్భము- 

“ఒండొక తేరెక్కి సము 

ద్రండత(జని నీమసేను(దాశి శరము లొం 

డాొండ నిగిడించి నొంచిన 

గండడ(గక యతండు గనలు గదిరిన మదితోన్‌” 

“అరదము డిగ్గి యప్పటు శరావళి కోర్చి మొగంబు వాంచి స 

త్వరుండయి వానపై గురియ వంచిన మస్తకమొప్ప (బోవు సుం 

దరవృషభంబులీల జని దర్శ్భమెలర్పగ నాక్కచే నొగల్‌ 

వెరవున( బుట్టి తేరు [ప్రజ విస్మయమందంగ వీచి వెచినన్‌ "- 

(దోణ.4-153-54 
అనుచోట భీముడు (దోణాచార్యుని రథమును సుందరమై న వృషభము వలె ఒక్కచే 
నొగలను నెరవున బట్టుకొన ్నట్టైవాడ (పజలందరు విస్మయము నందగ నుగ్గుసూచ 
మగునట్టు విసరి వెచినట్లు తెలియుచున్నది. భీముని అద్భుతక త్యముచే ప్రజలందర 
కును విస్మయము కలిగినది. వారందరి విస్మయమును చూచుచున్న సహృదయునకు 
కూడ విస్మయము కలిగి అద్భుతరసానుభూతి కలుగును. అనుభావాదుల స్పష్ట పతీతి 
లేదు. 

(దోణ పర్వము నందలి సెంధవ వధయు నద్భుతరసా నద్భుతరసాపాదకమగు 
అర్జునుడు సెంధవుని తల దునుముటలో నద్భుతరసమునకు దీప్తిని కలిగించినాడు. 
తిక్కన. మురారి అర్జునకు సెంధవుని జూపగా - 

“అతడు గని గంధమాల్యా 

ర్చితమై దాన మెజయుచున్న శితశరము (గో 


338 


ద్ధతినేయ డేగ పులుంగును 

గతిగానుుకియ నది హరించే (గక్కున శిరమున్‌” 
“అప్పుడు సత్వరుండె " అ 

“శౌరి పార్ట! పార్ట! సెంధవు తల యిల( 

బడిన నొప్పదది సభంబు నంద 

నిలువజేయు మేను నీ కెటీంగించెద 

నత్తెంణుంగు దెలియ ననిన నతండు 

“పటు శరముల మీ(దికి డా 

పటికీన్‌ వలపటికి సపరభాగమునకు ముం 

దటీక్ళ జదల నడప సము 

త్మట రయమున శిరము. గందుక క్రీడ గతిన్‌ 
అట్టి సందర్భమున మాయపుచీకటి విరియగ తోయజమి(తుడు మగుడందోచెనట. 
బలంబుల చేయంగల కొందరు కోపాయత్తులె కడగి డితబాణముల నరుని పాదివిరి. 
అతడు వివిధాస్తతతులచే వారిని నుడువుచు నింగిని మును నడుపుచుండెడు శిరమున 
కూడ చితస్సురణచే నేనుఅక యున్నాడు. ఇది నిజముగ చితస్ఫురణమే. ఈ 
విధముగ అశ్చర్యకరణ పరిణత బాహువీర్యుడె విక్రమ విహారమును సలుపుచు ఆ 
శిరస్సునట్టు సభంబున ఎంతసేపు నిలుపవలయు? ఎందులకిట్ట్లు చేయవలసినదని 
కృష్ణుని (ప్రశ్నించినాడు. అప్పుడు వీని మస్తకము నెవ్వడు మహిని పడవేయునో వాని 
శిరస్సు శతశకల మగునను శాప వృత్తాంతమును చెప్పే - 

“ఈ తల పుడమింబడనీ 

కాతని తొడమీ(ద వెచునది యాపని వి 

ఖ్యాతంబగు పాశుపతము 

చేతన యగుగాక యొంటడైెల్లునె మనకున్‌” - (దోణ., 4-329 
అని చెప్పే సైంధవుని తండ్రియగు వృద్దక్షతుండు ఉండు (ప్రదేశమును కూడ 
తెలిపినాడు. ఆ వృద్ద క్షతుండు శమంతపంచక సమీపంబున నుండునని చెప్పగా 
అర్జునుడు “అట్లకాక యని భక్తియుక్తంబుగా నియతమతిం ద(త్స యోగం బాచరించిన 
నద్దివ్యసాధనంబు సాయకపరంపరాకారంబయి యాశిరం బటగొని చని 
తదా శమద్వారంబు సాచ్చు నప్పు డజ్జనపతి జపయుక్తుండ యుండ నమ్మహో(స్తంబు 
20. (దోణ., ఆ.ష్క వ!లు 320-22 


339 


మాహాత్మ్యంబున నమ్మస్తకం బతని తొడమీద బడిన నతండు తదీయ స్పర్శనంబున 
నెటీంగి దిగ్గున లేచుచుం (దోచిన నది భూతల పతితం బగుటయిు' ః(దోణ; 4- 
330: 

“పగిలి యాతని తల నూణు పణేయలయ్యె 

శౌరి విజయుని నగ్గించి సకల భూత 

ములు మహాద్భుతరసమున మునిగె నపుడు 

సంహరించె నయ్యస్తమా సవ్యసాచి వ (దోణ., 4-331 
సకల భూతములతోపాటు అందరు అద్భుతరసమున మునుగ వలసినదే. ఇది అట్టి 
అలౌకికమగు కార్యము. సెంధవుని శిరస్సును చిత్ర విచి తముగ నభమున నిలుపుటయే 
గాక, అతని తండి తొడపై పడునట్లు చేయుట లోకోత్తరమగు కృత్యమే. ఇట ఈ 
అద్బుతరసమునకు అర్జునుని అలౌకిక కృత్యమే అలంబనము. అర్జునుని వరమున 
కీది పరమావధిగ చెప్పవచ్చును. విభావాదులు స్పష్టముగ లేవు. 

కర్ణపర్వమున కర్ణుడు చనిపోవుటతోడనే అతని తేజము వారి జాప్తబింబమును 
సాచ్చినది ః క్షర్ణ, 3-363:. కర్టుని పూర్వచరిత మెట్టిదెననను ఈ సన్నివేశము 
మ్మాతము సహృదయుని యందు అద్భుతమును కలుగుచేయును. కర్షుడు 
(ప్రతినాయక పక్షమున వహించిననను దినకరాంశముచే జనించిన అతని మృతి 
తరువాత జరిగిన ఈ విషయము అద్భుతమునే కలుగజేయును. “మరణాంతాని 
వెరాణి అనుట వలన కర్ణుడు చనిపోవుటతోడనే అతనియెడ నున్న భావమును 
సహృదయునకు మారును. ఈ ఘట్టమున అద్భుతము విభావాది సామ గీ 
పరిపుష్టము కాకపోవుటచ్చే అది రేఖామా(త్రముగ భాసించిన దనవచ్చును. 

శల స్ధపర్వములో అగ్నిదత్తమై న అర్జునుని రథము కాలిపోవు ఘట్టము అర్జునుని, 
తక్కటి పాండవులను అద్బుతరసమగ్ను లను గావించినది. 

“కవదొనలును గాండీవము 

నవలనిడం బనుపు ముందర రదము డిగు మే 

న విదప డిగియెద శుభకర 

మవు నివ్విధమట్లు సేయుమనుడు నతండున్‌” 

“ధనువు తూణీరయుగళంబు(గొనుచు రథము 

డిగుడు శౌరి పగ్గంబుల నాగలముడిచి 


340 


డిగియెంగేతన కపియు భూతగణయుతము 

గొదాలంగి నత్తేరు తత్తణమమండేె' 

“తురగంబులతో? గూడ(గ 

సరదము సకలంబు నుజ్జ్వ్య లానల శిఖలం 

జురచురణచోయిన. గనియ 

న్నరు డచ్చెరువంది కృష్ణునకు నభిముఖు(డె' 
“దేవా యిట్టే యాశ్చర్యంబుం గలదె యీ రథంబు దగ్గంబగుటకుగారణంబే మి' 
అని అడిగిన మురారి అతనితో యిట్లనియె - 

“గురు కర్ణుల య స్తాగ్నుల 

నెరసినయది, మున్ను దీని నిబు గాకుండం 

భరపడి రక్షించితి సం 

గరముదెగిన( దొల(గి యిపుడు గాల విడిచితిన్‌' a 
ఇదియును అలౌకిక వృత్తాంతమే. ఈః వృత్తాంతము అలంబనముగ అద్భుతము 
చోటుచేసికొన్నది. 

ఆనుశాసనికపర్వము నందలి భీష్మ నిర్యాణఘట్టుమున అద్భుతరసచ్చాయ 
గలదు. భీష్ముడు శరీరమును విడిచి నాకలోకగతు డగు ఘల్టుమిది - “ధారణాను 
(క్రమంబున సమాహి తాత్ముండయి వాయువుల సన్ని రుద్దంబు సేసిన నవి యూర్త్యగతిం 
_గెకొనీయె సమ్మహాత్ముం డవయవంబులం [బాణంబములు వాసికొనుచు 
వచ్చునయై (చోట్లు శల్యరహి తంబు లగుచుండె నట్లుగుటం గాంచి కృష్ణాదులగు 
నఖిల జనంబులు నాశ్చర్య భరితాంతకరణు లగుచు( గిర్తించిరా సంయను చతురునిచే 
సర్వాయతనసన్నిరుద్దంబె యాత్మ మూర్ధంబు భేదించి మహోల్కాకారంబున 
నాకసంబున కెగసి కొంత దవ్వరిగి యంత నంతర్లితంబయ్యె నప్పుడు పుష్పవృష్టి 
గురిసె దేవదుందుభులు మొరసె నంబరంబున సిద్దులు సాధ్యులుం బాగడుచుం 
(బమోదంబు నొంది రిట్లు దేవవతుండు దివంబునకుం జనుటయు' జ ఉల్కాకారంబున 
ఆకసమున కెగయుట అనునది కృష్ణు నంతటీవానికే ఆశ్చర్యమును కలిగింపగా నిక 
మన మెంతటివారము. ఇట్లు ఇట విస్మయమునకు తావు కలిగి అద్భుతము 





21. శల్య, ఆ.2, పలు 333-37 
22, అనుశాననిక., ఆ.5, వ. 468 


341 


కొంతవరకు చోటు చేసికొన్నది. హర్షము, సాదువాదము అనునవి మాతమే గలవు 
గాని తదితర విభావాది సామి వర్ణితము కాలేదు. 


ఆశ్రమవాస పర్వమున ది తీయాశా సము నందలి ఒక ఘట్టమున అద్భుతము 


చోటుచేసికొన ది. విదురుడు యోగమార్గమున ధర్మరాజు నందు కలియు ఘట్టము 


అది. 


“ధర్మతనూజుండు దత ఎమీపంబున 
కేగి యయ్యో్యోగి కబట్టదుర నిలిచి 
యాతండు ప. లర్ధమీలితములె 
యుండంగ రకయున్నంాంచి 
నిర్మలాత్మకయేను ధర్మసూను(డ నన్ను: 
గను విచ్చి చూడవే యనుడు నతడు 
జెప్పల నెగయించి యప్పాండవోత్తము( 
దప్పక చూచి యుదాత్తయోగ 
బలము గెకొని యిం దియము లను (బాణ 
ములను నిందియములు( (బాణములును గలిపి 
నిజ శరీరంబు విడిచి యా నృపతి తనువు 
సాచ్చె( దేజోమయత్వ విస్పూర్తి వెటయ'” - ఆశ, ఆ.2, ప.60 
“వినుము ధర్మపుత్తుతనువున. గాంతియు 
లావు నప్పు డగ్గలంబులయ్యె ల 
నొలసె బుద్ది యధికబల మట్టులగుట త( 
డెటే(ి చోద్యమంది యెలమి నొందె 
“తదనంతరంబ యస్పతి 
విదురశవము [మాను సెంది ఏక ఏత రహి తప్త 
నిదుర మెయి నొఆగియున్న ప 
గిదినుండం జూచి యగ్నికృత్యము నడపన్‌' 
“తలచిన మింట నౌక్కెలుగు ధర్మతనూజ యతిత్వ గౌరవో 
జ్ఞ్యలుని కళేబరంబునకు వహి ఎవిధాన మొనర్చుటర్లమే 
వలదని [మోసె నమ్మజవల్లభు( డప్పని దక్కిపోయి (భా 
తలకును దండికిన్‌ సువిదితంబుగ నంతయునుం |గమంబునన్‌” 


342 


“ఎల్లవారును వినుచుండం జెప్పిన నందణు నద్దు )తరసంబున మునింగిరిః ఆశు, 
ఆ.2, 61-64: అని వర్ణించినాడు తిక్కన. ఇందు అనేకములెన అద్భుతాంశము లు 
గలవు. తన నిజశరీరమును విడిచి విదురుడు యోగబలమున తేజోమయత స్పూర్తి 
మెరయునట్లుగ ధర్మజుని తనువు నందు జొచ్చుట ఒక అద్భుత విషయము. 
అప్పుడు ధర్మప్వుతుని తనువున కాంతి లావు అగ్గలమగుట మరియెక విశేషము. 
అగ్ని కార్యములను నిర్వర్తించుటకు సిద్దపడినపుడు మింట నౌొక్కెలుగు వినబడుట 
ఇంకొక విశేషము. ఇవన్నియు నలౌకిక వృత్తాంతములే. ఇట్టి అలౌకికవృత్తముల 
నాలంబనముగ చేసికొని అద్భుతరసము పోషింపబడినది. 

ఈ పర్వముననే వ్యాసుడు ధృతరాష్టాదులకు భారతరణ మృతులను 
రావించి చూపుట మరియక అద్భుతఘబ్లము. వనవాసమున సున్న ధృతరా(ష్టుని 
జూచుటకె సపరివారముగ ధర్మరాజు వెడలును. వ్యాసమహర్షియు నేతెంచును. 
వ్యాసుడు ధ శ్రతర్మాష్టాదులకు భారతరణ మృతులను రావించి చూపుసు. తిక్కన 
మాటలలో చెప్పవలెనన్న “సకల జనుల సదు ఎతరసమున మునుగజేసె నేమనగవచ్చు 
నా సంయమీందు మహిమి : ఆశ, 2-126 :. ఈ సమయమున ఆ 
కురువృద్దునకు దివ్యదృష్టి నొసగినాడు సాత్యవతే యుడు. అతని అగణిత తపః॥ప్రభావము 
గని జనులందరు అధిక విస్మయమును పాందిరట. అంతియుగాక అవ్విశేషము విని 
అద్భుత (పమాదభరితయై గాంధారి కూడ నిజ నయనంబుల బంధించిన పట్టము 
నపనయించి వారల నందరను కనుగొనినదట. “శారీరక పునరుత్థానము అసంభవము 
కాదని వాదించువారు అధునాతనులలో కలరు. “చూచినవారు” సాక్ట్యమును 
చెప్పుచున్నారు. జన్మాంతరము ఆత్మ యొక్క అస్తిత్వము మున్నగు వాదముల 
మాట అటుంచి భౌతికముగ “టెలివిజన్‌ ” వలె నది యొక వాస్తవ భాంతిని గల్పించు 
ఐం[ద్రజాలిక (పక్రియ కావచ్చును. ఏమై నను ఇట్టి “అతిలోక” సంఘటనకు కూడ 
భారతమున దృష్టాంతము లభించుట విశేషము * అని నండూరి వారు చెప్పిన మాట 
ఎంతయు సత్యము. 

'సాత్యవతేయుండు జాహ్నవీ సలిలావ 

గాహన మొనరించి గారవమున 
నింపారు నెలుగున నిందు రండనప్పుడు 
నీకేమి సెప్పుదు నీటియందు 





23. తిక్కన-భారతదర్శనము, పుటలు 390-91. 


343 


రవ మగ్గలముగ రారాజు దమ్ములు! దత్కు 
మార వర్గము నభిమన్యు(డాది 
యగు పాండుపుతులు నర్కజుండును బాబ్లా 
క (ప్రముఖాభిల కారవులును 

(దుపద మాత్యులు వారి బంధువులను శకుని 

యును దదీయానుజులును నాతని తనూజ 

రాజియును భీష్మగురుల. బురస్కరించి 

కొనుచు( దమ దివ్యదేహముల్‌ గొమరు మిగుల” 

“దివ్యమాల్యములును దివ్యాంబరరంబులు 

దివ్యభూషణములు దివ్యలేస 

నములు. జెన్నుం6జేయ. దమమి(త సుభట సం 

దోహములును దారు దోశి రధిపి * 

జనములు అధిక వస్మయచము పాందగ చూపబడిన ఇల్లు అతిలోక సంఘబనము 
అద్భ్బుతరసాపాదిక మనుబలో నెట్టి సంశయమును ఉండబోదు. మృతవీరులను 
తెరమీద బొమ్మల వలె ర్లావించి చూపుట అనునది నిజముగ అలౌకిక కృత్యము. ఈ 
కృత్యము అలంబనముగ అద్భుతరస మొదవినది. ఇచ్చటను విభావాది వివరణము 
లేదు. 

మహాభారతము నందలి అద్భుతవ ్రత్తములలో బోయ లడ్డును నోర్చి 
యాదనాంగల సొమ్ము లపహరించుట ఒకటి అని నండూరి వారి అభ్మిపాయము. * 
థర్య శౌర్య పరాక్రమ గుణగరిష్టుడగు అర్జునుడ్ము పలు యుద్దముల లో 
ఉత్కటోత్సాహమును (పదర్శించి జయలక్ష్మిని వరించిన అర్జునుడు, 
శస్తా(స్తసంపన్ను డగు అర్జునుడు సామాన్యులగు బోయలచేతిలో ఓడిపోవుట అనునది . 
కొంత ఆశ్శర్యావహమే. 

వీరము నుండి అద్భుతము జనించునని కదా ఆలంకారికోక్తి. ఆ వీరము 
సాయకా[శిత మయినది. ఈ ఘట్టుమున నాయకునిగా అర్జునిని (గహి ంపవలను. 
అర్జునుడు ఓడిపోయిన ఈ ఘట్టుమున అద్భుతరసము కలదని ఎట్టు చెప్పగలము? 





24. _ ఆశ్రమవాసపర్వము, ఆ.2, ప॥లు 118-19 
25. _ తిక్కన-భారతదర్శనము, పు.392 


344 


కనుక డొ రామకృష్ణమాచారు గల వారి అభిప్రాయము సమంజసము కాదని స్టూలద లకీ 
తోచును. కాని శ్రీకృష్ణుని నిర్యాణానంతరము అతని కృపాకటాక్షవీక్షణము సోకని 
అర్జునుడు మహాధన్వియై నను నిర్వీర్యుడు కాకతప్పదు. ఈ భావము మనమున 
మెదలినంతనె భగవల్రీల ఇట్టేది కదా! అని ఆశ్చర్యము పాందెదము. . ఈ (పకారమున 
డా! ఆచార్యుల వారి అభి పాయమును సమర్థింపవలసి యున్నది. 
బలరాముడు శరీరంబు విడిచి అనంతుని యందు కలియుసందర బమునను 
అద్బుతరసము కొలదిగా చోటుచేసికొన్నది. 
“తదనంతరంబ యద్దామోదరుండు రాము 
వదన సరోజంబు వలన వెడల. 
గనియె మహాభుజంగము నరుణచ్చాయ 
వే పాల్ఫు వ(క్తసహ సకంబు 
మణుల. వెలింగెడు ఫణములు. దెలుపారి 
పర్వతాభో గనిభంబునెన 
మేనిపెంపును గలదాని నట్లా బల 
భ్మదుండు నిజయోగబ లము పేర్మి( 
దనదు తనువు విడిచి చనియె వియద్వీథి 
నంబునిధికి నమ్మహాత్ము నెదురు' 
కొనియె వరుణు( డధికవినయంబుతో నాగ 
కులములెల్ల వచ్చి కొలిచె భక్తి - మౌసలము, 1-75 
అని వర్ణించినాడు తిక్కన. ఇదియు నలౌకిక వృత్తాంతమే. కాని విభావాది 
సామ(గీపరిపోషీతము కాదు. 
ఈ పర ;ముననే ద్వారకానగరము సము[ద్రమున మునుగు ఘట్టము అదు బ్రతరస 
పూరము. దీనిని తిక్కన మాటలలో చెప్పవలె నన్న - 
“వననిధిపురంబు ముంప(గ 
మనుజేశ్వర యెల్లజనులు మరల(బడి కనుం 
గొన రదు్రుతరసపూరం 
బున సెన్నిట్టం దమచిత్తములు మును(గంగన్‌' 
“అపుడు రెండవ జలనిధియన(గ జాలి 
యద్బుతోద్భూతవాక్యచయంబుేుర్మి 


డు 


345 


(మోయు నా జనసంఘంబు మురవిరోధి 

మజు(ది నడపించె దర్శితమార్వండగుచు' *ో 
అని అదు ఎ తరసపూరమున చిత్తములు మునుగునట్లు జరిగినదని చెప్పినాడు. ఇది 
అలౌకిక కార్య మనుకొనవలసి యున్నది. విభావాది పరిస్పురణము లేదు. 

ధర్మజుడునశరీరముగ స ;ర్లారోహణమును గావించుటయు అలౌకిక 
కృత్యమగుటచే కొంత అద్భుతరస స్పూర్తికి అవకాశము కలిగినది. 

శస్త్వపయోగము నందు వీరము మ్మాతమే చూపల్టు అ(స్త్రపయోగము 
లందు అలౌకిక స్పురణంబున అద్భుతమే ఒప్పుచుండును. అట్టు సన్నివేశములు 
భారతేతిహాసమునం దెల్లెడల, ముఖ్యముగ యుద్దపంచకము నందు కానవచ్చును. 
మహాభారతమున ఎన్నో తావు లందు, ముఖ్యముగా యుద్దపంచక మందు - అద్భుత 
మున్నదని స్టూలదృష్టికి తోచును. 

ఆయా య$స్తముల వలన కలుగు చర్యలన్నియును నియతములే. 
ఆగ్నేయా(స్తము గాని, వాయవ్యాస్తముగాని, ఇట్లు య్మస్తముల శక్తులు నియతము 
"అగుటచే, ఆ నియతకశక్తిజ్ఞానము అద్భ్బుతమునకు బాధకము అగుచుండును. కనుక 
అద్భుతరసస్పూర్తి లేదు. అట్టుగాక, హఠాత్సంభవమై , అసంభావ్యమై, అలౌకికమై నదాని 
యందు, అద్భుతజకనత్వము ఉండును. కనుక ఆయా తావుల అద్భుతము 
లేదనుటయే లెస |. 

తిక్కనార్యుని భారతభాగమున అద్భుతరసమునకు కొన్ని తావు లందు 
(ప్రవేశము కలిగినను ఎల్లెడల విభావాది సామగీ పరిపోషితము గాదు. పలు తావుల 
నిది కేవలము ఆలంబన నిమిత్తముగనే పోషింపబడినది. 


26. మౌసలము, ఏకాశా నము, ప!లు 178-79 


346 


13వ (ప్రకరణము 


శాంతరసము == తిక్కన భారతము 


శాంతరసము 8 

నవరసములలో శాంతము చివరిది. ఇది శమ స్థాయికము. శ్వేత వర్ణము. 
నారాయణ దెవతము : శాంతోఒపీ నవమోరసః - అను విషయము రస సంఖ్య 
(పకరణమున విపులముగ చర్చింప బడినది :. శాంతమును తొమ్మిదవ రసముగ 
స్థాపించిన అలంకారిక నిర్వచనము లను పరిశీలించిన శాంతరస స్వరూపము విదితము 
కాగలదు. 

నాట్యశా(స్తమున ఇట్లు చెప్పబడినది - ఇది శమ మనెడీ స్థాయి నుండి 
జనించును. మోక్షము నందు ఆసక్తిని కలిగించును. తత్త్వజ్ఞానము, వెరాగ్యము, 
ఆశయశుద్ది, మున్నగు విభావాదులచే కలుగును. యమ నియమములు, ఆధ్యాత్మక 
ధ్యాన ధారణములు, ఉపాసనము, సర్వ భూతదయ, సన్యాస స్వీకారము, మున్నగు 
అనుభావములచే నిది అభినయింప బడును. నిరే దము, సృ్మతి, ధృతి, సర్వాశ్రమ 
శౌచము, స్తంభము, రోమాంచము, మున్నగునవి వ్యభిచారి భావములు. ఈ 
విషయములను వివరించెడ ఆర్యలును గలవు. 

“మోక్షాధ్యాత్మసముళ్హ స్తత్వజ్ఞాన అర్థహేతు సంయుక్త : 

నైశ్మేయ సోపదిష్టః శాంతరసో నామ సంభవతి 

బుద్దీందియ, కర్మేం్యదియ, సంరో ధాదాధ్యాత్మ సంస్థితో పేతః 

సర్వ పాణి సుఖహి తః శాంతరసోనామ విజ్ఞేయః' 

'నయత దుఃఖం నసుఖం నద్వేషో నాపి మత్సరః 

నమస ఎర్వేమ భూతేషు సశాంతః (పథితోరసః 1 
మోక్షము, అధ్యాత్మము, అనువాని వలన శాంతము జనించును. తత్త్వజ్ఞానము 
సతువుగా కలదియును, మోక్షోపదేశకమును అగునది శాంతరసము. ఈ రసము 


షష ద దా 


1.  నాట్యశా, అ.6 ః నాట్యవేదము, క్లో. 28 3-85, పు. 234 ః 


బుద్దీం్యదియ, కర్మేందెయ సంయమము పరమాత్మ యందును మనస్సును 

లగ్నముచేయుట అనువానితో కూడిన్నదె సర్వ[ప్రాణి సుఖహి తమగును. . సుఖ 

దుఃఖములు, ద్వేష మాత్సర్యములు లేక, సర్వభూత సమభావము గలది శాంతము. 
ధనికుడు శాంతరస స్వరూపము నిట్లు చెప్పయున్నాడు - 

“'నయ్మత దుఃఖం నసుఖం నచింతా సద్వేపరాగౌ నచకాచిదిచా స 

రసస్తు శాంతః కథితో మునీం(దెస్సర్వేషు భావేషు [శమ్మపధానః' * 
ఎచ్చట సుఖము గాని, దుఃఖము గాని, చింత గాని, రాగము గాని, ద్వేషము గాని లేక 
కోరికయే లేక యుండునో, అట్టీదానిని శాంతమని మును లందురు. శమమే 
సర్వభావము లందును [పధానమై సది. 

“అనిర్వచనీయమగు నీ శాంతము నాస్వాదించు సహృదయులు లేరు. 
నిత్యసంతుష్టి మై త్రి దయ, ఉపేక్ష మున్నగువాని రూపమున శాంతరస మందరిచేతను, 
ఆస్వాదింపబడు చున్నది. ఆ యాస్వ్యాదమును, తక్కిన రసముల నాస్వాదించునపుడు 
గలుగు చిత్త(దుతి వికాస విస్తారరూపమే యగును’ అని సాహి త్యదర్శనము. * 

సాహి త్యదర్ప ణమున ఇట్లు గలదు - “శాంతమునకు శమము స్థాయి భావము. 
ఉత్తమ నాయకము. _ శ్వేతవర్హము. _నారాయణదెవతము : (బహ్మ మని 
నరసభూపాలీయము :. జగత్తు అనిత్యమని తెలియుటచే సంభవించిన పుణ్యా శమ, 
హరిక్షే త, తీర్థ రమ్యవనాదులును, మహాపురుష సాంగత్యాదులును ఉద్దీపన విభావములు. 
రోమాంచ, సంతోష భూతదయాదులు అనుభావములు. నిన్వేద, హర్ష స్మృతి, _ 
మతి, ఇత్యాదులు వ్యభిచారి భావములు." స్ట 

కావ్యాలంకార చూడామణి కర్తయగు విన్నకోట పెద్దన - 

“శమము విభావాదులచే 

నమరం బరిపుష్టమై న నది శాంతమగున్‌ 

సమకొను నాలంబనమన 

నతులము శాశ్వతమునెన యజపద మరయన్‌” - ఉల్లా., 2-131 
అని చెప్పినాడు. వేదాంత చతుర సంభాషోదిత కౌతూహలములు ఉద్దీపనములు. 
ఖేదేతర సమదర్శన వాదములు అనుభావములు. రోమాంచ స్తంభాదులు సాత్తికములు. 


i wo 
, 6 
"జీ 





2. కావ్యాలంకార నం[గహము : సన్నిధానం వారి వ్యాఖ్య * పు. 295 
3. సాహ త్యదర్శనము, వు. 201 ్న 
త్త సాహిత్య దర్పణము - 3-245-48 శ లు 


> 


348 


నిర్వేదము, విద్యా మతి, ధృత్యాదులు వ్యభిచారిభావములు అని చెప్పియున్నాడు.* 

భరత విశ్వనాథుల లక్షణముల లో రామచంద హేమచం[దోక్తములు గతార్థము 
లగుచున్నవి. జగన్నాథుడు చెప్పిన శతుమిత్రాదుల యందుదాసీనవృత్తియు, 
నాస్మాగద్భష్టియును ధనికుడు చెప్పిన ద్వంద్వాతీత స్థితియును, విన్నకోట పెద్దన 
నుడివ్షిన వేదాంత చతుర సంభాషోదిత కౌతూహలంబును వానికి వ్యాఖ్యా[ సాయము 
లగుచున్నవి. 

శాంతము అద్భుతము తరువాత పేర్కొనబడినది. శృంగారవీరాదులు 
(ప్రవృత్తి రసములు. పురుషార్థములలో మొదటి మూడును వానికి విషయములు. 
శాంతము నివృత్తి రసము. తురీయ పురుషార్థము దీనికి విషయము. కనుక నిది 
చివరగా పరిగణింపబడుట సముచితమే. 

శృంగార వీరములలో నేదియొ యొకటి నాటకమున అంగిగా నుండవలెసని 
లాక్షణికోక్తి యున్నను శాంతరస [ప్రధానములగు కావ్యములు కూడ గలవు. కాని ఇవి 
అతి విరళముగ కలవు. దీనిని అంగిగా కూడ అంగీకరింపవచ్చునని అలంకారికులగు 
అభినవగుప్తాదులు చెప్పుచు : దృశ్య కావ్యము లందు: (ప్రబోధ చందదోదయమునుః 
(శ్రవ్య కావ్యము అందు 1, మహాభారతమును శాంతరస (పధానకావ్యములకు 
ఉదాహరణములుగపేర్కొని యున్నారు. 

“భావావికారా రత్యాద్యా ః శాంతస్తు ప్రకృతిర్మత : 

వికారః (ప్రకృతేర్దాతః పునస్తతైవ లీయతే' 

“స్వంస్వం నిమిత్త మాసాద్య శాంతాద్భావః (ప్రవర్తతే 

పునర్నిమిత్తాపాయేచ శాంతయేవో పలీయతే' * 
శాంతము (పక పతిం రత్యాదులు తద్విక తులు (పక వతి జన్యమ్ములెన ఆయా 
వికృతులు ఆయా నిమిత్తములు నశింపగనే తిరిగి ప్రక ఎతిలో లీనములగును అని వీని 
భావము. 

దీని నాధారముగా గొని అభినవ గుప్తాదులు శాంతమునకు అంగిరసన్థానము 
నిచ్చుటతో తృప్తిపడక శాంత మొక్కటియే రసమని, అది (ప్రకృతిరసమని, మిగిలినవి 
వికృతి రసములని వాదము లేవదీసిరి. వీరు శాంతరస సమీకరణవాదులు. ఈ 
శాంతరస సమీకరణము మహాభారతము నుండి యవతరించి యశ్వఘోషుని 





ర్‌. కావ్యాలంకార చూడామణి, ఉల్టా. 2, ప॥లు 133-34, పు. 42 
6, నాట్యశా., ఆ.6 : నాట్యవే దము, కో|లు 286-87, పు. 234 + 


349 


శారీపు త్ర పకరణము, శ్రీ, హర్షుని నాగానందము, కృష్ణమి[శ్రుని ప్రబోధ చందోదయము 
అనువాని యందు లక్ష్యసిద్ది నాంది, ఆనందవర్థన, అభినవగుప్తల (పతిభావంతములగు 
వాదములచే సిద్దాంతిత మయినది. వీరే శాంతమును రసరాజముగ కూడ పరిగణించిరి. 
శాంతము (పకృతిరస మనుటకు అభినవగుప్తాదులు నాలుగు కారణములను 
చూపియున్నారు - 1. చతురిధపురుషార్థముల లో నుత్తమము మోక్షము. తత్సాధకము 
శాంతము; 2. విషయ సంబంధము లేనిదగుట. సర 5 రస్వాదమును శాంత పాయమే 
యగును - “తత సర్వరసానాం శాంత పాయ ఏవాస్వాద : విషయేభ్యో ఏవరివృత్యా'; 
3. మరియు చిరంతన పుస్తకములలో : నా.శా. (పతులలో : శృంగారాదులకు 
పూర్వమే శాంతరస (ప్రస్తావన కలదనియు, దానిని బట్టియే శాంతము (ప్రకృతిరస 
మగుచున్నదనియు అభినవగుప్తుని వాదము; 4. “భావావికారా ...' అని 
నాట్యుశాస్తమున చెప్పబడుటయు నీతడు చూపిన కారణములలో నొకటి. 

వీరి యుక్తీవిధానమును ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు తమ కావ్యమున 
చూపియున్నారు. “నానావిధ రసభావములు పుల్టుకపూర్వము స్వస్థముగా నుండు 
చిత్తవృత్తి శాంతమయము. ఆ చిత్తవృత్తిలో పుట్టిన ఈ రస భావములు దానిలో 
కలిగిన వికారములు. అనగా శాంతము (పకృతి, రత్యాదులు వికృతి. ఆ వికారములు 
ఆనందపర్యవసాయులయియో, కాకయో సమసిపోయిన తరువాత మరల చిత్తవృత్తి 
శాంతిమయమే అగును. రసానందము కూడ శాంతస్వరూపమే. కావున రసము 
లన్నియు చరమావస్థలో శాంతము నందే పర్యవసించు చున్నవి. మరియు ఈః 
రసము ఉత్తమ పురుషార్ధమై న మోక్షము ననుసరించి యుండుటచే దానికి గల 
(పాధాన్యము చేరొకదానికి లేదు. అందువలన నిదియే రసరాజము. 

“ఈ పెవాదములో రెండు లోపములు కనబడుచున్నవి. 1. సామాజికుని 
మనస్సు స్వస్థముగా నున్నపుడు కలిగెడి వికారములే రసభావము లనుట నిజమే. కాని 
ఆ స్వస్థత మా(తమే నిర్వికారచిత్తత కాదు. అనగా వెరాగ్యజనితమై న శమము కాదు. 

వెరాగ్యజ నితమై న నిర్వికార చిత్తతయే : శమమే : శాంతమునకు స్థాయి. నాటకమును 
చూడబోవునపుడు గాని, కావ్యమును చేపట్టి చదువబోవునపుడు కాని మన మెవ్యరము 
వెరాగ్యజనితమై న శమ (పధానులము కాము. 2. రసాస్వాదసవేళ మనలో సమస్త 
కాయిక మానసిక వికారములు సమసిపోవుటయు, ఆ యానందము శాంతిమయమై 
యుండుటయు యధార్థమే. అంతమా(తమున రసము లన్నియు చరమావస్థలో 
శాంతముగనే భాసించుననుట సమంజసము కాదు. అట్లు చెప్పిన రసము లన్నింటికి 


350 


శమమే స్థాయి యని చెప్పవలసి వచ్చును. ఇది శాస్త విరుద్దము; లోకవిరుద్ధము' ” 
ఇట్టు ఈవాదము పరాస్తము చేయుటకు కృషి జరిగినది. కాని కాంతి యందు 
వర్ణత్వము కానరాకయున్నను, విడివడిన కాంతి యందు - హరివిల్లు నందు - 
సప్తవర్ణములును భాసించినక్టు, శమము నందే అన్ని రసభావములును ఇమిడి 
యుండవచ్చును. మనకు వలసిన రంగును మనము ఎంచుకొన్నట్లే కవి ఆయా 
విభావాదులచే ఆయా రసములు స్పురింపజేయును. అనగా సర్వ వర్ణ సమ్మేళనము 
వెల్తుగెనట్లు, తదభిన్నము కానట్టు, సర్వ రసభావములును శమము నందే యున వి. 
అవి తదంతర్గతమును తదభిన్నములును అని యూహీంపవచ్చును. 

ఏది యెట్టున్నను, శాంతమును రసరాజముగ నంగీకరింపకపోయినను, 
అంగిరసముగా మా(తము దీనికి స్థాన మీయబడినది. శాంతమునకు శ ంగారము, 
రౌ[దము, హాస్యము, భయానకము విరోధములు. అమృతానందయోగి విరచితమైె న 
అలంకారసం[గ్రహమున శాంతము సర్వోత్కృష్టమని, దానికి మి(తవిరోధములు 
లేవని 'శాన్తః సర్వ రసోత్క్బృష్టో నమై (తీ నవిరోధితా' * అని తెలుపబడి యున్నది. 





7. సాహి త్య శిల్పనమీక్ష పుటలు 165-66 
8. అలంకారసం[ గహము, తృ.పరి., ఖో 64 


351 


భారతము = శాంతము $ 

విరాటపర్వమున శాంతము "రేఖామాతముగ గోచరించును. తిక్కన భారత 
భాగము నందలి తొలిపర్వ మగు విరాటమున రేఖామాతముగ నున్న శాంతము 
శాంతి తయ, ఆ(శ్రమవాన చతుష్టయము కడకు వచ్చుసరికి విస్తృతి నొందినదై 
'భారతమునం దంగిరసము శాంతము” అని నిరూపణము చేయతగియున్నది. 

(దౌపది కీచకునిచే పరాభవింప బడుటను చూచిన భీమసేనునకు కోపము 
గలిగి, ఆ కోపవేగమున కన్నుల నిప్పులు రాలినవి. అంగముల్దనరగ సాంద 
ఘర్మసలిలములు |గమ్మినవి. నితాంత దంత పీడన రబ దాస్యరంగ వికట[భుకుటీ 
చటుల (పవృత్త నర్తన ఘలునా (పకార భయద స్పురణాపరిణద్ధమూర్తి అయినాడు. 
నేలయు నింగియు దాళములుగా చేసి ఏపున రేగి వాయించి యాడ, కుల 
పర్వతములు గూల్చి యొండొంటితో దాక తన్నియాడ, ఏడు సాగరములు 
నిక్కడక్కడ బెట్టే పలుచని రొంపిమై నలదికొనగ దిక్కులు నాలుగు నొక్కచోటికి 
తెచ్చి పసికి పిండిలిసేసి పిడుచకొనగ మిగిలి (బహ్మాండభాండము పగుల వేయ 
నప్పళించు (పళయకాలానలమున గండరించిన రూపంబుకరణి భీముడు అతి 
భయంకరాకారత నతిశయిల్లినాడు ః విరా, 2-133-34 :. ఇట్లు పేర్చిన 
కోపాటోపముచే నవిచారిత సమయవర్తనుడయి వృకోదరుడు కీచకుని గీటడగింపజూచి 
తత్సంబంధబద్దుండును, ఆజ్ఞాపరిపారికుండును కావున మత్స్యపతిని తనయలుకలోని 
వాని కాతలంచుచు, అచ్చేరువనున్న ఉన్నత వృక్షమును నిరీక్షించి, ఆననంబు 
పల్లటిల్ల ధర్మతనయుని కనుగొనిన, అతడు తన నయనాకారంబున వారించి ఇట్లు 
పలికినాడు - 

“వలలుండెక్కడంజూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుల్టువే 

ఫలితంబె వరశాఖిలొప్ప (గ ననల్పపీతి సంధించుచున్‌ 

విలసచ్చాయ నుప్మాశితప్రతతికిన్‌ విశ్రాంతి గావింప(గా( 

గల యీభూజము'వంట కట్టియల కెఖండింగ(గా నే టికిన్‌ ' - విరా., 2-136 
అని నిగూఢభాషణముల అయ్యజాతశతుడు అనిలజు కోపరసపేర్మిని చెజుచినాడు. 
అతని శాంతింప చేసినాడు. విభావాది సామ(గి ఏమా. తము ఇచట కానరాకపోయినను 
శాంతము రేఖా మ్మాతముగ భాసించుచున్నదని చెప్పవచ్చును. 

విదురనీతి యందు ధర్మాధర్మ వివేచనాదుల వలన శాంతము నిలదొక్కూ 
కొనుటకు. ప్రయత్నించినను అది ఊషరక్షేతమున చల్లిన విత్తుల వలె నిష్పలమయినది. 


352 


సనతు ఎజాతుడే దిగివచ్చినను ధృతరామ్ట నిది యథాపూర ్వబుద్దియే. కనుక 
శాంతస్థ్రితికి నందుటకు ధృతరా(ష్టుని వంటి వానికి అధికారము నాటీదనుక (ప్రాప్తము 
కాలేదనుట సువిదితము. 

ఉద్యోగపర్వమున భీమసేనుడు కృష్ణునితో - “మాకును వారికి. భితామహుండగు 
భీష్ముండు వినుచుండ సుయోధనుతోడం గురుకులేశ్వరు నాస్థానంబున నా 
వచనంబులుగొ నిట్లనుము యు 

“అన్నదమ్ములమై యుండి యకట మనల 

నొరులు దలయెత్తిచూడ నొండారులతోడ( 

బెన(గ నేటికి నీనేల "పెద్దవారి 

బుద్దివిని పంచి కుడుచుట పోలదాక్కా' - ఉదో., ౩-49, 50 
అని పలికి ఎవ్విధంబుననెన సంధి చేయవలయును. అదియే భూజనులకు నెల్లను 
హి తమును, సొఖ్యకరమును అని చెప్పినాడు. ఉద్దతస్వభావము గల భీమసేనుని నోట 
ఇట్టి శాంతి (పదములగు పలుకులు వచ్చుట కడువింతగా నున్నది. ఇట భీమునిలో 
కొలదిగ శాంతమయ స్వరూపము పొడగట్టుచున్నది. కావుననే కృష్ణుడు ఎన్నడును 
విననివి భీముపాల గడువింతలు నింటిమి అని పలికినాడు. శమస్థాయికమగు 
శాంతమున కిట తావు లేకున్నను రౌ దరసస్పూర్తి గల భీమునిలో శాంత ప్రవృత్తిని ఈ; 
సందర్భమున తిక్కనార్యుడు వర్ణించినాడు. ఇది శాంతరసమునకు ఉదాహరణము 
గాకున్నను భారతమున నామూలాగము రౌ[ద్రరససూ ఎర్తియే గల భీమునిలో తిక్కనగా 
రిట్టే శాంత (ప్రవృత్తిని కూడ చూపి యున్నారే అను విశేషమును చూపుట కిది 
యుదాహరణముగ నీయబడినది. ఈ సన్నివేశమును తమ నాబకమున వర్ణించు 
సందర్భమున తిరుపతి వేంకటకవులు భీమునకు క్రోధ మలంకార మయినట్లు 
శాంతనులంకారము కాదు అనియు చెప్పి యున్నారు. 

ధర్మజధృతరాాష్టు లిరువురకును శాంతముపై చూపున్నదే కాని దానిని 
విపులముగ వర్ణింపక విడిచిపుచ్చుట రాబోవు యుద్దవీరమునకు నీరసము 
కలిగింపకుండుటకే. అట్టేయెడ యుద్దపంచకమున శాంతమును వెల్లివరియించుట 
మరింత దోషము కాగలదు. అయినను కావ్యమంతయు శాంతోన్ముఖము అగుటకు 
ఎడనెడ శాంతరసచ్చాయలు యుద్ద పంచకము నను గలవు. 


భీష్ముడు - 
“తూర్పు తలగా(గ నీసుతు 
లేర్పడః గనుభానుచునుండ నిలగంపేంపన్‌ 
దర్వోజ్ఞ్యలు. డాభీష్ముండ 
హర్పతి యస్తాది సేరునబ్లుగ బడియెన్‌ " 
“తనువు ధరంబాందకుండ(గందల్ప భంగి 
శరము లూ(తయై పాలుపారె నరవరేణ్య 
యట్లు శరతల్పగతు(డగు నమ్మహాను 
భావు దేవవతుని దేవభావమొందె' i 
ఈ వర్ణనము సందు అన్నియు నుడిగి శాంతుడయి భీష్ముడున్నట్లు కనుపట్టు చున్నది. 
'సంగరంబున. దని $ సని శాంతియబొందిన 
చిత్తంబుతో( దమసేన దిక్కు 
గనుంగాని పెలుచనోక్షర యోకృప యోసు 
యోధన పోర నన్నాత్తియెపుడు( 
జెప్పుదురేను నాచే నయినంతయు( 
జేసితి నింక నిశ్చింతవృత్తి 
సుగతికి( జనంగోరి తగనుజ్ఞగించెద 
బాణాసనంబును బాణములును. 
దెల్విగలిగి మనుండని పలికి శరస 
రాసనములూడ్చి తేరిపై ననఘమూర్తి 
యెప్ప6గూర్చుండి సంభృత యోగనిష్ట 
నాంది తేజోమయాత్ముడె యుండె ...... a 
ఈవర్ణనము నందు ఆస్తసన్యాస మొనరించిన [దోణుడు యోగనిష్టనాంది 
తేజోమయాత్ముడయి యుండుటచే ఒక మహాయోగి రూపమే మన మనమున 
పాలుచును. భీష్మ దోణు లిరువురును [పతినాయక పక్షమున పోరినను వారిరువురు 
మహావీరులగుటచేతను, నాయక పక్షపాతులగుటచేత ను, అనేక సద్గుణగరిష్టు 
లగుటచేతను శాంతము నాయకనిష్టనూ అనునంత భాంతి కలుగును. 


9. భీష్మ., ఆ.3, పలు 413-14 
10. (దోణ., ఆ.5, ప.322 


354 


శాంతి సప్తకమున శాంతము బహుధా పరిపుష్టు మయినది. ముఖ్యముగ 
శాంత్యానుశాసనిక పర ము లందు (పతి అంశమును శాంతరస పరివ్లావిత మనవచ్చును. 
శాంతము ఒక్కయెడ సరమ్రై, మరొక్కయెడ సరితమె, ఎల్లెడల సము దమై 
యుండెనా అనిపించును. కనుక ఈ పర్వము లందలి ఒండు రెండు ఘట్టములను 
మ్మాతము పరిశీలింతము. 

ధర్మజుడు జ్ఞాతి వధంబున అత్యంతము నిర్వేదము పాంది లోక విషయంబుల 
నిస్ప ఎహుడయ్యెను. నెత్తుబీకూటికీ రోసి - 

“మనకేటి రాజ 3 మొండొక 

జనపదమున 'కే(గి భెక్షవర్యావిధి జీ 

వనము నడిపికొనియుండుడద 

మనఘా యజబ్లుయిన సుఖుల మవుదుము సుమ్మీ, * 
అని పరి గాహత్యాగశీలుండు జననమరణ దుఃఖంబుల బొరయడని [శుతులు సెప్పెడు. 
కనుక తనకు రాజ్యపాలనము వలదని తన నిర్వేదము నంతయు వెలువరించినాడు. 
అతని నంకెకు తెచ్చుటకు కృష్ణాదులు తల।| క్రిందులెరి. కడకు కృష్టుడు ధర్మజునకు 
ధర్మోపదేశంబు సేయ భీష్ముని నియోగించెను. భీమ్మడు సెలవిచ్చిన వన్నియు 
భగవద్గీతకు - ఉపాఖ్యాన పూర ఏకములెన వ్యాఖ్యానములు. 

“విను దుఃఖంబుల. దెగ€ (దో 

చిన పురుషుడు సౌఖ్యసక్తచిత్తుడు గాకా 

రిన ,నరాగ్యము( జౌందిన 

ననుపమమగు పరమపదము నమ్మెయినేర్చున్‌” - అ.4, ప. 105 

“ఫలకాంక్షిగ్రాక నియతిం 

జరిపిన నీయఖిల కర్మజాతంబును ని 

ర్మలమోక్షపదము( బేర్చుట 

గలుగు నవశ్యంబు( బుణ్యకరణ|పవణా' - 4-108 
అను పద్యములందు పరమపదము చేరు మార్గము తెలుపబడినది. 

“విను మందు నొకవిశేషం 

బనఘా బుద్దీం్యదియంబు _లెదును బరముం , 


L1; శాంతి. ఆ.1, ప. 43 


355 


గను వెలు(గున కడ్డము వొ 
ని నడంగింపంగ మనను నిపుణత యొప్పున్‌' - అ.ర్‌ పే. 106 
ఈ పద్యము నందు పరమును గొను వెలుగు మనకు లభించుచున్నది. అంతయు 
పరమేశ్వరక ఎక ప్రవృత్తి నివ ృత్తులేనని చేప్పుచు - 
“ఆవయవము లెట్లు కూర్మము 
నివిడించును లోనికడ(చు నెదినట్టుల భూ 
త వితతి భూతాత్ముండును 
(బవర్తన నివర్తనముల పాల్పడ(జేయున్‌' - అ.5,.ప. 162 
అని భీష్ముడు చెప్పయున్నాడు. 
“గంధర సాదుల కాంక్ష లోభము మోహ 
మును దెచ్చు నద్దోషమునకు మనసు 
లోనెన ధర్మ విలోపంబు వాటిల్లు 
దానబాపముసేయు తలడులొదవు( 
(బజ్జనక్కీడులు భావించి సదోష్టీ( 
బర(గంగ ఏషయతత్స రత మాను 
నది ధర్మబుద్దికి నాలవాలంబగు 
ధర్మాచరణముల దనివి సనక 
హృర్గతద్వంద్వముల నెల్ల నెడల విడుచు 
ననఘ యనపాయమగు నుపాయమున ముక్తి 
వడయు( బదపడి యేను నీ యడిగినంత 
వట్టు దెలిపతి ధర్మ నిర్వాహి వగుము' - ఆ.5, ప.365 
ముక్తీవడయు మార్గమును కః పద్యము నందు వరుసగా వివరించినాడు. 
అస్లు హంసగీత యందు సర్వ విషయములు సం[గహముగ ఉట్టంకింప 
బడినవి. 
జ్ఞాతివధము వలన ధర్మజుడు నిర్వేదమును పొందినాడు. అతని మనమున 
ఐహి కసుఖములయెడ _వెముఖ్యమేర్పడినది. అతడు సర్వసంగపరిత్యాగము చేసి 
భెక్షమున చరమ జీవితమును గడపదలచినాడు. కాని అతడు రాజు. చతురి కధ 
పురుషార్ధ (పవర్తకుడు. నిస ఎఅఎహుడెనను విధినిర )హణము నందు జాగరూకుడ 
యుండవలెను. కర్మత్యాగమున కంటె నిష్కామకర్మయును, కర్మఫలపరిత్యాగమును, 


356 


లోక సం|గహమున కావశ్యకములు. రాజ్యతం[తమును నిరీవుడె నడపుట్లకై అనునగు 
మనస్తత్వము నలవడజేయుటకు గీతాచార్యుడెన శ్రీకృష్ణుడు అదను చూచి 
భీష్ముని నియోగించినాడు. దీనివలన నిర్వేదముతోపాటు సజ్జ్ఞనసాంగత్యమును, 
ధర్మప్రవచనమును ధర్మజునకు లభ్యము అయినవి. ధర్మజుని తదనంతర కార్యకలాపము 
లన్నియు జనకుని మానసిక సంతులనస్థితి నుండి యొనర్చినవి. అశ్వమేధమును 
చేసినను, ముప్పదేండ్లు పాలనము గావించినను అతడు వెనుకటి ధర్మజుడు కాడు. 
శాంతమున పండిన పరమయోగి అతడు. 

అంపశయ్యపై నున్న భీష్ముడు అంబుధిని యోగన్నిదనున్న నారాయణుని 
తలపీంచును. యోగేశ్వరేశ్వరుడైన శ్రీ కృష్ణుని నియోగమున ముక్తి మార్గము 
నుపదేశించు భీష్ముడు శ్రీ, మన్నారాయణునిగ భాసించుట సమంజసమే. 

అశ్వమేధ పర ;ముననే గాక, భారతేతిహాసము నందలి యుపాఖ్యానములలో 
మకుటాయమానమైై నది సక్తుపస్థోపాఖ్యాన మన్నను యతిశయోక్తి కాదు. ఈ 
యుపాఖ్యాన మూలకముగ హింసొత్మకమై న యజ్ఞము కంటె అహి ంసాత్మకమైన 
తపోయజ్ఞ మధికమని వైశంపాయనుడు జనవేజయున కెణీంగించును. ఈ 
పర్వమును అధ్యాత్మప్రబోధమును కలిగియుండి మోక్షపురుషార్థమునకు (ప్రాధాన్యమిచ్చి, 
శమ పధానమై న శాంతమును అంగిగా కలిగి యున్నది. 

ఆ(శమవాసపర్వము నాటికి ధృతరాషుని మనస్సున శాంతము పండినది. 
పు(తశతనాశనము, వార్టక్యము, నష్టవిభవము, అస్వతం తవృత్తి జనుషాంధతతోపాటు 
ధృతర్యాష్టుని (క్రుంగదీసినవి. గాంధారి స్థితియు నట్టిదే. ధర్మజుడు ఎంతగా 
నాదరించినను భీముని పలుకులు ఆ వృద్దులు మనములకు ములుకులె తోచినవి. 
ఇట్టే స్థీతిలో ఏనాటినుండియో విదురుడు చెప్పుచుండిన నీతులు ఈనాటికి 
మనమున నిలిచినవి. నిర్వేదమును శాంతోన్ముఖము చేయుటకు, శమ (ప్రధానమగు 
శాంతముగ వ్యక్తమగుటకు విదుర సొన్నిహి త్యమున అతని బోధలును ఉపకరించినవి. 
శాంతము పుష్ణ్టమగుటకు యుద్దానంతరము పంచదశ సంవత్సరములు పట్టినవి. 

మౌసలము నందలి - 

“బలమును బుద్దియు. జేవయు ' 

నలఘుమతియు యుల్లసిల్హునగుకాలము సం 

బాలియుం గాల విపర్యయ 

కలనంబున బుధులకుబ్బు( గలశయు( గలవే" 


357 


“కాలమూలంబు సర్వంబుగాన దీని 

కొండు తలపులు దక్కి మీరుత్తమంపు 

గతికి. జనుడు నిశ్చింత వికారతనులు 

విడిచి యార్యజనంబులు వినుతిసేయి 

“అన విని కోకమోహంబులు వాసిన 
డందంబు నిర్భరానందమొంద 

క he. Be | - మౌసల, 221-23 

అను పద్యములో మహాపురుషుని సాంగత్యము, మోక్షోపదేశము, అనువాని వలన 


శాంతము కలిగినట్లు విదితమగు చున్నది. 
మహ్మాపసన్గానమున ధర్మజుడు - 
“అర్జునుం డమ్మెయి సచ్యుతరామాది 
యాదవజసుల వృత్తాంతములును 
దనదు తెజంగు సత్యవతీ తనూభవు 
హీ తభాషణంబులు నేర్ప డంగ 
జెప్పిన విని యుధిష్ణరు(డు (పన్ధానంబు 
నకు మదియొలయ సన్నరునితోడ 
నభిలభూతంబుల ననఘ పాకంబు(బ్‌ం 
దించుగాలుండు మదీయబుద్ది 
కర్మ సంత్యాగ కలనంబు కార్యమప్పు 
డును వినిశ్చయమొందె .......... -ష.3 
అని పలికినాడు. శాంతిపర ఏ మంతట వినవచ్చు కర్మపరిత్యాగ మిచ్చటను విననగు 


చున్నది. 
ధర్మజు ననుసరించి వచ్చిన సారమేయము స్వర్ల్షపవేశమున కనర్లమను 


ఇం[దునితో _ 
క నను ష్‌ 
నత్యంత దృఢభక్తీ నాశయించి 
పురమేను వెడలునప్పుడు మొదల్‌ గా దోన 
చనుదెంచె నీ భవ్యసారమేయ 


356 


మిదియట రావలదే నామనంబు ని 
షురవృత్తి కోర్వదు . . . . "-ప.52 
అని చెప్పి మరియు - 


విను భక్తీయుక్తుని విడుపు |బహ్మ 
హత్యంబోలెడి పాపమని చెప్పుదురు పెద్ద 
లట్టుగౌవున దీని నఖిల ధర్మ 
సారజ్ఞ విడుచుట సనదు దివ్యసుఖంబు 
నకు గాగ బాపంబునకు( జొరంగ. 
జాతిని అహహా DDD 
అని పలికీనాడు. ఈ మాటలలో ఈతని పుణ్యశ్రీలతయు, దృఢమగు ధర్మదీక్షయు, 
ధృతియు, ఆశయపుద్దియు - ఇత్యాదులు వ్యక్తము లగుచున్నవి. సర భూత 
దయావిశ్రేషము నిందు (ప్రతిపాదించినాడు. 
స రారో హణమున ఆకాశగంగావగాహనము సలిపిన పిమ్మట మర్త్యభావ 
సంకలితమై యున్న అతని హృదయము దివ్యత్వము నావిష్కరించు కొనినది. 
మానుషతనువు నమ్మాతన విడీచి ది 
వ్యంబగు మహి తదేహంబు దాల్చి 
.ఎరమత్సర స్నేహసంవాస లొల్య 
గర్వ కోకాదులెన హృద్గత వికార 
ముల దెొజంగి నిర్జూమత్వమున వెలుంగు 
పావకుండు(బోలె కోభిల్లె బన స్వర్గ., ప. 52 
ఈరీతిగాతత్త్వ జ్ఞానము, వెరాగ్యము వలన జనించిన శమము సర్వభూతదయ 
అను భావముచే పోషింపబడి, ధృతి, స్మృతి, నిర్వేదము, ఇత్యాది వ్యభిచారులచే 
శాంతముగ పరిణమించినది. మోక్షమునం దాసక్తీని కలిగించు ఈ శమము తుదకు 
కావ్యనాయకుడగు ధర్మజునకు సశరీర న సర్గ పాప్తిని కలిగించినది. 


శాంతాభాసము ౩ డా ॥ రంగారావు గారు ఉద్యోగపర్వము నందలి 
కృమ్ణురాయబార ఘట్ట సందర్భమున [దౌపది మనస్సును గూర్చి వివరించినవారె “ఈ 
ఘట్టము శాంతాభాసముతో నారంభమై వీరరసముతో సాగి చివరకు కరుణము నందు 


359 


పర్వవసించు చున్నది * అని చెప్పియున్నారు. కాని శాంతేచ హీననిష్టే - 
హీ ననిష్టమగు శాంతము శాంతాభాస మగును. అను అలంకారిక లక్షణానుసారము ఇది 
శాంతాభాసము కాదని చేప్పవచు ను. 

శాంతిపర్వము నందలి కపోతోపాఖ్యానము నందు కపోతముల దేహత్యాగమును 
తలంచి బోయ వైరాగ్యమును పొందెను. 

“కలదే యిమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్యమేపార ని 

ప్పులుగణిట్టేచ్చునె మేను నాదు చరితంబుల్‌ నిందకుం బట్టులౌ 

తలవన్‌ వచ్చిన నింత కీడగునె యేతత్కూరతాఘోర చే 

ష్టలు మానంగలవా(డ( బక్టీగుర్లువె సంధించె సద్పోధమున్‌" 
అని యంతరంగంబున వెరాగ్యంబు నిరంతరంబగుటయు నంత నిలువక - 

“ఇది యిట్లాలిని బంధులం దొణుణగితానీయగ్నిలో( గూలె నొ 

ప్పేదమై యుండగ నిట్టి తెంప యొలయం బెంపారు వెరాగ్య సం 

పద పాపంబుల నెల్లగదుంప(గ మహాప్రస్థాన పుణ్యత్వమొం 

దెద నేనిపుడయంచు మానసము శాంతిం బొంద నిర్మోహు(డై' 

“వలలోన నున్న పులుగుల 

వెలువడగా విడిచి వలయు వెండియు దనకుం 

గల పకినిహతి సాధన 
ములు నచటనె యుండంబోయె బోయ నియతుడై - శాంతి. 3-325-28 
అతండు- 

'ఏనును నిట్లగుదు ననుచు 

నూనిన కౌతూహలమున నుల్లము వొదలన్‌ 

మేనెల్లి ముండ్ల్డు సింప(గ6 

గాన(దణీసి గళితరక్త కలితాకృతియ్లి ' 

_ “అరుగుచుండువా( డొకచో దవానలంబు 

గబ్టదిరి కాననంబెల్ల ముట్ట మండ 

సం(ప్రమోదితచిత్నుడై చక్క జొచ్చి 

యొడలు దొలు(గి దేవత్వంబు వడసీయొప్పె' - 3-339, 40 





12. Conception & Practice of Peotry of Kavitrayan & Nachana Somana 


360 


ఇట హీనసిష్ట మగుటచే శాంతాభాస్‌ మనదగును. కాని బోయయై నను 
“ఒడలు దొరగి దేవత్వంబు వడసీ యొప్పె' అని దేవత్వప్రసక్తిని తెచ్చుట వలన 
అభాసమును తొలగును. కనుక తిక్కన భారతమున శాంతాభాసము లేదనదగును. 

మహాభారతమున పర్వము లకు పర్వములే శాంతినిష్ణములయి యుండులు 
వలన కావ్యేతిహాసముగ భారతమును తీర్చిదిద్ద దలంచిన కమ్మితయమునకు కొంత 
క్రేశ మేర్పడినది. సామాన్య సామాజికునకు శాంతము వలన హృదయము స్పందింపదు. 
కనుక సహృదయమునకు 'పాడినదే పాటగి నుండకుండుట్లకె తిక్కన విభావాది 
సామాగ్రీపరిపుష్టము కాకుండ ఏ ఒండురెండు అంశముల సాహాయ్యముతోడనో 
శాంతమును పోషించినాడు. శాంతిపర్యము మొదలుగా గల ఏడుపర్వము లందును 
ఈ స్థితియే గలదు. 





(ప్రకరణము 


అంగిరసము = తక్కున భారతము 


అంగిరసము | 

అంగిరస మన [ప్రధాన రసము. భరత మతానుసారముగా కొందరి మతమున 
నేనిమది రసము లున్నసు, కొందరి మతమున తొమ్మిది రసము లున్నను, 
మహాకావ్యమున “శృంగార వీరరసనయో రస్యతరస్య ప్రాధాన్యం" అని (పతాపరుదీయ 
కర్తయు. “శృంగారస వీఠ శాంతానామే కోజంగీరస ఇష్యతే' అనీ సాహి త్యదర్పణ 
కర్తయు చెప్పియున్నారు. శాంతమును సాహి త్యదర్పణ కర్తయే పేర్కొనెను. కాని 
తదితర అలంకారికు లౌల్లరును శృంగార వీరములలో నొక్కబియే అంగిరసము 
కావలెనన్మి మిగిలిన రసము అన్నియు అంగరసములని చెప్పిరి. 

భరతుని నాట్యశాస్త్ర, మున “అంగి-అంగి రసవివేచన మనుపేర (పత్యేకముగ 
లేకపోయినను, దాని సంబంధమగు కొన్ని అంశములు గలవు. 

'నానాభావార్థసంపన్నా ః స్తాయి సత్వాభిచారిణః 

పుష్పావ కీర్ణాః కర్తవ్యాః కావ్యేషు హీ రసాబ్బుధె”్‌ - నాట్యశా., 7-123 
నానాభావార్థ సంపన్నములెన స్థాయి సాత్త్విక వ్యభిచారి భావములతో కూడిన 
రసములు పుష్పముల వలె సుకుమారముగా కావ్యమునం దంతటను వ్యాపంపవలె 
నని పెక్టౌెకభావము. ఒకే రసము, ఒకేభావము లేక ఒకే వృత్తి గల కావ్యము ఉండుట 
కవకాశము లేదు. అనేక భావములును, రసములును, వ ఎత్తులును, [పవృత్తులును 
(పయత్నపూర్వకముగ కావ్యము నందు సామర్థ్యముతో సంయోజనము చేసిన అది 
రాగరంజిత మగును. 

మరియు నాట్యుశా స్త్ర స మున - 

న్వహాకరసజం కావ్యం కించిదస్తి (పయోగతః 
ట్‌ రసోవాసి (ప్రవృత్తిర్బృత్తి రివచో 





Eh “పుంసాను క్షీర్ణ ఆని ఒకవో గలదు. 


“బహూనాం సమవేతానాం రూపం యస్యభవేదృహు 

సమంతవ్యో రసః స్థాయీ శేషా సంచారిణోమతాః' 

“దీపయంతః (ప్రవర్తంతే యేపునః స్థాయినం రసమ్‌ 

తేతు సంచారిణోజ్జేయా స్తేహి న్థాయిత్వమాగతాః:* 
(పయోగమునుబట్టి చూచిన ఒకే ఒక్కరసము గాని, ఒకే ఒక్క భావము గాని ఒకే 
ఒక్క వృత్తి గాని, ఒకే ఒక్క (ప్రవృత్తి గాని కావ్యమున ఉండవు. ఉన్నరసము 
లన్నింటిలో ఏరసమునకు [ప్రాచుర్యము ఉండునో దానిని స్థాయి రసమని, మిగిలినవి 
సంచారీరసములని అనవలెను. ఈ స్థాయి రసమే (ప్రధానమై సంచారిరసములు 
అపధానములు అగును. “పధానరసమునే అంగిరస మనియు, అప్రధాన రసములు 
అంగరసము లనియు ఆనందవర్ధనాదులు పేర్కొనిరి. 

“విభావనుభావయుక్తో హ్యంగవస్తు సమా(శయః 

సంచారిభిస్తు సంయుక్త! స్థాయ్యేవతు రసోభవేత్‌” - నాట్యశా., 7-120 
విభావానుభావ యుతమును, అంగవస్తు సమా(శమయమును, సంచారి యుక్తమును 
అగు స్థాయియే రసముగా భాసించు చున్నది. 

రసము వేద్యాంతర స్పర్శ హన్య స్వప్రకాశాఖండ స్వరూపము. దానికి 
మరొక రసముతో సమావేశము ద్యురటమనియు, స్వప్నసామా[గీప్రాప్త పరిపుష్టము 
లగు రసములకు ఏకత సంఘటన పాసగదనియు, కనుక నొకదానికిని మరొక 
దానికిని అంగాంగి భావము అసంభవ మనియు శంక కలుగవచ్చును. ఇట్టి శంకలకు 
ఆచార్య నరసింహం గారు (క్రింది విధముగా సమాధానము చెప్పిరి. 

వీనిలో ఒకటి (పధానరసముగా వ్యవహృత మగుటకు కారణము తద్భహుళ 
వ్యాప్తియే. ఏరసమును నిఖి లేతివృత్తవ్యాప్తమై సహృదయుల కాస్వాద యోగ్యమగుచు 
అవిచ్చిన్నస్పూర్తిని కలిగి యుండునో అదియే (పధానరస మగును. తక్కిన 
రసములు కించిదితివృత్తానయవ వ్యాప్తములు మా[తమే అగుచుండును. కావ్యమున 
పునఃపునరనుసంధీయమానమై , సమస్త (ప్రబంధేతివృత్త వ్యాప్తమై , (ప్రభాసించు రస 
మంగిరస మనుటలో నెట్టి శంకయు నవసరములేదు. సర్వ(ప్రబంధ వ్యాపకేతివృత్త 
భూతమగు రసము అంగికాగా, అంశికేతి వృత్తవ్యాప్తమగు రసము దానికి అంగభూత 
మగును. కావున రసముల కంగాంగిభావము సముచితమే యగుచున్నది. *. 


2. నాట్యశౌ., అ.7, ఃగుప్తభావ (ప్రకాశిక, పు. 259: 
3. సాహి త్యదర్శనము, పు. 274 


363 


వీరి సాహి త్యదర్శనమున ఇంకను ఇట్టు గలదు - 

“అంగరస చమత్కారము అంగిరస చమత్కారమున లీనమై ఆ అంగిని 
మరింత చమత్కారముగ చేయును. 

(పసిద్దేఒపి (పబంధానాం నానారస నిబంధనే 

ఏకోరసో౭ఒ౦గీ కర్తవ్యస్తేషా ముత్కర్ష మిచ్చతా 

రసాంతర సమావేశ (ప్రస్తుతస్య రసస్యయః 

నోప్‌ హస్త్యంగితాంసో స్య న్లాయితే $ నావభాసినః 
(పబంధములందు నానారస నిబంధనము (పసిద్దమై న విషయము. ఆ రసముల 
కుత్కర్లను కోరు కవి, వానిలో నొక రసమును అంగిగా అంగీకరింపదగును. (ప్రబంధ 
మందు (ప్రధానమగుటచే (పస్తుతమును, పునఃపున రనుసంధీయమాన మగుబచే 
న్థాయియునై భాసమాన మగు రసము తన అంగిత్వమును రసాంతర సమావేశముచే 
యవదుే 

ఉదాత్త నాయక్శాశితమ్నులెన శృంగారవీరములచే లోకకల్యాణకారకములెన 
సృష్టిస్టితులు కలుగుచున్నవి గాన వానినే కావ్యము లందు అంగిరసములుగా జేయవలెనని 
పలువు రాలంకారికుల ఆశయముగా తోచుచున్నది. (పకృష్ణాస్వాద యోగ్యతను 
బబభ్చీయును వాని కాన్టానము నిచ్చి యుండవచ్చును. కాని విశ్వనాథాదులు 
శాంతరసమునకు అట్టివానితో సమానస్థాన మిచ్చిరి. శాంతము కూడ ధర్మానుబంధము 
కలిగి లోకకల్యాణహేతు వగును కాన దీనిని కూడ అంగిరసముగా నంగీకరింప 
వచ్చును. శాంతరసమును కావ్యమున అంగిగా అంగీకరించుచు ప్రబోధ 
చం దోదయాదులు లక్యములుగా నుదాహరించిన యాలంకారికులును గలరు. 
కావున శాంతమునకు శృంగారవీరముల వలె అంగిరస స్థానార్లత గలదు. 

అద్భుతరసము శృంగారవీరాదులతో సంకరముగనే యుండును గాన దీనికి 
అరిగిగ (పేతే గకస్థాన మీయనవసరము లేదు. కరుణమునకు హ ఎదయ (దవీకరణ శక్తీ 
అధికముగా కలదని, కరుణమును అంగిరసముగా కొందరు అంగీకరించి యున్నారు. 
రౌద, బీభత స భయానక, హాస్యము లకు లోకోత్తర నాయకా శయత్వ్యము అవసరము 
లేదని, వానికున్నంత ధర్మసంబంధము వీనికి లేదని, కావున శ ఎ్రరిగార, వీర శాంత, 
కరుణముల'కే కావ్యమున ప్రాధాన్యము స్వీకరింపబడీసదని చెప్పవచ్చును, 
పూర్వాలంకారికు లలో కొందరు శాంతమునకు వలి కరుణమునకు 





4 సాహిత్య దర్శనము. పు, 276 


364 


ఉత్తరరామచరి[తముసు ఉదాహరణముగ చూపుదురు. కరుణమును అంగీకరింపనివారు 
ఈ కావ్యము నందలి రసము కరుణవిప్రలంభమే కాని, కరుణము కాదని, కావున 
కరుణరస[ప్రాధాన్యత నంగీకరింప వలసిన యావశ్యకతలేదని అందురు. ఎవరి 
అభిపాయము లెట్టున్నను, మానవజీవిత రంగమున దానికి గల స్థానము ననుసరించి, 
హృదయ ।దవీకరణకోక్తీ విషయము ననుసరించి శృంగార, వీర, శాంతముల తో పొటు 
కరుణమునకు కూడ కావ్యమున అంగిరస స్థానము నీయవచ్చునని, దీని నంగిగా 
సంగీకరించుటలో నెట్టి దోషమును లేదని అనిపంచు చున్నది. 


భారతము = ఆంగిరసము 8 

పదునెనిమిది పర ముల విస్తృతి గలచి మహాభారతము. అందు తిక్కనార్యునిది 
పదునైదు పర్వములు; అవియును చరమ పర్వములు. కనుక మొత్తము భారతము 
నందలి అంగిరసమును తిక్కన భారతభాగము నందలి అంగి రసమును ఒక్కటే 
యనుట సమంజసము. వాస్తవమునకు ఏపర్వమునకు ఆపర్వమున గాని, ఏభాగమున 
కాభాగమున కాని అంగిరసమును నిర్ణయించుట అలంకారికపద్ధతికి విరుద్దము. 

భారతము నందలి అంగిరసము ఏది? అను (ప్రశ్నకు సమాధానమును 
చెప్పుటకు ముందుగను, అంగిరస స్థాపనముచేయు సందర్భమునను ఇతిహాసము 
నందలి రసస్థితి ఎట్టిదో చూడవలసి యుస్నది.* 

మహాభారతము ఇతిహాసము. కావుననే ఇతిహాసము నందలి రసస్థితిని చూడవ 
అలసిన యావశ్యకత కలిగిసది. ఇట రస మనగా నంగిరసము. ఇతి హాసము పురాణము 
వలె కేవలము విషయ(పధానముగాకయు, కావ్యము వలె కేవలము రస (పదానముగాకయు 
నుండును, స రస్వతీకంఠాభరణకర్త శా స్తేతిహాస కావ్యేతిహాస విభేదములను పేర్కొనెను. 
ఇతిహాసమునకు స్వతస్సిద్దముగా గల మ్మిశస్వభావము వలననే ఇల్బి వ్యోషణనకు 
తావు ఏర్పడినది. అలంకారికులు పేరు పెట్టి చెప్పకపోయినను రామాయణము 
నందలి కావ్వత్వ(ప్రాధాన్యమును బట్టి దానిని కావే ్రతిహసముగను, బారతము నందలి 
శాస్త్ర త్వప్రాధాన్యమునుబల్టి దానిని శా స్తేతిహాసముగను అనేకులు చెప్పుచున్నారు. 
కనుక భారతము (ప్రధానముగా శాస్త్ర విషయసంభరితము. దాని యందు 
రసనెరంతర్యమును సంపాదించుట క్రిష్టము. అట నిది సాం(దముగా నుండదు. కాని 
ఆమూల చూడావ గాహమున నందలి [ప్రధానరసమును గుర్తింపగలము. అంగిరసమును 
కమ్మివేయునట్టి పద్ధతిలో గాకుండ [ప్రాసంగికేతివృత్తము లందరి రసమును 
నిర్వహించుట “ఎగదీస్తే [బహ్మహత్య దిగదీస్తే గోహత్య” వంటిది. కనుక కవి బహు 
జాగరుకుడై యుండవలెను. 

భారతము నందలి అంగిరస విషయమును గూర్చి చెప్పు సందర మున 
“శాస్త్ర రూప కావ్యచ్చాయాన్వయిని' అని యానందవర్టనుడు చెప్ప యున్నాడు. 
ఇట మరియొొ విషయము విచారింపవలసి యున్నది. 'మోక్షలక్షణ ఏకెక పరః 





ర్‌. ఇతిహాస స్వరూప వివేచనము ఇతిహాస భేదములు, ఇతిహాసము నందలి రసస్థితి 
ఇత్యాది (ప్రకరణ విభాగము చేసి విపులమగు చర్చ గావించినారు. ఆచార్య చేతవరపు 
వారు = తిక్కన కావ్య శిల్పము, పుటలు 115 - 45 


366 


పురుషార్థః శాస్త్ర నయే కావ్య నయే చ తృష్టాక్షయ సుఖపరిపోష లక్షణ: శాంచోరసః 
మహాభారతస్య అంగిత్వేన వివక్షిత ఇతి సుపతిపాదితః* 

పురుషార్థముల లో మోక్షమే అన్నింటీకన్న మిన్నయైనది. శాస్త్రము 
వలనగాన్మి కావ్యము వలన గాని, తృష్టాక్షయ మేర్పడి దాని వలస ఆనందము 
కలుగవలను. ఆ రెండింటి వలనను బారతమున తృష్టాక్రయ మేర్పడి త్రై న 
భాసించినది. కనుక భారతమున అంగిరసము శాంతము వ. ఆసంద 
వర్దనాదుల వాదధోరణి యిది. కాని కొందరు భారతము ధర్మవీరము (ప్రధానముగా 
గలది అను వాదమును లేవదీసిరి. ఈ రెండు వాదములను సమ్యక్‌ పరిశీలనము 
చేసిన పిదపగాని భారతము నందలి అంగిరస నిర్ణయము వేయుట కుడురదడు. 

భారతము నందు శాంతము (ప్రధానమనుటకు ఆధారమేది? అను (ప్రశ్నకు 
సమాధానము ధ్వన్యాలోకముననే విస్తరించి చెప్పబడి యుస్నది. 

'మహాభారతే౭పఏశా స స్త్ర కావ్య రూపచ్చాయాస్వయిని వృష్టి పాండవ విరసావసాస 
,వెమనస్య దాయినీం సమాప్తేం ఉపనిబధ్నతా, మహామునినా వైరాగ్య జసక తాత్పర్యం 
(పాధాన్యేన స్వ(ప్రబంధస్య దర్శయతా మోక్షలక్షణ: పురుషార్హః శాంతో రసశ్చ 
ముఖ్యతయా వివక్షా విషయత్వేన సూచితః | ఏతిచ్చాంశేన వివృత మనః వ్యాఖ్యా 
విధాయిభిః | స్వయమేవ చెతదుద్గీర్ణం తేనో ద్రీర్దమహామోహమగ్నం ఉజ్జిహ్‌ ర్షతా 
లోకమతి విమల జ్ఞాన లోకదాయినా లోకనాథేన యథా యథా విపర్యేతి లోకతంత 
మసారవత్‌ ః తథా తథా విరాగోతజాయతే న్యాత సంశయః | ఇత్యాది బహుశః 
కథయతా | తతశ్చ శాంతోరసః రసాంతరెః మోక్షలక్షణః పురుషార్ధః పురుషార్థాంతరె: 
తదుపసర్దనతే్యన అనుగమ్యమానః అంగిత్వేన వివక్షావిషయః ఇతి మహాభారత 
తాత్పర్యం సువ్యక్తవేవ అవభాసతేః ... 

ఆనందవర్థనాచార్యుడు భారతము నందు (పధానరసము అనగా అంగిరసము 
శాంతమే యని నిర్ణయించిన తీరిది. దీని తాత్పర్యము - మహాభారతము శాస్త్ర, 
కావ్యచ్చాయలు రెండును గలది. ఇది యాదవ పాండవు లిద్దరి యొక్క 
అవసానముతో సమాస్తమగు చున్నది. కనుక వెరాగ్యమును కలిగించుటకె వ్యాసభగవానుడు 
దీనిని రచించినాడు. తురీయపురుషార్ట (ప్రతిపాదనమే దీని లక్ష్యము. శాంతము ఈ 
పురుషార్థమునకు ఆయువు పట్టు. తదితర పురుషార్థములు భారతమున (ప్రసక్తములానను, 


ర 6 2 0 


6. ధ్వనిసారః, పు 64 
7. ధ్వన్యాలోకము, చతుర్ధ్థఉద్యోతము :ఉత్తరార్థముః 


367 


అవి తుదిదనుక నిలుచునవి గావు. కనుక శాంతమే భారతమున అంగిఠసము అనునది 
స్పష్టము. 
“యథా యథా విపర్యేతి లోకతం(త మసారవత్‌ 

తథా తథా విరాగోజ (త జాయతే నాత్ర సంశయః 
అని భారతము (పతిపాదించు చున్నది. నశ్వరమై న లోకమును చూచిన తరువాత 
లౌకికవ్యాపారము లన్నియు నిసా రములౌనవే అని తెలిసియున్న నరుడు వీతరాగుడగు . 
'చున్నాడు. వీతరాగము మోక్షమునకు ఘంటాపథము. ఇట్టి ముముక్షయే భారతమున 
(ఎతివాద్యమయినది. 

ధర్మజుడు ఫలభాక్కు. గనుకను, అతడే అధికారి గనుకను, కడదాక అతని 
చరితవే కొనసాగిసది గనుకను, కొనదాక గడవక గతించిపోయిన కృష్టార్ణుసులు 
భారతమున (పధానులుగారు గనుకను, ధర్మజుడే భారతబున నాయకుడని నిర్ణయించుట 
సమంజసము. నాయకుని కార్యకలాప మంతయు రసమును అభివ్యక్తము చేయును. 
నాయకుడగు ధర్మజుడు తొలుత వ్యసని. భారత కథ సభాపర్వముతోనే ముగిసినయెడల 
పాశ్చాత్య విషాదనాయక లక్షణములు ధర్మజునకు సంపూర్తముగ వర్తించును. కాని 
మహాభారతయుద్దము సంభవించినది. ధర్మజుని వీరము సాప్తీకపర్వము వరకుసు 
పరిపుష్టముయినది. (స్తీపర్వము నుండియు ధర్మజుడు ముముక్షువు అయినాడు. 
కాని స్వర్గారోహణము వరకును అతడు సంపూర్ణముగ ముక్తుడు కాలేదు. 

భారతము సభాపర్వముతోడనే ముగిసినయెడల భారతమున కరుణమే 
రసమనవలసి యుండును. అట్టుకాక యుద్దపర్వములతో నంతమయిన యెడల 
వీరము భారతమున అంగిరస మనవలసి యుండును. స వర్లారోహణ పర్వమునకు 
పూర్వము నాయకుని యందు స్వపర భేదములు పూర్తిగా నింపలేదు. ఆకాశ 
గంగొవ గాహనమున మ్మాతమే అతడు సర్వ భౌతికవిషయ నిస్పృహుడయి 
వెలుగొందినాడు. అప్పుడే అతడు ముముక్తుస్థితి నుండి ముక్తస్థితికి చేరుకొనినాడు. 
నాటికి శమము సజాతీయ విజాతీయ భావములకు చెదరక స్వాద్యస్థితి నందుకొని 
శాంతమై పాలిచినది. 

భారతమున ధర్మవీరవే :ధర్మజుని వీరమే అన్నను అసమంజసము కాదుః 
అంగిరసము అను వాదమును (పధానముగ ఆధునికులలో (పతిపాదించినవారు 
డా|| .జీ.వి. సుబహ్మణ్యంగారు.” నయ దుఃఖం, ససుఖం సచింతా, నదే వ్రషరాగా, 
వక నవ న. క he ర. తన. : 


8.  వీరరసము, పుటలు 192 - 3 


368 


సచకాచిదిచ్చొ రసస్తుశాంత” అను నాట్యశాస్త్ర, లక్షణము ధర్మజునందు ఎచ్చబను 
కానరాదు అను వారి అభి పాయమును పరిశీలింపదగి యున్నది. రాజ్యసంపాదనాసక్తుడు, 
సోదరమరణ దుఃఫితుడునె చివరకు స్వర్గమున కూడ స గపక్షవిపక్షము లను గూర్చి రాగ 
ద్వేషములను (ప్రకటించిన ధర్మజుడు శాంతమునకు ఆలంబము కాలేడని వారి 
వాదము నందలి (ప్రధానాంశము. కాని ఈ వాదమంతయు ధర్మజుడు ఆకాశనదీ 
పావనసలిలముల మునిగి, భవ్యస్నానమంగళ మాచరించి మానుష తనువు నమ్మాతన 
విడిచి, దివ్యంబగు మహిత దేహమును దాల్చి - 
“వెర మత్సర స్నేహ సంవాస లౌల్య 

గర్వ శోకాదులెన హృద్గత వికార 

ముల దొొణంగి Sas వెలుంగు 

పావకుడు బోలె కోబిల్లె . . . - స్వర్గారోహణ.,ప.52 
ఈ స్థితి కలుగనంతవరకు డా | శక గారు చెప్పినది సత్యమే. పార్టివదేహ 
మున్నంతవరకు ధర్మజుడు రాగద్వేషములకు పూర్తిగ అతీతుడు కాలేదు. కనుక 
అతని యందు శాంతము లేదని వారి ఆశయము. కాని డా | సుబహ్మణ్యము గారు 
స్థాపింపదలచచిన ధర్మవీరము అశ్వమేధము తర్వాత అడుగంటినదనియే స్టూలముగ 
దెప్పవచు ఎను. 

సారాంశమేమన ఆకాశగంగా స్నానమున ధర్మజునకు |ప్రాప్రించినది. ముక్తత్వము. 
సహృదయుని యందు నెలకొన్నది శాంతము. 


369 





15వ ప్ర కరణము 


రససాంకర్యము జూ తిక్కన భారతము 


రససాంకర్యము క 

రెండు రసములు ఒకచో కలసి వచ్చిన అది రససాంకర్య మనబడును. ఈ 
రససాంకర్యమును గూర్చి రసార్థసుధాకర కర్త సింగభూపాలుడు - 

“కేచిత ఎమాన బలయోరసయోః సంకరం విదుః - రసికో ల్లాసము, ళో, 251 
సమానబలము కల రసములు రెండొెకచో నున్నపుడు వానికి సంకర మగునని కొంద 
రందురు అని చెప్పి దానిని మరల విమర్శించినాడు, 

“సపరీక్షాకమ మిదం మతం (పేక్షావతాః భవేత్‌ 

తుల్యత్వే పూర్వ మాస్వాదః కతరస్యేత్య నిశ్చయాత్‌ 

స్పర్ణా పరత్వా దుభయో రనాస్వాద (పసంగతః! 

తయో రస్యతరప్యైవ (పాయేణాస్వాద నాదపీ 

యుగప (దసనీయత్వం నోభయో రుపపద్యతే 

ఏష అంగాంగి భావేన సంకరో మమ నమ్మతః'-రసికోల్లాసము, క.251-53 
ఆలోచింపగా నిది (పేక్షకు లంగీకరింపని యుక్తిదూరమగు మతము. రెండును 
సమానము లగుచో నారెంటిలో తొలుత నేది ఆస్వాద్యమగునో నిశ్స్చయింపవీలుకాదు. 
నేనుముందు నేనుముందు అని ఆరెండును పోటీపడునపు డేదియు నాస్వాద్యము 
కాజాలదు. ఆరింటిలో నెకటియే సామాన్యముగ నాస్వాద్య మగుచుండును. 
రెండు నొకేసారి ఎప్పుడును ఆస్వాద్యములు కాజాలవు. ఒకటి (ప్రధానమై 
యింకొకటి దాని కంగమై నప్పుడు సంకర మగుట నాకును సమ్మతము లని 
చెప్పినాడు. ఇ 

మరియు నీతడు ఒక్కచో రెండు రసములకు సమ(పాధాన్య ముండదని 
సందరా ఎనుసారముగ కవ అభిప్రాయ మొకదాని ముఖ్యత ;ముననే గాసబడుచుండునని 
చెప్పెను శో, 254:!. 

1. దసార్థన సుధాకరము, బులుసు వారి వ్యాఖ్య, పు. 622, 623 


“ఉభౌ శృంగార బీభత్సా ఉభౌ వీర భయానకౌ 
రౌదాద్భ్బుతా ఉభౌహాస్యకరుణౌ (పకృతిద్విషా 
స్వభావ వెరిణో రంగాంగి భావేనాపి మిశణమ్‌ 
వివేకిభ్యో నస్వదతే గంథగంథక యోరిని - రసికో ల్లాసము, 
కో, 255,256, పు.624 
శృంగార బీభత్సములును, వీరభయానకములును, రౌ[దాద్భుతము లును, 
హాస్యకరుణము లును, పరస్పరము విరుద్దములగు రసములు. ఇట్లు స్వభావముచే 
విరోధులగు రసములకు గంధగంధకములకు వలెనే అంగాంగి భావమున సాంకర్యమును 
వివేకులు సమ్మితింపరు అని పె శోకముల భావము. 
'విరోధినోఒపి సాన్నిధ్యా దతిరస్కార లక్షణమ్‌ 
పోషణం (పకృతస్వేతి చేదంగత్వం నతావతా 
యత్కించ దుపకారిత్వా దంగస్యాంగత్వమంగిని 
తత్సన్నిధాన మాత్రేణ చరకణానుపకారత అనియు 
“అన్యధా పొనకాద్యేషు శర్కరాదే రివాపతేత్‌ 
అంతరా పతితస్యాపి త ఎణాదేరుపకారితా 
తచ్చర్వణాభిమానే స్యాత్సతృణాభ్యవహారితా' 
-రసికోల్లాసము, క్లో ” లు 257 - 60, పుటలు 624-26 
అనియు చెప్ప యున్నాడు. 
చిరోధములగు రసములు ఒండొంటితో ఎంతటి సాన్నిధ్యమును పొందినను 
వానిలో నొకటి మరియొకదానికి అంగముకాలేదు. అంగిరసపతీతి కుపకరించిననే, 
రెండవదానికి అంగత్వ మంగీకరింప వలెను. అట్లుగాక సాన్నిహిత్య్వము మాతమే 
అంగత్వమునకు లక్షణమయినచాో, పానకమున పడియున్న గడ్డపోచను గూడ 
పానకాంగముగ నంగీకరింప వలసిన దుస్థితి ఏర్పడును. అని పె శ్లోకముల భావము. 
రసాభరణకర్త అగు అనంతామాత్యుడు “మరి రస సంకరంబులు :ఃఎట్టివనినః" 
అని (పారంభించి - 
“రసములు రెండొకచోట బె 
రసి వచ్చిన నివ్విధంబు రససంకరమై 
యెస౮గును శృంగారముతో 
బొస/శో( రసము లిందు? దెల్లముగ రచియింతున్‌ * 


2, రసనొభరణము, 3వ .ఆ.,ప॥|లురిష, 6ర్‌, పు, 28 
371 


అని రససాంకర్యమును గూర్చి తెలిప శ సృంగార హాస్యము లకును, శృంగార రౌ దములకును, 
శృంగార కరుణములకును, శృంగార వీరములకున్సు శృంగార కరుణము లకును, 
శ్చ ఎంగార భయానకము లకును, శ ్రంగారాదు బ్రతములకును, శృంగార శాంతములకును, 
రౌద బీభత్సము లకును గల సాంకర్యమును సోదాహరణముగ నిరూపించియున్నాడు. 

వీని ననుసరించి రెండు రసములు ఒకదానితో నొకటి కలిసి యుండిన 
రససాంకర్యమగునని చెప్పవచ్చును. వీరశ ంగారము లు, శృంగారహాస్యము లు, సీరాదు || 
తములు, శృంగారద్భుతములు, వీరరౌ[దములు, భయానకబిభత ములు పరస్పర 
విరోధరరహి తములు. కావున వీనిని సంకరపరుప వచ్చును. కాని శృంగార 
బీభత ములు, శృంగారకరుణములు, శృంగారశాంతము లు, శాంత రౌదములు పరస్పర 
విరుద్ద రసములు. ఇట్టి రస సాంకర్యమున అంగాంగిభావ మసంభవము. రసవిరోధము 
సాధారణముగ సామానాధికరణ్యము వహింపకుండుట వలనను, ఉన్మీల్య-. 
ఉన్మీలకభావము వలనను అవి రెండు విధములుగా నుండును. (ప్రథమ (ప్రకారము . 
విరుద్ధరసము లకు ఎట్లో సాన్నిధ్యము సమకూర్పవచు నే గానీ రెండవది అనగా 
ఉన్మీ ల్య- ఉన్మీలక భావవిరోధము మ్మాతము పరిహరణీయము కాదు. “అట్టే 
విరోధము గల రసముల కంగాంగిభావ మసంభవవే యగును. రతి యున ్న చోటు 
జుగుప్స జనింపనే జనింపదు. జుగుస గలచోట రతి యుండనేరదు. అస్లే 
భయోత్సాహము లొక్కచో నుండజాలవు. సర్వరాగనివృత్తిరూప మగు శమము. 
విషయేచ్చము జీవితముగా గలది రతి. ఈ రెండును పరస్పర విరుద్దము లగుట 
స్పష్టమే. అనగా వీనిలో ఒకదాని నున్మీలింపక ఇంకొకటి జనింపనేరదని భావము. ఈ 
రసములకు అంగాంగిభావ మసంభవము”* అని ఆచార్య నరసింహం గారు చెప్పి, 
మరియు ఇట్లా శంకింప బనిలేదని, ఈ విరోధమును పరిహరించు మార్గములను కూడ 
పేర్కానియున్నారు. 

విరుద్ధరసము లకే కాశయత్వము కల్పించిన అది సామానాధికరణ్యము లేదా 
స్టితి విరోధ మగును. ఇట్టి విరుద్ద భావములు ఒక్క_కాలముననే ఒకే వ్యక్తీ 
యందుండుట అసంభావ్యము. దనిని భిన్నా (శయములుగ వర్ణించినను, లేదా 
రసాంతరముచే వ్యవధానమును కల్పించినను ఈ దోషము పరిహరింప బడును. 
ఉదాహరణమునకు శాంత శృంగారముల నడుమ అద్భ్బుతమును జొప్పించుట. 


౩. సాహిత్యదర్శనము, పు. 277 
312 


శృంగార బీభత్సముల నడుమ వీరమును సమకూర్చుట. అనగా రెండు విరుద్దరసములు 
స్పురించు లోపల ఆ విరుద్దరసములకు అవిరుద్దమగు మరొక రసమును స్పురించునట్టు 
వర్దించినచో నెరంతర్యము అనెడ రసవిరోధము తొలగును. అంగాంగిభావ మున యెడల 
దోషమే లేదు. అట్టియెడ శరెండురసముల సాంకర్యము సముచితమవే. కావ్య 
(పకాశికాకారు ననుసరించి విరుద్ధరసమయినను స్మర్యమాణముగ నిబద్ధమయినచో 
దోషము లేదు. విరుద్దరసములు సామ్యముచే వివక్రితము లయినను దోషము లేదు. 
మరియొక (పధాన రసమునకు అంగముగా వర్హించినను దోషము కాజూలదు. 

'స్మర్యమాణో విరుద్దో౭.ప సామే నాథ వివక్టీతః 

అంగిన్యంగత్వ మాక్తా యౌ తౌర్యనదుష్టా పరస్పరమో 
అని కావ్య పకాశిక. “వినేయులను సుముఖులుగా జేసికొనుటకును, కావ్యకోభను 
కలిగించుటకును చేయబడిన విరుద్దరస సమావేశము దుష్టము కాదు. వినేయు లనగా 
గిక్లణీయులు. సుకుమార మతులగు రాజకుమారాదులు,” అని సాహి త్యదర్శనము. ల 

సాహి త్యదర్ప ణము ననుసరించి శృంగారమునకు కరుణ బీభత్స రాద విగ్ర 
భయానకములు, హాస్యమునకు భయానక కరుణములు, కరుణమునకు 
హాస్యశ్చంగారములు, రౌ దమునకు హాస్య శృంగార భయానకములు, వీరమునకు 
భయానక శాంతములు, భయానకమునకు శృంగార వీర రౌద్ర హాస్య శాంతములు, 
శాంతమునకు వీర శృంగార రౌద్ర హాస్య భయానకములు, బీభత్సమునకు శృంగారము - 
విరోధిరసములు." ఈతని మతమున మా|తమే శృంగారమునకు వీరము విరోధముగ 
చెప్పబడినది. 

మొత్తము మీద రెండు రసములను ఒకదానితో నొకదానిని సమకూర్చిన అది 
రససాంకర్య మగునని, అవి రెండును పాషకరసములే అయినచో దోషములేదని, అవి 
పరస్పర విరుద్దరసము లయిన విరోధపరిహార్యములేక సంకర పరుపరాదనియు 
తేటతెల్లమగుచున్నది. కావ్యాలంకార సం[గ్రహమున “నవరస సంకరము'” చెప్పబడినది. 
కాని ఇట్టే నవరస సంకరము నేయాలంకారికుడును ఉదాహరింపలేదని సన్నిధానము 
వారు వ్యాఖ్యానించిరి.” 


ప ము లలన తనలా తమన మ తల 
కావ్య ప్రకాశిక సప్తమోల్దాసముః, 7-65 

సాహా త్యదర్శనము, పు. 262 

సాహి త్యదర్పణము, 3-254-57 

కావ్యాలంకార సంగహము, పు. 427 


FI లంతా 


373 


భారతము = రససాంకర్యము క 

తిక్కనామాత్యుని భారతభాగమున రససాంకర్యము గల తావులు ఏ ఒకటి 
రెండు మాతమో కాననగును. 

వీరరసమునకు శృంగారము కొందరి మతము ననుసరించి విరోధము. 
యుద్దరంగమున వర్ణించుపట్ల ఈ శృంగారమును వీరముతో సంకరము చేయక 
రసవదలంకారముగ వాడినట్టు ఆచార్య కేతవరపు రామకోటిశాస్తి గారు తమ 
సిద్దాంతవ్యాసము లో చెప్పేయునా రుల వీరు చూపిన ఒక ఉదాహరణము - సెంధవ 
వధానంతరము ఆరా(తి కొంతవరకు యుద్ధము కొనసాగింపబడీనది. చం దోదయ 
మగువరకు అర్జునుని హెచ్చరికను పురస్కరించుకొని ఉభయ సెన్యములు యుద్ధము 
నుండి విరమించి కొంతసేపు విశమించిరి. ఈ సందర్భమును తిక్కన గారు - 

“తరుణులు కుచములపె రతి 

పరవశ్ళులె యొటణుగు పతుల పగిది సమర సం 

భరిత (శమమున న్నిదిం 

చిరి కరికుంభముల చెంది చెన్నుగ జోదుల్‌” - (దోణ., 5-273 
అని వర్ణించియున్నారు. ఏనుగు కుంభస్థలమును తరుణీ కుచసీమతో పోల్చుట కవి 
సమయము. ఇట అలంకారము ఉపమానము. ఉపమాన ఉపమేయముల లో 
ఉపమేయమే (ప్రధానమై ఉపమానముచే దీప్తీమంతము కావలయును. ఈ పద్యమున 
వట్టి శృంగారము కాక సంభోగశ్చంగారము కలదు. ఇది యుద్ద రసములకు విరోధి. 
మనకు ఇట రససాంకర్యము కలదేమో యనిపేంచును. కొని ఇట రసవదలంకారముగ 
అనగా యుద్ధరసభావముల కలంకారముగ వాడబడినట్లు చేప్పికొన వచ్చును. 
విభావానుభావ సామ్మగి సమ్మగమెన సంభోగశ్చంగారము రసవదలంకారముగ 
(ప్రవేశపెట్టబడినదని చెప్పే, అర్జాలంకార రసవదలంకారములకు గల భేదమును కూడ 
కేతవరపు వారు వివరించియున్నారు. ఇట్లు యుద్ధరసములను వర్ణించుపట్ల దానికి 
విరుద్ధమగు రసమును ప్రవేశపెట్టి ఆయా (ప్రకరణము లందు (పతీయమానము లగు 
యుద్ధరసముల అతిశయసూ కిని అరికట్టి అంగిరన పోషణమునకు భంగము 
కలుగనిరీతిలో రచన చేయగల సమర్జుడు తిక్కన. ఇదీ (పతే గకముగ రససాంకర్యము 
గొకున్నను ఒక రసమునకు అతిశయము కలుగనిరీతిలో వేరొక విరోధిరసము 
అలంకారముగ వాడబడుటచే నిది ఈ ప్రకరణమున చెప్పుట జరిగినది. 





కి. తిక్కన కొవ్య శిల్పము, పుటలు 273-765 


374 


భీమసేనుని కీచకవధ, దుశ్శాసనవధ సందర్భము లందు బీభత్స 

భయానకములు రెండును స్పురించును. అవి ఆయా ప్రకరణములలో వివరింపబడినవి, 

దుశ్శాసనుని వధ ముగిసిన తరువాత గద సేతంగొని, అంత్యకాల యమరేఖంబేర్చి 
రక్తంబు చాయతలిర్చ, ఉన్మదమాతంగములీల దోప, వికటస్ఫూర్తి స్పురస్మూర్తియై న 
భీమసేనుడు చలంబు నెజయ నతని కాలు గేలనమర్చి మొగంబు గనుగొనుచు - 

“ఏమిర పసులని యార్వవు 

నీ మాటలు నిలువ(బడియె నేపసరమ మి 

మ్మేము మగుడ నిది యార్చెద 

మీ మాటకు మాజుపల్క రెవ్వరు(గంకు' 

'నెల్టన యల్లినందగునె నీళ్ళను [దోచుటయున్‌ విషాన్నముం 

బెట్టుటయున్‌ మహాభుజగ భీషణదంప్ట్రలపాలు సేతయుం 

జుట్టలు? బెద్దలుం జౌలులు జూడ సభన్‌ నెజీమాలి యమ్మెయి 

దిట్టునకోర్చు మొందుగలదే నినుగెల్వరె జూదమెవ్వరున్‌ స్ట 
అని పలికి మరల కౌరవుల మీదికి బోయి, మరల దుశ్శాసనుని యొద్దకు వచ్చి- 

“పెవడిపోయెగాక దృతరామ్హడు గన్నదియేమి యా సభం 

దావలదన్న గీడుడు గదా......... "కర్ణ, 3-324 
మున్నగు రీతిని మాటలాడినాడు. ఇట్లు చనిపోయిన వానియొద్దకు రెండు 
పర్యాయము లటుపోయి, ఇటువచ్చి, వాని నుద్దేశించి మాటలాడినట్టు తిక్కనగారు 
(వాయుటచే సహృదయుని పెదవులపై దరహాసము మెరవక మానదు. ఇటు 
హాస్యస్పూర్తి యున్నది. రద బీభత్స రసముల నుండి సహృదయుని బుద్ధి 
తొలగింపబడుట కిట్లు ఆది సభాపర్వము లందలి విషయములు (పవేశపెట్టబడినవి. 
ఇట రౌదముతో తద్విరుద్దరసమగు హాస్యము కొంత సంకరము చెందినదేమో 
యనిపించును. 

ఇట్లే యుద్దభూమి యందు వీర (ప్రతివీరుల సోల్లుంఠనవాక్యముల వలన 
వీరహాస్యముల సాంకర్య మేర్చడుచున్నది. అట్టి తావు లెన్నియేని తిక్కన గారి 
భారత రచనలో గలవు. ఉదాహరణమునకు “అడుకులు దిన్నట్లగునే . . . 1దోణ., 
4-89: అను దానిని పేర్కొనవచ్చును. “తిండిపోత నీకు భండనంబేటికి ... " 





9. కర్ణ, ఆ.౩ప![లు 221-22 


375 


దోణ. , ఉ-239:. ఇట్టివే మరికొన్నియును గలవు. ఇట్టేచోట్ల అంగాంగీ భావము 
సముచితముగా సమకూరుచున్నది. 
తిక్కన గారి యుద్ధపంచకమున పలుచోట్ల - 'రౌద బీభత్స కరుణ 
భయానకమై ” ఇదోణ. », 1-279:, “రౌద బీభత్స భంగి” | దోణ., 1-386:, 
“అద్భుతము బీభత్సము నావహింపి కర్ణ. , 1-177: “అద్భుతంబునకు, 
భయానకంబునకు బీభత్సమునకు నన్నేల నెలవగునట్టు .. .* సౌప్తిక. , 1-177: 
అనురీతిని వర్ణనలు కాననగును. ఒకే సందర మున మూడు లేక నాలుగు రసములు 
స్పురించునట్టు వర్ణనము చేసేయుండుటచే ఇట సాంకర్యము కలదనియే చెప్ప నొప్పును. 
కనుక ఏ యొక్క రసమునకు సంపూర్ణస్సురణ లేదు అనవలెను." : కాని వానిలో 
నేయొక్క పై నను విభావాది సామ[గ్లీ పుష్కలము అయినచో అది ఆ రస (ప్రకరణమున 
ఉదాహరణముగా చూపబడినదిః 
(స్తీపర్వమున భూరి[శ్రవసుని తల్లి తన భర్తకొరకు, సుతుని కొరకు దుఃఖించుచున్న 
ఘట్టము -- 
తన కోడం[డను చూచి - 
“వీరేవు రొంటిచీరలు( 
దారును విరిదలలతోడ దద్దయు నడలుం 
గూరి పలవించెదరు . . ." - (స్తీపర్వ. , 2-128 
అని పనవుచున్నది. అతని భార్యలలో అతి రమ్యమూర్తి యొకర్తె అర్జునునిచే నరుక 
బడిన కరమును తన యుత్సంగమున నిడుకొని - 
“మెలుసారగా( బట్టి మొలనూలి మణులు గ 
దల్భుచు దిగుచుచు? దగులొనర్చు( 
జనుగనమీ?ది కల్లనవచ్చి లలిత వి 
మర్దనంబున లజ్జ మరల (దోచు 
నాభియూరులు జఘనము మెత్తమెత్తన 
యొత్తి ముదంబున సుల్లమూన్సు 
నవయంబు( దిన్నని యనువున గనయంబు 
(పిదులంగ మెలళగి చొక్కాదవ జేయు 





+ దీనికి కారణము అధ్యాయాంతమున వివరింప బడీనది. 


376 


నిక్కరంబు నెయ్య మెక్కింపనే రంగ. 

దగిలి సంతతంబు! దల(చునట్ల 

భంగి మెణయః గీడు వజుపంగ గొనియాడ 

వల(తి నీణుసేయవలసె దీని"? 
అని తన పూర్వ శృంగారానుభావములను స్మరించుచు విలపంచుచున్నది. ఈ 
ఘట్టమున శృంగార కరుణరస సాంకర్యము గలదు. ఇందు కరుణము అంగి, 
శృంగారము అంగము. శృంగార, కరుణములు పరస్పరము విరుద్దములానను ఇలు 
అంగాంగి భావనిరూపణమున సంకరము చేయబడినవి. విరుద్దరసమే అయ్యును, 
శృంగార మిట కరుణమునకు పోషకమె వర్తక! 

డా ॥ రంగారావు గారు తమ సిద్దాంత వ్యాసమున శృంగార కరుణములకు 
సమావేశము జరిగినది. అని కీచకుని శృంగార ఘట్టమును ఉదాహరణముగ చూపిరి. 
వీరు రాగరసపూర నిమగ్నుడయిన కీచకుని స్థితిని [ద్రౌపది స్థితిని వివరించుచు 
“దౌపది మహావిపత్తుగా భావించుచున్నది. కీచకుడు మహానందముగ చూచు 
చున్నాడు.” అని “వెణవక ననుజూచి వీడని యెదణగలుషించిన నొండొండ చెమట 
వొడమ . .. * విరాట. , 2-33: అను పద్యమును ఉదాహరణముగ చూపి ఇక్కడ 
కరుణ శృంగారము లకు సమావేశము జరిగినదని చెప్పిరి. కరుణమునకు (దౌపదియు, 
శృంగారమునకు కీచకుడును ఆలంబన విభావములట. మరియు వీరు “ఈ రెండును 
విరుద్దరసములే. కాని శృంగారము నుండి హాస్యము, రౌదమునుండి కరుణము 
పుట్టునని యాలంకారికమతము. ఇక్కడ తద్విరుద్దముగా శృంగారము నుండ 
కరుణము పుట్టుచున్నది. ఇదియొక విచ్మితమైన రస సమావేశము. ఇచ్చట 
కరుణము మొదట భయస్వరూపముతో (ప్రారంభమయి, కరుణముగా మారి, 
వీరముగ పరిణమింపబోవు చున్నది. శృంగారము మాత్రము రసాభాసమే”* అని 
చెప్పయున్నారు. 





10. స్తీ పర్వ. , 2=-133 
11. విపలంభశ్చంగారమునకును, కరుణ :విప్రలంభముః నకును గల భేదము నిటు 


అనుసంధించు కొనునది. 
12. Conception and Practice of Poetry of Kavitrayam & Nachana 
Somana 


377 


ఈ రీతిగా తిక్కన గారు ఒకటి రెండు చోట్ల రస సాంకర్యమును చేసిరి. దీనికి 
కారణా మిట్లూహి ంపవచ్చును. భారతమున అంగిరసమును శాంతము. కాని 
వీరాదులును విపులముగానే యున్నవి. ఈ అంగరసములు అధికముగా 
(పతీయమానములు కాకుండుటకు రససాంకర్యము పాటింపబడినది. 


16వ (ప్రకరణము 


ఉపసంహారము 


తిక్కన వ్యక్తిత్వమును - సామర్థ్యమును, సౌజన్యమును - నిర్ణయించుటకు 
ఆయన రచనలు, ఆయనను గురించి ఇతరులు చేసిన (ప్రశంసలును (ప్రధానాధారములు. 
తిక్కన తన సామర్థ్యమును గూర్చి తానే చెప్పికొన్నది -- 

“అమలోదాత్తమనీష నేనుభయకావ్య(సౌఢిబాటించు శి 

ల్పమునం బారగుడం గళావిదు(డ నాపస్తంబసూ[ తుండ గౌ 

తమ గో[తుండ మహేశ్వరాం(ఘ్ర కమలధ్యానెకశీలుండ న 

న్నమకుం గొమ్మన మం|తికిన్‌ సుతుండ. దిక్కాఖ్యుండ సన్మాన్యు(డన్‌ ' 

-ఉ రా. , 1-16 

అను పద్యము. ఉత్తరరామాయణము రచన నాటికి తిక్కన మోమాటమిలేక ఆత్మ 
విశ్వాసముతో తన గుణమలను ఏకరువు పెట్టినాడు. అతడు పేర్కొనిన విషయము 
లన్నియు (ప్రత్యక్షరసత్యములని కావ్యానుశీలనము వలన సుస్పష్ట మగును. 
ఉత్తరరామాయణ రచానో కాలమునాటికి తిక్కన ఆం|ధలోకమున నున్నట్టి పలువురు 
కవుల వలెనే సత్యమునెనను రజోగుణ పధానముగ చెప్పికొనెను. కాని భారత రచన 
నాటికి పరిపక్వస్థితి నంది 'నానేర్చిన భంగి చెప్పి వరణీయు(డనయ్యెద భక్తకోటికిన్‌ ' 
విరా. , 1-28: అని విన్నముడె హరిహరనాథునకు నివేదించుకొనినాడు. ఉత్తర 
రామాయణ రచన కాలమునాడు మహేశ్వరాం ఘికమ లధ్యానెక నీలు డయినను 
“విష్ణు రూపాయ నమశ్శివాయ అని హృత్సరోవరమున హరిహరుని పాదసరోజ 
ద్వయమును (ప్రతిష్టించుకొనినాడు; కుండలీం|దుడె మహాభారత రచనాభారమును 
తలనిడుకొనినాడు. పదునైదు పర్వములు అనర్హముగ తీర్చిదిద్ది “హరి హరనాథ! 
సర్వభువనార్చిత! నన్‌ దయంజూడు మెప్పుడున్‌ ' అని భగవత్కృపాకటాక్షమును 
మ్మాతమే ఆర్జించిన పరమయోగిగా తిక్కన భాసించినాడు. 

ఈ మహామహుని గూర్చి కవులును, పండితులును వేనోళ్ల కొనియాడిరి. 
తిక్కన సామర్థ్యముతో పాటు సౌజన్యమును అతని కావ్యముల (పతిభాసించినను, 


సౌజన్యము కంటె సామర్థ్యమే తదరా (చిన కవులకు పాడగట్టుట కవకాశ మెక్కువ 
కలదు. కాని సమకాలికులెన వారికి తిక్కన సామర్థ్యముతో పాటు సౌజన్యమును 
అనుభవములోనికి వచ్చుటకు అవకాశము కలదు. తిక్కన సమకాలికులలో కేతన 
(పధానుడు. అతడు తన ఉపాధ్యాయుడగు తిక్కనను గూర్చి - “వేదాది సమస్త 
విద్యాభ్యాస విభాసి :; 1-87, బహు కళాసంపన్నుడు :1-89:, సకల విద్యా 
కళాచణుడు : 1-88:. తెనుగున సంస్కృతమున చతురుడు : 1-91, విద్యావెశారద్య 
సముద్యోతితమతి :1-98:, సకలాగమార్థ తత్వ విచారోదారుడు :2-119:, అనితర 
గమ్యవాజ్మయ మహార్ణవ వర్తన కర్ణధారుడు :8-194:, విద్యా నిధానము :10-192: 
మయూర సన్నిభ మహాకవిది :1-6:, సారకవితా నిర్మాణ చాతుర్వుడు 17-164 
కావ్య కళాజని భూమి :5-134: భారవికల్పుడు :9-85:, ఆర్యభోజుడు :2-20: 
అని చెప్పి యున్నాడు. ఇంతటి విద్యాంసుడు కావుననే కవులకు మ్మిత్తులె కవిజన 
రాజ కీర సహకారము :1-8!, సుకవీం[ద బృందరక్షకుడు :1-88:, కవిసరోజ 
మార్తాండుడు :1-99:, కవీం[ద లోకాధారుడు :2-119:, పోషిత సత్కవీందుడు 
:4-128:, కవిలోక చాతక (వజ నవ జలద స్తనిత భాషణ (పకరుడు :98-85ఫి, 
అయినాడని కేతనచే పేర్కొనబడినాడు. 

కవిజన రాజకీర సహకారము, సుకవీం[ద బృందారక రక్షకుడు, కవిసరోజ 
మార్తాండుడు, కవీంద్రలోకాధారుడు, పోషిత సత్కవీం[దుడు, కవిలోక చాతక [వజ 
నవజలద స్తనిత భాషణ (ప్రకరణుడు మున్నగునవన్నియు తిక్కన కేవలము కవి 
మా(తమే కాక కవిజన్మాశయు డనియు భావించుబకు ఆధారము లగుచున్నవి. 
విరాటము మొదలు: స్వర్గారోహణము వరకును తిక్కన విరాట్‌ స్వరూపము పతి 
పదమున సాక్షాత్కరించును. కేతన తన ఉపాధ్యాయు నందలి గౌరవాతిశయముచే 
అతని వ్యక్తిత్యమును గూర్చి అతిశయోక్తులు పలుకలేదని భారతమును పరిశీలించిన 
సుస్ప ష్టమగుచున ఎది. 

నన్నయ తిక్కనలతో సరి గద్దెనున్న ఎజ్జిన తిక్కనను గూర్చి “తన కావించిన 
సృష్టి తక్కారులచేతం గాదు నాన్‌” హరివంశము, పూర్వభాగము, ప.5,పు. 1: అని 
(ప్రశంసించుట వలన తిక్కనది అననుకరణీయ కవితాసృష్టి అని విదిత మగుచ్చుది. 
కవిసార్వభౌముడెన (శ్రీ, నాథుని కాశీఖండమున 'వ్మాక్రుత్తు తిక్మయజ్వ (పకారము 
రసాభ్యుచితబంధముగ నొక్కొక్క మాటు”: పీఠిక, ప. 13: అని తిక్కన (ప్రశంస 


380 


యుండుటచే భారతమును తిక్కన రసషావితము కావించినాడు అని సహృదయులు 
భావింతురు. 

ఆధునికులలో విశ్వనాథవారు మొదలు శ్రీ, శ్రీ వరకు గల వివిధ కవులు - 
వేరు వేరు రంగులలో తిక్కనను మనసార మెచ్చుకొనినవారే. 

(వత్యేకముగ తిక్కన కవితను బహుదృక్కోణముల పరిశిలించి 
బృహ ద్గంథములు వెలయించిన కవి పండిత విమర్శకులలో వేదం వేంకటరాయశా స్త్ర, 
గారు, చిలుకూరి వీరభ[దరావు గారు, ఆచార్య భూపతి లక్ష్మీనారాయణ రావు గారు, 
ఆచార్య కేతవరపు రామకోచిశాస్తి గారు, ఆచార్య కోరాడ రామకృష్ణయ్య గారు, 
ఆచార్య యస్వీ జోగారావు గారు, డా ॥ నండూరి రాయకృష్ణమాచార్యులు గారు, 
కాళూరి వ్యాసమూర్తి గారు, వజ్ఞా సూర్యనారాయణ గారు - మున్నగు వారెందరో 
గలరు. ఇందరు (పత్యేకముగ కృషిసల్సినను ఇది అంతయు దినపతికి దివ్వె 
ఎత్తుటయే అగును. అట్టి ఎడ “మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి 
(కమ్మ రాయంచలు కూయ, (కొంచమును నావల కూయకడంగు భంగి ఈ 
సిద్దాంతవ్యాస రచయితతి తిక్కనను (పత్యేకముగ కొనియాడుట ఒక దృష్టితో 
చూచిన అసంమజసమే యగును. కాని ఆ పూర్ణ పురుషుని యెడ భక్తితాత్సర్యములను 
వెలయించి ఉభయ కవిమి(తుని సహ్మసకిరణముల లో ఒక్క రసకిరణమును మాతము 
సహృదయ పద్మకోరకములకు సోకించుటయే ఈ సిద్దాంతవ్యాస రచయిత్రి 
సదాశయము. 





తిక్కన వాచ్యము చేసిన రససందర్భములు అజా బాం 


విరాటుపర సము క 
కరుణారసము వొంగి... 
దరహాసరసము ... 


సద్భావ్మాశయములు దజ్జన్య రస్మాాశయములు en 


రాగరస మగ్నుడయ్యు పతన 
రాగరసమున గడలుకొనియె ... 
భయరస వేగంబు పక్‌ ని న 
కోపరసంబు పేర్మి చెటిఛి... 


దయారసాను గతమాపంభత్కియా . .. 


అంతరంగమున నిండిన హాస్యరసము కషసైనీ 
సల్పాపరసము ననుభఎంచు . .. 
రౌొదరస మాకృతుల దాల్చి .. శ 
వీరరసమయాత్మకు డగుచు... 
రౌదరసన మహ్మూగముగ. అ 
భయరసము వయ్టు పెట్టున... 
రౌదరన వినోదియైన . కస 
రౌ[దరసము మనమున నడరగ ... 
ఉద్యోగ పర వము 

రౌ[దరస ముప్పాంగ. .. 

అద్భుత భయానక రసంబుల . . . 


మనమ్ము లాశ్యర్యరస నిమగ్నంబులు గౌన్‌ .. 


: 1-12: 
: 1-14: 
: 1-241: 
: 2-63: 
2 2-83: 
: 2-106: 
: 2-137: 
£ 2-209: 
: 3-37: 
౩ 3-42: 
: 3-167: 
: 5-3: 

1 6-56: 
: 5-78: 
: 5-154: 
* 5-259: 


£ 2-188: 
1 3-405: 
£ 3-410: 


భీష్మపర ము: 

అనుమోద రసార్రహృదయుడె ... 
వీరరసాంబు పూరయును ... 
భక్తిరసెకస్వాదన సుకరానంద ... 
వీరరస సంపూర్ణాంగమున్‌ ... 
రౌ|దరసంబు లోకసామాన్యముగాగ re 
వీరరసోద్దతి చూచి. .. 

రౌ దరసావేశంబొప్ప... | 

రౌ దరస మ హో(గౌాక ఎత్తుల స 
(దోణపర [ము : 
(కోధరసంబు[గముగాక యుండి. 
అట్టియెడ వీరరస సు ఎరణంబునన్‌ ప్‌ 
రౌ దరసోల్లసిత మూర్తియై ... 
కొపరస వేగమున =: 

రౌ దరసము పొడవేర్పణుతున్‌ ... 


తమ చిత్తంబులు భక్తిరసంబున జొత్తిల్లుచుండు ... 


రౌ దరసంబున దళుకొత్త... 

రౌ దరసంబు నలంకరింప ... 

మహాద్భుత రసమున మునిగి... 

భక్తిరసాయత్తంబగు చిత్తంబునం ... 

కర్ణపర ప్రముక 

రౌ దరసనంబు బెనిచె... 

రౌదరసంబునం ... 

శల పర సము 

రౌ్యదరసము తొలుకాడంగన్‌ ... 

అద్భ్బుతరస మగ్నులగుచున్న ... 

స్రీ పర్వము : 

కామరసంబులు మధుసంచయనం... 
383: 


: 1-4 

: 1-54: 
: 1-69: 
: 1-1173 
: 1-261: 
: 2-228: 
: 2-383: 
: 3-87: 


: 1-160: 
: 1-310: 
: 2-18: 

: 2-319: 
* 2-352: 
: 2-369: 
: 3-142: 
: 3-225: 
2 4-331]: 
: 4-428: 


౩ 1-74: 
1 2-343: 


: 1-336: 
* 2-338: 


2 ]-52 


శాంతి పర్వము క 


కామరస సంబంధమున ... * చె-4ర్‌క్‌ః 
భక్తిరసెక పరాయణుండు ... : 4-257: 
ఆత్మానంద రసంబాెక కణము న wes : 6-121: 
కృపారసము . : 8-300: 
ఆనుశాసనెకము ః 

మనము అద్భుత రసమున మునుగుచుండ... ః 2-320: 
జనకుని మన మానందరసపూరమ యతిం బొంగన్‌ ... : 2-462: 
అతని కృపారసమూని me : 3-316: 
కామరసంబున సతితృమ్షుడ we : 5-235: 
అశ మేధ పర్వము : 

కరుణవడసి భక్తిరసము వొంగార..., . : 2-43; 
సర్వజ్ఞుడు (ప్రీతుడగు శాంతరస మొప్పుజుమీ ... : 2-80: 
అందరు నానందరసమున దేలి,.. : 4-157: 
ఆ(శమవాన పర ము - 

అందరు నదు ఎతరనమున మునిగిరి. .. : 2-64: 
జనుల నద్భుతరసమున మునుగజేసె... : 2-126: 
మౌసలపర ము - 

అద్బుత రసంబున . .. : 178: 


అమ తరస, సుధారస, ఆదరరస, ఆనందరస, అనుమోదరస - ఇత్యాది 
(పయోగములు నవరసార్థవిశేషములు కావు. సౌఖ్యరస, రాగరస, కామరస, కోపరస, 
(కోధరస, ఆశ్చర్యరస - ఇత్యాదులను నవరసార్ధవిశేషమున (గహి ంచి యుండనోపు 


384 


= 


సంస్కుత (గ్రంథములు క 
అభినవభారతి - లోచనము 


అలంకారసం[గ్రహము 
కావ్య(పకాశము 

కావ (మీమాంస 
కావ్యాదర్శము 
కావ్యానుశాసనము 
కావ్యాలంకారము 
కావ్యాలంకారము 
కావ్యాలంకారము 
కావ్యాలంకార సూ. తవృత్తి 
దశరూపకలు 

ధ వన్యాలోకము 
ధ్వనిసారము 

నాట్య దర్పణము 
నాట్యశా స్త ము 
(ప్రతాపరు[దీయము 
భావ(పకాశము 
మహాభారతము 
రసగంగాధరము 
రసతరంగిణి 

రసరతో (ప్రదీపిక 
రస్తార్థవసుధాకరుము 


385 





- అభినవగుప్పుడు 

- అమ ఎ్రతానందయోగి 
- మమ్మటుడు 

- రాజశేఖరుడు 


- దండీ 

హేమచందదుడు 

భామహుడు 

- వౌగ బ్రటుడు 

వొమనుడు 

- వామనుడు 

- ధనంజయుడు 

- ఆనందవర్థనుడు 

యా జమ్మలమడక మాధవరామశర్మ 

- రాచందగుణచందులు 

- భరతుడు 

- విద్యానాథుడు 

- శారదాతనయుడు 

- వ్యాసుడు 

జగన్నాథుడు 

- భానుదత్తుడు 

- అల్లరాజు 

- సింగభూపాలుడు! 
బులుసువారీ వ్యాఖ్య! 


| 


రామాయణము 
వాక్యపదీయము 
సరస తీకంఠాభరణము 
సాహిత దర్పణము 
సాహి త్యసారము 
తెనుగు (గ్రంథములు క 
అప్ఫకవీయము 
ఆం|ధకవితరంగిణే 
ఆం|ధకవి సప్తశతి 
ఆం(ధకఎత్వ చరి తము 
ఆం ధకవిత | చరి తము 
ఆంధ కవుల చరిత 
ఆం(ధ దశరూపకము 
ఆం ధధ పన్యాలోకము 
ఆం(ధ|పబంధము-అవతరణ వికాసములు 
ఆ[ధభారత కవితా విమర్శనము 
ఆం(ధమహాభారతము - ఛందః శిల్పము 
ఆం|ధమహాభారతోపన్యాసములు 
ఆం(ధవాజ్మయ చరిత 
ఆం| ధవాజ్మయ చరిత 
ఆం(ధవాజ్మయ చరిత 
ఆం! ధవాజ్మయ చరిత 
మ ౦ ధవాజ్మయారంభదశ-నన గీ యభట్లు 
ఆం ధవాజ్మాయచరి[త సం|గహము 
ఆం|ధసారస (త వ్యాసావళి 
ఆం[ధసాహ త్య దర్పణము 
ఆం(ధసాహి త్య దర్పణము 
ఆం(ధసాహి త్య పునర్వికాసము 
ఉత్తరరామాయణము 

386 


- వాల్మీకి 

- రృహరి 

- భోజుడు 

ఆ విశ్వనాథుడు 

జా అచ్యుతరాయలు 


- అప్పకవి 

- చాగంటి శేషయ్య 

- బులుసు వెంకరమణయ్య 

- బసవరాజు వేంకట అప్పారావు 
- భోగరాజు నారాయణమూర్తి 

- కందుకూరా వీరేశలింగం పంతులు 
- మల్లాది సూర్యనారాయణశాస్త్రి 
- వేదాల తిరువేంగళాచార్యులు 
- ఆచార్య కె.వి.ఆర్‌. పరసింహం 
- కోరాడ రామకృష్ణయ్య 

- పొటీబండ మాధవ శర్మ 

యు ఆం(ధసారస్వతపరిషత్తు 

- కె. నాగేశ్వరరావు 

- 'పేకుమళ్హ అచ్యుతరావు 

ఆ దివాకర్హ వేంకటావధాని 

- వంగూరి సుబ్బారావు 

- దివాక్షర్ణ వేంకటావధాని 

- కెవి. నారాయణరావు 

- ఆంద శేషగిరిరావు 

- వేదం వేంకటరాయశాస్త్రి 

- ఎన్‌. చరిపతిరావు 

- మద్దుకూరి చం దశేఖరరావు 


- తిక్కన 


కరుణరసము-ఆం(ధవాబ్బయము = నండూరి రాధాక ఎప 

కవి జీవితములు - గురజాడ 

కవి తయము - నండూరి రామక ఎష్షమాచార్యులు 
కవితయ కవితారీతులు-తరువాతి కవులపై - దేశిరాజు భారతీదేవి 

వారి |పభావము 


కవ్మితయ కవితా విమర్శనము - గుజ్బ్జం వేంకబసుబ్బరామయ్య 
కవుల కథలు - సత్యనారాయణ చౌదరి 

కావ్యజ గత్తు = జి.వి. క ఎమైరావు 
కావ్యదర్శనము - భూపతి లన్ష్మానారాయణ 
కావ్య పకాశమ వివరణము - కొండూరి నరసింహాచార్యులు 
కావ్య శిల్పము - విన్నకోట మాధవరావు 
కావ్యాత్మ - రాఘవ అయ్యంగారు 
కావ్యాలంకార చూడామణి ఎం విన్నకోట పెద్దన 
కావ్యాలంకార సం(గహము - భట్టుమూర్తి 

గౌతమి"వ్యాసాలు - పింగళి లక్ష్మీకాంతం 

తిక్కన కళాసా మాజ్యము - కాళూరి వ్యాసమూర్తి 

తిక్కన కావ్యశిల్పము - కేతవరపు వేంకటరామకోటిశాస్త్రి 
తిక్కన-బారతదర్శనము - నండూరి రామక ఎప్పమాచార్యులు 
తిక్కన సూచనలు - వై సూర్యనారాయణ 
తిక్కన సోమయాజి - చిలుకూరి వీరభ్మదరావు 
తిక్కన సోమయాజి విజయము - వేదం వేంకటరాయశాస్త్రి 
తెనుగు కవుల చరిత - నిడుదవోలు వెంకటరావు 
తెలుగు వాజ్మయ సం[గహచరి[త - కూర్మా వేణుగోపాలస్వామి 
తెలుగు సాహిత్యములో హాస్యరసము - మాణిక్యం వేదవల్లి తాయారు 
తెలుగు హాస్యము - ముట్నూరి సంగమేశం 
దశకుమార చరితము - కేతన 

నవరసగంగాధరము - జమ్మలమడక మాధవరామశర్మ 
నాట్య వేదము - - పెది - 


నాట్యశాస్త్ర ము-గుప్తబావప్రకాశిక సహితము - పోణంగి శ్రీరామ అప్పారావు 


387 


నా రేడియో (ప్రసంగములు :రసానుభూతి : 
పూర్వాం[ధకవులు 


(పతాపరుదయశోభూషణము 
(పాచీన కావ్యమంజరి 

భరతరస [ప్రకరణము 

భారతము - తిక్కన రచన 
భారత కథాలహరి 
భారతయోధులు 

భారతసారము 

భారతవిశేషములు 

భారతామ ఎతరసము 

మహాకవి మార్గము -విరాటపర్వము 
మహాభారత విమర్శనము- ఉద్యోగపర ము 
మహాభారత విమర్శనము 
రమ్యాలోకము 

రసగంగాధరము 

రసభారతి 

విమర్శన వ్యాసములు 

వీరరసము 


శ్రీ మదాంధమహాభారత సంశయవిచ్చేదము 


వ ఎ్రంగారరసము 

సమ్మగ ఆంధ్రసాహీత్యం 
సారస సతావ లోకనము 
సారస్వ తనవనీతము 
సారస గతేవ్యాసము లు 
సారస వత వ్యాసముక్తావళి 
సాహి తీసుధాల హరి 

సాహ త గ్ట్‌కళ 


388 


- పింగళి లక్ష్మీకాంతం 

కాశీభట్ల సుదర్శనవేణు 
“గోపాలమూర్తి 

చెలమ చెర్ల రంగాచార్యులు 

- జి.వి. సోయమాజి 

- తిరువేంగళాచార్యులు 

- భూపతి లక్ష్మీనారాయణ 


కే 


- (దోణంరాజు సీతారామరాయలు 
- చిలుకూరి వీరభ|[దరావు 
కుప్పుస్వామయ్య 

- తిరుపతికవి 

- కాళూరి వ్యాసమూర్తి 

- యస్వీ. జోగారావు 


- (బిహ్మ శ్రీ, పార్నంది రామశ్శాస్తులు 
- పుటపర్తి నారాయణాచార్యులు 
- రాయప్రోలు సుబ్బారావు 

- ధరణికోట వేంకటసుబృ్బ య్య 
- జమ్మలమడక మాధవరామ శర్మ 
- శిష్టా రామకోటిశా'స్తి 

- జి.ఏ.సుబహ్మణ్యం 

- వజ్జా సూర్యనారాయణ 

- తిరుపతి వెంకటీయము 

ఒా ఆరు[ద 

రాళ్లపల్లి ఆనంతక ఎన శర్మ 
దేవులపల్లి రామానుజరావు 
కోరాడ రామక వయ్య 

బూర్లుల రామకృష్ణారావు 
సము[దాల నాగయ్య 


॥ 


- కాశీభట్ల సుబ్బయశాస్త్రి 


సాహ త్యజ గతి - కాొాళూరి హనుమంతరావు 


సాహి త్యతత్త్వ విమర్శనము —- జొన్నలగడ్డ సత్యనారాయణ 
సాహి త్యదర్శనము - కాకర్ల వేంకటరామ నరసింహం 
సాహి త్యమీమాంస - శ్రీపొద సుబహ్మణ్యశా(స్తి 
సాహి త్యవ్యాసములు - డా | రామకోటిశాస్తి 


సాహి త్వ్యశిల్చ సమీక్ష 
సాహి త్య సంపద 


పింగళి లక్ష్మీకాంతం 
దీపాల పిచ్చయశా ప్రి 


సాహి త్యసోపానములు - దివాకర్ణ వేంకటావధాని 
సాహి త్యసారభము - (కొవ్విడి రామం 
సాహి త్యోపన్యాసములు ః 8 సంపుటములు! 
A Critical introduction to Andhra 
Mahabarata - Malladi Suryanayana Sastry 


Conception & Practice of Poetry of 
Kavitrayam & Nachana Somana - M. Rangarao 


ఆంగ్ల (గంధములు - 


Agnipurana - S.D. Gyani's translation 
A monograph on Bharatha's Natyasastra - P.S.R. Apparao 

History of Sanskrit Poetics - PV. Kane 

History of Sanskrit Poetics - S.K.De 

Indian Aesthetics -‘°‘K.S. Ramaswamy Sastry 
Introduction to Sahitya Darpana - PV. Kane 

Life & Teaching of Ramanuja 

Man Visible & Invisible - C.W. Lead Beeter 
Number of Rasas - V.V., Raghavan 
Psychological Studies in Rasa - Rakesh Gupta 

The Mahabharatha - V.V. lyer 

The Mahabharatha- A Criticism - CV. Vaidhya 

The Mahabharatha ॥ - C.V. Narasimham 
Theory of Rasa in Sanskrit Drama - Han Mishra 

హింధీ (గంథములు | 
కరుణరస్‌ . = శీ వజవాసీలాల్‌ శ్రీ వాస్తవ 
నవరస్‌ - గులాబ్‌ రాయ్‌ 


389 


ఆం[ధప(తికలు క 
1922 దుంద్లుభి - తిక్కన కవిత్వము -భోగరాజు నారాయణమూర్తి 
1923-24 రుధిరోద్గారి - ఏకోరసః కరుణఏవ - బసవరాజు అప్పారావు 
1963-64 శోభక ఎతు - అమలిన శృంగారతత్త్యము - సి నారాయణరెడ్డ 
ఆంధవిశ్వకళాపరిషత్‌ కళాశాల తెనుగు సంఘ పత్రికలు ః 
సంపుటి 32 - తిక్కన (ప్రతిభ - పెద్దింటి రామస్వామి 
సంపుటీ ౩4 - రసపరిష్కారము - పాటీబండ మాధవశర్మ 
ఆం[ధసర్యస్వృము : 
సంపుటే 1 - ఆంధవాజ్మయ చరిత - తిక్కనయుగము 
ఆం(ధ్రనాహత ( పరిషత by ఎ(తికలు ఫ్‌ 
1913-1914 - సంపుటి 2, సంచిక 4-శ్చంగారరస విమర్శనము - 

మల్లాది సూర్యనారాయణశాస్త్రి 
1919- సంపుటి 8, సంచిక 4 - తిక్కనసోమయాజి జీవితము 

- మా. నరసింహాచార్యులు 
1923 - సంపుటి 12, సంచిక 45 - మహాభారతచరి[ తము 

- పెండ్యాల వేంకటసు[బహ్మణ్యకశా స్త్రి 
1926 - సంపుటి 14, సంచిక 1 - భారతరచనా విధానము 

-పెండ్యాలవేంకట సుబహ్మణ్యశాస్త్రి 
1926 - సంపుటీ 15, సంచిక 1 - మహాభారత కథాతత్త్వ నిర్ణయము 

- మల్దాది రామకృష్ణశాస్తచయనులు 
1926 - సంపుటి 15, సంచిక 3,4 - మహాభారత మీమాంస 

- చెర్ల నారాయణశాస్త్రే 
1926 -సంపుటి 15, సంచిక 5,6 - కరుణరసము - కాశీభట్టు సుబ్బయశాస్తి 
1929 - పంపుటి 17, సంచిక 5 -ఆంధమహాభారతోద్యోగపర్వ వివాద 
పద్యవిమర్శనము 

— చందా భట్టురామమూార్తి 
1932 - సంపుటీ 20, సంచిక 1- నాటక రసవిచారణ - మల్పాదిసూర్యనారాయణశాస్తి 


390 య 


1932 - సంపుటి 20, సంచిక ౩ - మహాభారత విమర్శనము 

- కేతవరపు వెంకటరామకోటి శాస్తి 
1932 - సంపుటి 21, సంచిక 1 - శృంగారరసము - కనకదండి గోపాలక్నష్ణశా। స్త్రి 
1934-35 - సంపుటి 23, సంచిక 1 - రసస్వరూపము - బులుసు వెంకరమణయ్య 
1935-36 - సంపుటి 2ఉ్కు సంచిక 5,6 - ఆం|ధవాజ్మయము —- హాస్యరసము 

- సాగి వెంకటనరసింహం 
1937-38 - సంపుటీ 26, సంచిక 4 - ఆంద వాద్మయము -కరుణరసము 

- సాగి ఎవెంకటనరసంహం 
1938-39 - సంపుటి 27, సంచిక 3 - తిక్కన భారత రచన 

- విద్వాన్‌ పిసుపాటి విశ్వేశ్వరశాస్తి 
1938 - సంపుటి 27, సంచిక 1 - తిక్కనార్యుని సంస్కృృతభాషాభిమానము 

- కాశీభట్ట 1బహ్మయశాస్తి 
1939 - సంపుటి 28, సంచిక ౩ - నాటకములు - రసములు 

- వెంపరాల సూర్యనారాయణశాస్త్రి 
1941 - సంపుటి 30, సంచిక - నాబకరస విమర్శ పర్యాలో చనము 

- మల్లాది సత్యనారాయణశాస్తి 
1952-53 - సంపుటి 41, సంచిక 4,6 - రసము కీన్నిష్టము-దివాకర్ష వేంకటావధాని 
1953-54 - సంపుటే 42, సంచిక 1,2 - రససమీకరణము ఏకోరస : 

బా దివాకర్ల వేకంటావధాని 
1956-57 - సంపుటి 4ర్‌, సంచిక 1,2 - ఆం ధభారత విమర్శనము 

- కేతవరపు వేంకటరామకోటిశాస్తి 
1956-57 - సంపుటి 45, సంచిక 3౩ - రసరాద్దాంతము - యస్వీ'జోగారావు 
1959-60 - సంపుటి 4కి, సంచిక 1,2 -తిక్కనసోమయాజి-వారణాసి సుభద్రమ్మ 
1959-60 - సంపుటి 48, సంచిక 4 - తిక్కన భారతము-నాటకీయత 

- కాకర్ల వెంకటరామనరసింహం 
1959-60 - సంపుటి 49, సంచిక 5,6 - తిక్కన-ధర్మాద్వెతము 

- దివాకర్ల వెంకటావధాని 
1959-60 - సంపుటి 49, సంచిక 5,6 - ఆం|ధకావ్యములు-హాస్యరసము 
శిష్టా రామకృష్ణశాస్త్రి 


391 


1959-60 - సంపుటి 49, సంచిక - వ్యాసుడు-తిక్కన 
-దివాక్షర్ణ వేంకటావధాని 
1959-60 - సంపుటి 50, సంచిక 5,6 - భారతపరిశీలనము - ధర్మస్వరూపము 
- ఢీ కృష్ణభిక్టు 
భారతి $ 
1928 అక్షోబరు - సంపుటి 5, సంఖ్య 10 - తిక్కన విరాటపర్వము 
- గుజ్దుం వేంకటరామసుబ్బయ్య 
1930 నవంబరు - సంపుటీ 7, సంఖ్య 10 - సంస్కృత సాహి త్యమున రసవిచారము 
- సుశీలకుమారదేవ్‌ 
1934 జూలై - సంపుటి 11, సంఖ్య 10 - మహాభారతము- వ్యాసుని కూర్పు - 
తిక్కనతీరు)- మున్నంగి కేశవశర్మ 
1935 వే - సంపుటి 12, సంఖ్య 5 - రసపరిష్కారము - పాటిబండ మాధవశర్మ 
1935 సెప్టెంబరు - సంపుటీ 12, సంఖ్య 9 - రసరాద్దాంతము 
- దువ్వూరి సూర్యనారాయణమూర్తి 
1935 నవంబరు - సంపుటి 12, సంఖ్య 11 - శృంగారము - నీతి 
- కాంభట్ల విశ్వనాథశాస్త్రి 
1935 నవంబరు - సంపుటి 12, సంఖ్య 11 - రససిద్దాంతము 
- పొటీబండ మాధవశర్మ 
1936 మే - సంపుటి 13, సంఖ్య 5 - రసాభాసము - గొల్లపూడి (శ్రీ రామశాస్త్రి 
1938 ఏపిల్‌ - సంపుటి 15, సంఖ్య 4 - తిక్కన గద్యరచన - (క్రొవ్విడి రామం, 
భళ్లముడి నరసింహశాస్తి 
1941 ఫి బవరి - సంపుటి 18, సంఖ్య 1 - తిక్కన నవ్వులు - ఆండ శేషగిరిరావు 
1947 పన్‌ - సంపుటి 24, సంఖ్య 4 - తిక్కన కావ్య నిర్మాణ వెభవము 
- గడియారం వెంకటేశేషశాస్తి 
1947 మే - సంపుటి 24, సంఖ్య 5 - ఆంధకవుల ఆదర్శములు 
- అమాత్య తిక్కన- నోరి నరసింహశాస్త్రి 
1947 జూలె - సంపుటి 24, సంఖ్య 7 - రసప్రకృతి - ఆమంచర్హ గోపాలరావు 


392 


1954 ఏపిల్‌ - సంపుటి 31, సంఖ్య 4 - శ్రీశంకుకుని అనుమితి వాదము 
ఎది -భావనావ్యాపారము లా 
పోతుకూచి సు బహ్మణ్య శాస్త్రి 
1954 సెష్టింబరు - సంపుటి 31, సంఖ్య 9 - రసావగతి 
- పోతుకూచి సుబహ్మణ్యశా(స్తి 
1954 అక్టోబరు - సంపుటి 31, సంఖ్య 10 - శృంగారరసము - పైది 


1954 నవంబరు - సంపుబీ 31, సంఖ్య 11 - హాస్యరసము - వెది 
1954 ఉసెంబరు - సంపుటి 31, సంఖ్య 12 - కరుణరసము - ఎది 
1955 జనవరి - సంపుటి 32, సంఖ్య 1 - అద్భుత రసము - పైది 
1955 ఫ్మబవరి - సంపుటి 32, సంఖ్య 2 - రససంఖ్య - పెది 


1957 జనవరి - సంపుటి 34, సంఖ్య 1 - నానారసాభ్యుదయోల్లాసి 
- రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి 
1957 సెప్టెంబరు - సంపుటి 34, సంఖ్య 9 - తిక్కనశిల్పపు తెనుగుతోట 
ఒ-యడవల్లి ఆదినారాయణ 
1961 జనవరి - సంపుటి ౩8, సంఖ్య 1 - తిక్కన కర్ణపర్వ నిర్వహణము 
- యడవల్లి ఆదినారాయణ 
1969 మే - రసజగత్తులో సామాన్యుడు - సమీక్షక్రుడు - 
కొండపర్తి శేషగిరిరావు 
కీనె ఎర: 
1953 ఆగమ్ట/అక్టోబరు - నాటకము- రసానుభూతి ,-భూపతి లక్ష్మీనారాయణ 
1954 జ్లూలె - ఆంధ సాహిత్యము-హాస్యము - వసంతరావు రామకృష్ణారావు 
పరిశోధన : 
1955-56 - సంపుటి 2, సంఖ్య 1 -రసరామణీయకం - బులుసు వెంకటరమణయ్య 
1955-56 - సంపుటి 2, సంఖ్య 1 - ఆం|ధనాటకపతామహుని హాస్యరసపోషణ 
- దివాకర్ల వేంకటావధాని 
ప్రతిభ: 
- సంపుటి 2 - శ్రీ శంకురసవాదము - జమ్మలమడక మాధవరాశర్మ 
సంపుటి 3 - రసాస్వాదము - తల్గావజ్ఞల కృత్తివాసతీర్థులు 


393 


సంపుటి ౩ - శాంతరసము - పెది 
విజ్ఞాన సర్వస్వము - సంపుటి 6 
శారద | 
1924 - కరుణరసము - (టాజడి - పా. రామమూర్తి 
సాహితి: 
1961 జనవరి - సంపుటి 1, సంచిక 1 - తిక్కన ఎక్కడివాడు 
- దీపాల పిచ్చయశాగస్తి 
1964 జనవరి - సంపుటి 3, సంచిక 3 - తిక్కన తెనుగుతెన్నులు 
- దీపాల పిచ్చయశాస్తి 
1964 అక్టోబరు - సంపుటి ౩, సంచిక 12 - సంజయరాయబారము 
-తిక్కన కవితాశిల్పము - వక్కలంక లక్ష్మీపతి 
(పవంతి క 
1962 డిసెంబరు - తిక్కన - షేక్స్సియరు - ఆర్‌. ఎస్‌. సుదర్శనం 
1963 ఆగస్టు / సెప్టెంబరు - సంచిక 5,6 - తెనుగు సాహిత్యంలో హాస్యం 
- పోతుకూచి సాంబశివరావు 
1964-65 డిసెంబరు/జనవరి - కవి బహ్మ కళాపతిభ 
—_ బొడ్డపాటి కుటబుంబరాయశర్మ 
1969 జూన్‌ - రసం-దాని లౌకికత్వం - ముకురాల రామిరెడ్డి 


అ., అధ్యా. 
అధి. 
అరణ్య. 


అశ్వ. 


ఆది, 


ఆను. 


ఆం ధ.సా.ప.ప. 


ద.కు. చ. 
(దో... దోణ. 


సంకేత సూచిక 


395 


- అధ్యాయము 

- అధికారము 

- అరణ్యపర్వము 

- అశ్వమేధపర్వము 

- ఆశ్వాసము 
-ఆదిపర్వము 
-ఆనుశాసనికపర్వము 
- ఆం ధసాహ త్యపరిషత్స తిక 
-ఆ|శమావాసపర్యము 
-ఉద్యోగపర్వము 
-ఉత్తరరమాయణము 
-ఉల్లాసము 
-కర్ణపర్వము 
-చూడుము 
-తృతీయ 
-దశకుమారచరి[త 


-(దోణపర (ము 


ద్వి. 


నా.శాానాట్యశా. 


జైన్‌ 


Vol. 


dA ఉల్‌ 


-ద్వితీయ 
-నాట శాస్త్రము 
-పద్యము 
-పరిచ్చేదము 
-పుట 

-(పథమ 
-భీష్మపర్వము 
-మహాప్రన్దానము 
-మౌసలపర్వము 
-శల పర పము 
-శాంతిపర్వము 
-శొకము 
-నౌప్తికపర్యము 
-స్తీపర్వము 
-స్వర్గారో హణము 
-page 


-pages 
-Volume 


Ve 


pe” 


ఆం[డ (భమిడిమతి) కమలాదేవి 





జన్మస్థలం : నరసాపురం, గోదావరిజిల్లా 


జననీజనకులు :ః శ్రీమతి ఆండ్ర లక్ష్మీేభాయమ్మ, 
కీ.శే.ఆండ శివప్రసాదరావుగారలు. 
అత్తమామలు : శ్రీ మతి భమిడిమల్ణే రమణమ్మ, 
క్రీ.శే భమిడిమజ్హే జగన్నాథరావుగారలు 
విద్యాభ్యాసం ॥ (పాథమిక విద్యమొదలు కళాశాల విద్యవరకు - విశాఖపట Al 


ఎం.ఏ.పి. హెచ్‌.డి - ఆం(ధవిశ్వ్యకళాపరిషత్‌ ,» వాల్తేరు 
బి.ఇడి. - బొంబాయి విశ్వవిద్యాలయము, బొంబాయి 
ఎమ్‌.ఇడి. - జయపూర్‌ విశ్వవిద్యాలయము, బికనేర్‌ 
(ప్రస్తుత నివాసం * A-121, ఇందపురి, న్యూఢిల్లీ. 
అభిరుచులు ః - సాహి తీవ్యాసంగం - గేయ, కథానిక, వ్యాస రచన్నా 
వ్యాసంగాలలో, (ప్రసంగాలలో అభిరుచి. 
కొని గేయములు వ్యాసములు ము[దితములు. 





ముదణ 2 ప్రింటోరియం, హైదరాబాద్‌ 


